బెంగాలీ కథానికలు 


అంతర భారతీయ వుస్తకమాల 


కథధాభారతి 
బంగాలి కథానికలు 


నంకలన కర్త 
అరుణ్‌కుమార్‌ ముఖోపాధ్యాయ 
అనువాదం 
రాధాకృృష్ణమూరత్రి వల్లా 





నేషనల్‌ బుక్కొటస్ట్‌, ఇండియా 


1991 (శక 1912) 
రి రచయితలు 


తెలుగు అనువాదం ఆ నేషనలే బుక్కొటస్ట్‌, ఇండియా 
Original title in Bengali. 


Ekushti Bangla Chhotagalpo compiled by Arun Kumar Mukherjee. 
Telugu Translation: 


Bengali Kathanikalu 

రూ. 32.00 

డైరెక్టరు, నేషనల్‌ బుక్‌ (టన్‌, ఇండియా, ఎ-ర్‌ (గీన్‌పార్కు, 

కొత్తఢిల్లీ - 110 016 చే [పచురింపబడినది. 

ర చ నను 


భూమిక 


భారతీయ పాఠకలోకానికి తమతమ మాతృభాష ద్వారా మరొక దేశ భాషలోని 
కథాసాహిత్యాన్ని పరిచయం చేసుకొనే అవకాశం కల్పించేందుకు, “నేషనల్‌ 
బుక్‌టన్ట్‌' సంస్థ “ఆదాన-పదాని' పధకం రూపొందించింది. ఆధికారికంగా 
ఆమోదెంపబడ్డ (పధాన దేశ భాషలలోని ఆయా కథా సంకలనాలని పారస్పరికంగా 
అనువదింపజేసే ఆ ఏర్పాటుని అనుసరించి సేకరించిన 21 బెంగాలీ కథానికల 
సంపుటి ఇది. మనకి పరిచితమైన కాలానికి చెందిన వ్యక్తి యొక్క, సమాజం 
యొక్క, సాధారణ స్వరూపాన్ని ఈ నంకలనం మూలాన (గపహించవచ్చు. 

బెంగాలీ భాషలో చిన్న కథకి (ప(పథమంగా సఫలమైన రూపకల్పన చేసినది 
రవింద నాథ ఠాకూర్‌. ఈ ప(క్రియకి పాణం పోసిన ఆయన పవత హస్తం 
కథానిక యొక్క అన్ని కోణాలపైన తన (పతిభావంతమైన ముద వేసింది. 
(పేమా, (పకృతీ, సామాజిక సమస్యా దార్శనికతా, కావ్యమర్యాదా, కాల్పనికతా, 
ఐతిహాసికమూ, వ్యంగ్యమూ, మొదలైన అన్ని క్షేతాలలోనూ ఆయన న్వచ్చంద 
విహారం చేశారు. 1890 నుంచి 1940 వరకూ ఆయన కథలు (వాశారు. 

రవీర్యదుని సమకాలికులైెన (_తైలోక్యనాథ్‌ ముఖోపాధ్యాయ్‌, _పభాత్‌ కుమార్‌ 
ముఖోపాధ్యాయ్‌,, శరచ్చం్యద చటోపాధ్యాయ్‌, _పమథ్‌ చౌధురి, (పభృతులు 
బెంగాలీ కథా క్షేతాన్ని మరింత చ్యితవిచ్శితంగా పోషించి పండించారు. 

అయితే రవింద, శరచ్చం।దాదులు వాస్తవానికి నేటి దృష్ట్యా ఆధునికులు 
కారు. _పస్తుత సంకలనం మనకి పరిచితమైన కాలానికి సంబంధించిన రచనల 
నుంచి సం(గహాొంవబడింది. రవింద శరచ్చందుల సంపదాయాన్ని 
అతికమించిన బెంగాలీ కథా విధానం గడిచిన నాలుగు దశాబ్దాలలోనూ వంగ 
దేశీయుల మనస్తత్వాన్ని ఒక విశిష్టమైన మెలకువతో చితిస్తూ వస్తూంది. 
అందుచేత ఈ సంపుటిలో శరత్‌బాబు తదనంతరం నుంచి నేటివరకూ ఒక 
విలక్షణ రీతిలో వాయబడిన కథానికలకు మా(తమే _పవేశం కలిగించటమైంది. 

వంగ సాహిత్యంలో రవీంద శరచ్చందుల పద్ధతిని విడిచి వెంటనే వచ్చిన 
రచనాకాలాన్ని “కల్లోల వర్వం' అంటారు. దాని ముఖ్య వ్యవధి 1923 నుంచి 
1939 వరకూ రెండు (పపంచ యుద్దాల మధ్యా గడిచిన ఈ కాలంలో ఆ నాటి 
ఆర్థిక, నైతిక మాంద్యాల వల్లనూ; భారత స్వాతంత్య సమరం వల్లనూ. 
అసహజమైన శాంతి భదతలవల్లనూ; _పభావితులె ఆనాటి కథకులు తమా 
రచనలను సాగించారు. ఆయీ కల్లోల పర్వంలో ముందుకి వచ్చినవారు- 
తారాశంకర్‌ వంద్యోపాధ్యాయ, అచింత్యకుమార్‌ సేన్‌గుపా, [పేమేంద మి(తా, 


vi బెంగాలీ కధానికలు 


బుద్ధదేవ్‌ బోన్‌, మనీష్‌ ఘటక్‌ (యువనాశ్వ), (పబోధ్‌కుమార్‌ సాన్యాల్‌, భవానీ 
ముఖోపాధ్యాయ్‌ మున్నగువారు. “ఎచితాి, 'శనివారేర్‌ చిరీీ అనే పషృతికల ద్వారా 
పరిచితులైన ఈ యుగపు రచయితలు ఈ దిగువ వారు: విభూతి భూషణ్‌ 
వంద్యోపాధ్యాయ్‌, మానిక్‌ వంద్యోపాధ్యాయ్‌, అన్నదా శంకర్‌రాయ్‌, బన్‌ఫూల్‌, 
విభూతి భూషణ్‌ ముఖోపాధ్యాయ్‌, శరదెందు వంద్యోపాధ్యాయ్‌, రవీం|దనాథ 
మై(తా, పరిమళ్‌ గోస్వామీ, సజనీ కాంత్‌దాన్‌, (పేమాంకుర్‌ ఆతర్థీ, నరోజ్‌ కుమార్‌ 
రాయ్‌ చౌధురీ, పమథనాధథ్‌ బిశీ, గబేంద కుమార్‌ మి(తా, ఆశాపూర్ణా దేవ్‌ మనేజ్‌ 
బసూ, బిమల్‌ మితా. ఈ యుగంలోనే వోస్యానికీ, వ్యంగ్యానికీ పేరు గడించిన 
(పముఖ రచయిత “పరశురామ్‌” (రాజశేఖర్‌ బసూ. 

"కల్లోల పర్వం" తర్వాత వచ్చిన సాహిత్య యుగకాలం ద్వితీయ (పపంచ 
నం్యగామం నుంచి మన దేశ స్వాతంత్య సిద్ధి వరకూ (1939-1947). కొద్ది 
సంవత్సరాల ఈ దశ వంగ సంఘంలోనూ, వంగ రాష్టం లోనూ ఒక భయంకరమైన 
'కాలాంతర పర్వం” అని చెప్పవచ్చు. తీవ కామమూ, విమానాల దాడీ; కంటోళ్లు 
రేషనింగూ; మిలిటరీ సప్లై బ్లాక్‌ మార్కెట్‌; ఆర్థికంగానూ, నైతికంగానూ, 
సాంఘికంగానూ, అధోగతీ, దేశ విభజనతో కూడుకొన్న స్వాతంత్యం, మత 
కలవోలూ, తూర్పు పాకీస్తాను నుంచి శరణార్థుల రాకా - ఇటువంటి విపరీత 
పరిస్థితుల మధ్య నడిచింది ఈ స్వల్ప యుగం. 

ఆనాటి రచనలు అప్పటి అశాంతిని, విషమ సంఘటనలనీ _పతిబింబింప 
జేస్తూనే వచ్చాయి. అంటే ఆ వాతావరణం యొక్క కాలుష్యాన్ని, అవి స్వయంగా 
పంచుకుంటూ, చితించక తప్పలేదు. "కల్లోల పర్వం' నాటి రొమాంటిక్‌ 
కాల్పనికతా, బొహేమియన్‌ మనోవిలాసమూ, స్వేచ్చా (పేమకలాపమూ, ఈ 
యుగంలో మటుమాయమయ్యాయి. మన సమాజంలో ఆ నాడు అతి త్వరితంగా 
అసంఖ్యాకమైన పరివర్తనలు చెలరేగాయి. వైయక్తికంగానూ, సామాజికంగానూ, 
ఎన్ని విచ్చిత్తులూ, ఎన్ని క్లిష్ట సమస్యలూ, ఎన్ని విపరీత వ్యవహారాలూ ఉత్పన్న 
మయ్యాయో, వాటన్నిటి పబల శక్తులూ ఆనాటి కథకుల కౌతుకాన్ని, ఆలోచనా 
సరళిని తీవ తరంగా సానపెట్టాయి. సుస్థిర నీతి నియమాలు శిథిల మయ్యాయి. 
ఈ పర్వంలోని భావ వైవరీత్యమూ, అస్వాభావికతా, మానవ జాతిని పీడించిన 
సూక్ష్మమైన అసంతృప్తి, వికృతమైన విషయాసక్తి, వినూత్నమైన శపథాలూ, వాటిని 
స్వీకరించడం వల్ల జీవన సం(గామంలో జరిగిన వింత మార్పులూ ఇటువంటివి 
యుద్ధ పూర్వపు యుగంలో ఊవాతీతంగా ఉండేవి. నిజానికి యుద్ధం ఒక 
భయావహమైన భూకంపం వంటిది. దాని ఫలితంగా శాంతీ, నీతీ, కుటుంబ 
గౌరవం, అన్యోన్యానురాగం, వాత్సల్యం, ధర్మ సంస్కారం-అన్నీ విధ్వంసం 


భూమిక షష vii 


అయిపోతాయి అయినా ఆ రణధ్వనిలోనే ఒక నూతన సమాజ నిర్మాణం గురించిన 
స్వప్నాల యొక్క, దృఢ (వతాల యొక్క (పకటన కూడా వినబడుతూనే ఉండాలి. 
పైన వర్ణింపబడిన మార్పుల వల్ల (పభావితులై న వారు-సుబోధ్‌ షోష్‌, సతీనాథ్‌ 
భాదురీ, సంతోష్‌కుమార్‌ ఘోష్‌, నారాయణ్‌ గంగోపాధ్యాయ్‌, నరేందనాథ్‌ మితా, 
నవేందు ఘోష్‌, ననీ భౌమిక, నుశీల్‌ జానా, జ్యోతిరింద్‌ నంద్‌. వీరితోపాటు 
తత్పూర్వులైన కల్లోల పర్వపు రచయితల జాబితాలో చేర్చదగిన వారిలో పేర్కొన 
దగిన (పముఖులు- జగదీశ్‌ గుప్తా, మానిక్‌ వంద్యోపాధ్యాయ్‌, అచింత్యకుమార్‌ 
సేన్‌ గుప్తా, _,పబోభ్‌ కుమార్‌ సాన్యాల్‌. అలాగే "విచ్చితా”, “శనివారేర్‌ చిరీ', ష్మృతికల 
కథకుల పట్టీలో స్మర్తవుఖలన వారిలో _పధానులు: విభూతి భూషణ్‌ 
వంద్యోపాధ్యాయ్‌, తారాశంకర్‌ వంద్యోపాధ్యాయ్‌, మనోజ్‌ బసూ, సరోజ్‌ కుమార్‌ 
చౌధురీ, ఆశా పూర్ణా దేవీ, పమధనాథ్‌ బిశీ, పరిమళ్‌ గోస్వామి, బన్‌ఫూర్‌, 
బాణీరాయ్‌, సుశీల్‌ ఘోమ్‌, చారు చంద చకవర్తి, మొదలైనవారు. 

ఈ అంధకార పర్వం తర్వాత రక్తసిక్తమైన, విభజనాత్మకమైన దేశ స్వాతంత్యం 
వచ్చింది. దానితో పాటు కాందికీకుల (పవాహం, అస్తప్యస్తమై న సాంఘిక వెకల్పం 
కూడా రానే వచ్చాయి. స్వాతం(త్య (పొంగణంలో వినిపించిన ఆశా నినాదాలూ, 
ఆనంద ధ్వనులతోనే శరణార్జుల, వంచిత పజల రోదనలూ, వోవోకారాలూ కూడా 
(పతిధ్వనించాయి. ఈ ఆకోశాలను విని, రక్తపాతాలను చూసి, కథలు వాసిన 
వారిలో ముఖ్యులు: నమరేశ్‌ బనూ, బిమల్‌ కర్‌, రమాపద చౌధురి, సయ్యద్‌ 
మూజ్‌తబా అలీ, హరినారాయణ్‌ చటోపాధ్యాయ్‌, _పభాత్‌ దేవ్‌ సర్కార్‌, 
శాంతిరంజన్‌ వంద్యోపాధ్యాయ్‌, స్వరాజ్‌ వంద్యోపాధ్యాయ్‌, _పాణ్‌తోష్‌ ఘటక్‌, 
సుఢీల్‌ రంజన్‌ ముఖోపాధ్యాయ్‌. సుశీల్‌ రాయ్‌, రంజన్‌, శచీందనాథ్‌ 
వంద్యోపాధ్యాయ్‌, సులేఖా సాన్యాల్‌, గౌర్‌ కిశోర్‌ ఘోష్‌, ఆశుతోమ్‌ ముఖోపాధ్యాయ్‌, 
నత్య్మపియ ఘోష్‌, ఆశిష్‌ బర్మన్‌, అమియ భొషణ్‌ మజందార్‌, కమల్‌కుమార్‌ 
మజుందార్‌, గౌరీ శంకర్‌ చటోపాధ్యాయ్‌, దీపక్‌ చౌధురి, మహాకేతా, దేవీ, 
తదెతరులూ. 

ఈ యుగపు కథకులు అంతకు ముందుగా వచ్చిన వారితో సరిగా పోల్చదగిన 
వారే. న్యాయానికి ఈ రెండు తరాల రచయితల మధ్యా పెద్ద తేడా లేదు. 
నరేందనాభ్‌ మితా, నారాయణ్‌ గంగోపాధ్యాయ్‌, సంతోష్‌ కుమార్‌ ఘోష్‌, ననీ 
భౌమిక్‌, నుకీల్‌ జానా, శాంతి రంజన్‌ వంద్యోపాధ్యాయ్‌, స్వరాజ్‌ వంద్యోపాధ్యాయ్‌, 
[పాణతోష్‌ ఘటక్‌, ఆశుతోష ముఖోపాధ్యాయ్‌ వీరందరూ 1916-1922 మధ్య 
జన్మించిన వారు. ద్వితీయ (పపంచ యుద్ధం పారంభమయేనరికి కలకత్తాలోనూ 
మిగతా వంగ దేశంలోనూ పూర్వపు పాలక వర్గం దిగ్భమబెందుతున్న రోజుల్లో వీరు 


Pee బెంగాలీ కథానికలు 
తమ యౌవన దశలో అడుగు పెట్టారు. నాటి నుంచీ నేటి వరకూ వీరందరూ 
పతిభావంతంగా తమ రచనలను సాగిస్తున్నారు. సమాజంలోనూ వ్యక్తిలోనూ 
కలిగిన విచిత పరివర్తనకు సాక్షిభూతమైనది 1940 నుండి 19/0 వరకూ ఎరు 
(గహించిన కథావస్తువు. 

బెంగాలీ కథానికల మరొక యుగం ఈ శతాబ్బపు ఉత్తరార్థమందు మొలకెత్తింది. 
ఈ యుగపు యువ కథకులు 1930-1940 మధ్య పుట్టినవారు. వీరు ఒక 
వినూతన తరానికి చెందిన లేఖకులు. సయ్యద్‌ ముస్తాఫా సిరాజ్‌, మతినంది, 
సునీల్‌ గంగోపాధ్యాయ్‌, శ్యామల్‌ గంగోపాధ్యాయ్‌, బరేన్‌ గంగోపాధ్యాయ్‌, కిర్షేందు 
ముఖోపాధ్యాయ్‌, పఫుల్ల రాయ్‌, అతీన వంద్యోపాధ్యాయ్‌, దివ్యేందు పాలిత, 
దీపేందనాథ్‌ వంద్యోపాధ్యాయ్‌, దేవేశ్‌ రాయ్‌, సందీపన చటోపాధ్యాయ్‌, కవితా 
సింహా, లోకనాథ్‌ భట్టాచార్య, శంకర్‌ పభ్యేతులు ఈ నవ యుగ కథకులు. 

ఈ యువ రచయితలకూ వారికి సన్నిపాత పూర్వులకూ ఏమీ సంబంధం 
లేదు. వీరిది ఒక అతి నూతన బృందం. వీరు గతాన్ని ఏ విధంగానూ 
దర్శించలేదు, వారికి ముందు జరిగిన చర్విత గురించి వీరికి ఏ విధమైన కృతజ్ఞత 
కానీ, స్మృతి కానీ లేదు. వీరు పెరిగినది బ్లాకౌట్‌, కామం, మత కలహాలు, 
స్వతం్యతత తర్వాత కలిగిన రక్తపాతం, కాందిశీకుల డేరాలు, మొదలైన వాటి 
అర్వాచీన వాతావరణంలో. తత్పూర్వులది, వీరిది విభిన్నమైన బ్లడ _గూపు; వీరికి 
వారితో ఏ ఆత్మీయతా ఏర్పడలేదు. వీరు పెద్ద వాళ్లయ్యేసరికి ఉమ్మడి కుటుంబం 
యొక్క సౌమ్యసౌధం చాలా కాలంగా పతనమై ముక్క ముక్కలై పోయింది, _ద్ధా 
భక్తుల వంటి మాటలు వీరికి నీటి మూటలు. (స్తా-పురుష సంబంధం ఒక (కొత్త 
రకపు సెక్సుయల్‌ రివల్యూషన్‌ గా మారింది. (అంకు (పకృతి సహజమైన 
సంయోగంలో మౌలికమైన మార్పు లేకపోయినా). వీరికి వెనుక గడిచిన కాలం 
తాలూకు ఏలాంటి (భాంతి యుతమైన స్మరణా లేదు. తమ బైట ఉన్న వైరి 
జగత్తులో ఏదో విధంగా నివసించేందుకు వీరు రాజీ పడ్డారు. ఎప్పుడో ఏదో గుంపుగా 
పరిణమించేలా కనుపించినా, అసలు వీరి స్వభావం ఒంటరితనం. ఏమీ కారణం 
లేకపోయినా ఎప్పుడూ ఏదో ఆందోళనా, ఏదో (పతీకార వాంఛా, అంతులేని 
మనోవికారం, చిత్త క్షోభా వీరిలో గోచరమవుతుంటాయి. 

ఈ నవ యువ రచయితల రూపురేఖలనూ, వారికి కొద్దిగా ముందు వచ్చిన 
లేఖకుల తత్వాలనూ చూడగా చూడగా ఈ రెండు తరాల వారూ వేర్వేరుగా 
విడిపోయిన ద్వీపవాసులా అనిపించక తప్పదు. కల్లోల పర్వపు రచయితలకూ 
రెండవ (పపంచ సమరం నాటి లేఖకులకూ ఉన్న మానసిక, వైజ్ఞానిక 
దృక్పథాలలోని భేదాల కంటె, ద్వితీయ (పపంచ యుద్ధం నాటి రచయితలకూ ఈ 
నవ కథకులకూ ఉన్న తేడా వేయి రెట్లు. కల్లోల పర్వం నాటి కాల్పనికత తర్వాత 


భూమిక Ix 


తరంలో కనపడక పోయినా, ఆ రెండు తరాల వారికీ జీవితం యొక్క సుఖ 
సంపదల విషయంలోనూ మౌలికమైన విలువల గురించీ కూడా ఒక _పత్యేకమైన 
_శద్ధ ఉండేది. ఈనాటి యువరచయితలకు అటువంటి నమ్మకాలు ఏమీ లేవు. 
వీరికి, వీరికి వెనుక వారితో గల ఆంతర్యాలు సమానాంతర రేఖల లా కలియ 
లేనివి. 

పైన చెప్పబడిన నూతన-తదవ్యవపాత పూర్వ యుగాల రెండింటి మధ్య ఉన్న 
వ్యత్యాసాలు కేవలం మానసిక మైనవే కావు. అవి భౌతికమైనవీ, పైగా 
(వ్యావహారిక) భాషా సంబంధమైనవీ కూడా. జీవిత దృక్పథంలో మ్మాతమే కాదు; 
అసలు జీవన విధానంలోని కాయిక, వాచిక, మానసిక |ప|కియల (పయోగంలోనే 
వారు భిన్న (ధువాలకి చెందినట్లుగా కనుపిస్తారు. 

పూర్వోక్త విషయాలను పరిశీలించి చూస్తే మనం ఒక నిర్ణయానికి రావచ్చు: 
రవీందనాథ్‌ తోనే బెంగాలీ కథకు ఒక పరిపూర్ణత కానీ, చరమసిద్ధి కానీ 
కలగలేదని, బెంగాలీ కథానిక మాటిమాటికీ ముందుకి సాగుతూనే వచ్చింది. (కొత్త 
మలుపులు తిరిగింది; (కొత్త గంటలు (మోగించింది, తను గురి అయిన పరీక్షలకు 
గాని, చేసిన నిరీక్షణకు గాని ఎప్పుడూ తట్టుకోలేని అవస్థకు గురి కాలేదు; జీవితం 
యొక్క నవనవోన్మేషమైన భావాల గవేషణలో తన ఉత్సాహాన్ని ఎన్నడూ 
కోల్పోలేదు. 

ఈ సంకలనం ఒక నిర్దిష్టమైన కాలానికి, పరిమాణానికి అనుగుణంగా పేజీల, 
కథల యొక్క సంఖ్య విషయంలో చేయబడింది. ఇది అందరికీ పూర్తిగా సంతృప్తి 
కలిగిన్తుందన్న నమ్మకం లేదు కానీ, ఇటువంటి _పచురణలలో ఇంతకంటె 
వైవిధ్యాన్ని కాని వివులత్వాన్ని కాని సాధించడం కుదరదు. రవీంద శరచ్చందుల 
తర్వాతి ర తరాల కథా భాండారం లోని వైచితినో, నమృద్దినో ఎంచి పంచడంలో 
బహుశా ఏ సంకలనం కూడా సంపూర్ణమైన తృప్తిని చేకూర్చలేదేమో!అయినా ఈ 
విషయం పాఠకుల సానుభూతి, సహృదయతల పై విడవక చేయగలిగినది 
మరేమీ లేదు. 

కాపీరెటు నమస్యా పరిష్కారం కాకుండా కాలహరణం జరిగి, ఆఖరి క్షణం 
దాటిపోబట్టి బెంగాలీ కథా సాహిత్యంలోని ఉభయ దిక్పాలురన దగిన విభూతి 
భూషణ్‌ వంద్యోపాధ్యాయ్‌, మానిక్‌ వంద్యోపాధ్యాయ గారల, |కమశః, “ఆవ్యోన్‌',, 
“నమూనా” అనే కథానికలను ఈ పుస్తకంలో చేర్చలేకపోయినందుకు 
చింతిస్తున్నాను. 


వంగభాషా సాపొత్య విభాగము 
కలకత్తా విశ్వవద్యాలయము అరుణ్‌ కుమార్‌ ముఖభోపాధ్యాయ 


10. 


11. 


12. 


13. 


14. 


భూమిక 
చివరి మాట 
తారాశంకల్‌ వంద్యోపాధ్యాయ్‌ 
వోటర్‌ సావితీవాలా 
బన్‌ఫూల్‌ 
సరంగు 
అచింత్య కుమార్‌ సేన్‌గుప్తా 


. రాణీ పసంద్‌ 


అన్నదా శంకర్‌ రాయ 
జాడ తెలియదు 

(పేమేంద మితా 
భూవతనం 

సనతీనాధథ భాదురీ 
సరిహదురేఖ 

ఆశాపూర్ధాదే ఏ 


=, ఆడదొంగ 


సుబోధ్‌ ఘోష్‌ 
ఒక _పేమకథ 
నరేందనాథ మితా 
గౌారవసియులైన వరీక్షాధికారి దివ్య సము్ముఖమునకు 
నారాయణ్‌ గంగోపాధ్యాయ్‌ 
చిన్న కథ 
సంతోష్‌కుమార్‌ ఘోష్‌ 
చెట్టు 
జ్యోతిరిర్యద నంది 
(వాణ-పివాస 
సమరేశ్‌ బనూ 
స్నేపితుని తరఫున ఉపోద్ధాతం 
బిమల్‌ కర్‌ 


tb 
fb 


అవే చ 


15 


29 


47 


58 


74 


84 


98 


111 


123 


134 


143 


153 


15. భారతవర్గం 

రమాపద్‌ చౌధురీ 
16. పేకమేడవలె 

సయ్యద్‌ ముస్తాఫా సిరాజ్‌ 
17. ఒక సాయం సంధ్య రెండు ముఖాలు 

మతి నందీ 
18. అనావృష్టి 

సునీల్‌ గంగోపాధ్యాయ్‌ 
19. పాణ రక్షణ కోసం 

పఫుల్ల రాయ్‌ 
20. నన్ను చూడండి 

గీర్గందు ముఖోపాధ్యాయ్‌ 
21. పశ్చాధ్భ్ఫూమి 

దేవేశ్‌ రాయ్‌ 

కథకుల సంక్షిప్త వరిచయం 


166 


177 


191 


201 


214 


226 


238 


252 


x1 


చివరి మాట 


తారాశంకల్‌ వంద్యోపాధ్యాయ్‌ 


పూర్వచక పరగణాలలోని లాట్‌ భరతపురం సర్వ సంపదలతో తుల తూగుతూ 
ఉండేది. 

అక్కడి చెట్ల ఆకులు చేటల్లాగ, కొమ్మలు దూలాల్లాగ ఉంటాయి. గడ్డి హరి 
చందనంలాగ, మట్టి సున్నితంగానూ కనుపిస్తాయి. అరకతో దున్ని, విత్తనాలు 
నాటారో, లేదో, వెంటనే పాలం నిండా పంటలు పండుతాయి. అంతకంటె భరత 
పురానికి కావలిసింది ఏముంది? బంగారపు సంపత్తి అంటు అక్కడ ఊరికే 
మాటవరసకు అనడం కాదు. అక్కడి పూర్వ (పజలు నదీ సైకతాలనుంచి 
బంగారపు కణికలు బైటకి తీసేవారు. అక్కడి భూగర్భంలో నిజంగా బంగారం 
ఉండేధి. పజలందరూ ఒక వరి గుంపులా తోచేవారు. పంట పండించి తినడం, 
పొట్ట చెక్కలయ్యే లాగ నవ్వడం “నువ్వెవరయ్యా మా కంటె చెప్పాచ్చావ్‌”. బైరాగి 
బట్టలు కట్టుకోవడం, నుదుటిపై గంధపు తిలకం, మెడలో తులసీదళాలమాల, 
నల్లటి శరీర ఛాయ. వీటి వల్లే వెరి వాలకం స్పష్టమౌతుండేది. 

పొలం దున్నేవారు, అందరూ వ్యవసాయ దారులే; జమిందారు వైపు కూడా 
పాలం దున్నే రకమే; ఒకప్పుడు. 

పూర్వం పాలం దున్నడం, పొగ (తాగడం, పూజా పురస్కారాలు పూర్తిచేసుకుని 
ఇటూ అటూ తిరగడం. 

ఇప్పుడు ఆ రోజులు మారాయి. కలియుగ (పభావం పూర్తిగా పడింది 
భరతపురం పైన. పొట్ట సగం మట్టుకే నిండే తిండి; రోగంతో ఊపిరి పీల్చుకో 
లేకపోవడం, ఏడో రకం పంట పండించడం; కొందరు దేవుణ్ణి సేవించడం, కొందరు 
అసలు భగవంతుణ్ణి తలచుకోకపోవడం; అంటే, కొందరు ఏడవడం, మరికొందరు 
ఊరికే కూర్చుని షళ్లు ఇకిలించడం. 

పద్మాపార నగరం షావుకార్లు ఇప్పుడు భరతపురపు జమీందార్లు. ఒకప్పుడు 
మంగళకాటపురం నవాబులు ఇక్కడ జమీందార్లుగా ఉండేవారు. అప్పుడు 
షావుకార్లు ఇక్కడ వ్యవసాయం చేసేందుకు వచ్చారు. నవాబులు ఇళ్లల్లోని 
అంతఃకలవాల మూలాన ఆ షావుకారుల దగ్గర అప్పులు చేసేవారు. అప్పులు 
వెయ్యిరెట్లు పెరిగేసరికి, వేరే గతి ఏమిటి? పైగా రతు పెద్దా, అందరు రైతులూ 
కూడా దావాలు పడేటప్పుడు మావుకార్ల తరఫునే సాక్ష్యం ఇచ్చేవారు. *" 

సరే ఆ సంగతి అలా ఉంచుదాం. గత జలసేతు బంధనం వల్ల పయోజనం 
లేదు. పపస్తుత పరిస్థితి ఏదో అదే మనకి సంబంధించినది. ఈనాడు పద్మాపార 


2 బెంగాలీ కథానికలు 


పురం షావుకార్లే భరతపురం యొక్క జమీందార్లు. మెల్లి మెల్లిగా కోర్టు కెక్కడం, 
కోర్చుల నుంచి ఏజెంట్ల చేతుల్లో పడడం, ఎల్లాగెతేనేం పూర్వపు భూస్వాముల 
ఆస్తులు షావుకార్ల చేతుల్లోకి వచ్చాయి. ఇదీకాక, పద్మాపారపు షావుకార్లు వారి 
పాంతాన్నుంచి నౌకర్లను కూడా తీసుకువచ్చి వాళ్లకి భరతపురంలో స్థిర నివానం 
కల్పించే ఏర్పాట్లు చేశారు. ఇంకా ఆ షావుకారుల జ్ఞాతులు చాలామంది వచ్చి 
భరత పురంలో దుకాణాలు పెట్టి, వ్యవసాయం చేస్తూ అక్కడ స్థిరపడ్డారు. ఆపైన 
పరిశమ కేందాలు స్థాపించారు; వాటిల్లో చాలా మంది కర్మకారులు పనిచేస్తూ 
భరతపురంలో నివాసం ఎరరచుకున్నారు. 

వీళందరిలో కొందరు ఏడుస్తూనో, లేక కొందరు పల్లికిలిస్తూనో కాలక్షేపం చేస్తూ 
ఉంటారు. మరి కొందరు మంచి గానో చెడ్డగానో ఇటూ అటూ తచ్చాడుతూ 
ఉంటారు. 

జమీందార్ల నౌకర్లతో చెట్లపై యాజమాన్యం గురించి పేచీలతోనో, భూముల 
స్వాధీనం విషయంలో ఏదో గొడవ పడడంతోనో, కూలివాళ్ల రోజువారీ జీతాలు, 
భృత్యాలు (ఆహారాలు) గురించి ఏదో "లేదు, కాదు అంటూనో; షావుకారు దుకాణ 
దారులతో ఉప్పు బేరాలతోనో, నూనె బేరాలతోనో, బట్టల బేరాలలో ఎత్తు 
పైఎత్తులతోనో; కార్థానా పనివాళ్ల జీతాలివ్వడంలో తగాదాలతోనో. -ఇలాగ ఏదో 
విధంగా అనేక అల్లకల్లోలాలతో రోజు గడుస్తూ ఉంటుంది. నూనె మిల్లు నాలుగు 
వైపులా, కళ్లకు గంతలు కట్టుకొని తిరిగే గానుగ ఎద్దు వంకర కొమ్ముల్లా, ఏదో 
అలజడి. నూనెను తిలఘాతకుడు బెటికి తీసాడు, తెలకపిండి ఎద్దులు 
తిన్నాయి. 

ఇది ఇలా ఉండగా హఠాత్తుగా భూకంపం వచ్చినట్లు అంతా పెల్లగిల్లి పోయింది. 
ఒక భయానకమైన భూఛిదం ఏర్పడింది. షావుకారు జమీందారులకీ స్థానిక 
హల్‌దీజాడీ జమీందారులకీ మధ్య సరిహద్దుల గురించి (కిమినల్‌ కేసులు 
బయలుదేరాయి. అసందర్భమైన (క్రిమినల్‌ కేన్‌ -చెప్పడానికేం లేదు, ఫిర్యాదు 
లేదు, నోటీసు లేదు, పత వ్యవహారం లేదు. స్థానిక జమీందారుల నౌకరులు 
హఠాత్తుగా వన సంపదలను ధ్వంసం చేశారు. కరలు, కఠారులు, బల్లిములు 
మొదలైనవి తీసుకుని భరతపుర పజ ధర్మపురం పె దండెత్తింది. న్యాయాలయం 
వదిలి కొట్టుకు చావడం, రక్తం కార్చడం, గాయాలు తగల్పడంలోకి దిగారు 
అందరూ." షావుకారు యజమానుల దళాలు వచ్చి భరతపురపు కోర్టు నుంచి 
న్యాయాధికారం తొలగించారు. అంతే కాదు; 'స్టానిక యజమానుల ముఠా యొక్క 
వ్యవహారం చూసి భరతసురం యొక్క ఆచార వ్యవహారాలు మారిపోయాయి. కత్తి 
కఠార్లకు తెలం పూసి తల్వారులు సాన సెడుతూ భరతవురంలో ఎటువంటి 


చివరి మాట 3 


ఏర్పాట్లు మొదలయాయి యంకే అక్కడి సాంఘిక వ్యవస్థ అంతా ఆఖరికి ఒక 
హంగామా [కింద మార్చబడింది అనడంలో ఏమీ సందేహం లేదు. నాలుగు 
దిక్కుల నుంచి హాహాకారాలు వతి ధ్వనిస్తున్నాయి. భరతపురపు కచేరీ లనుంచి 
రణగొణ ధ్వని బైటపడింది. వ్యవసాయదారుల జనాభా అందరూ ఒక్కమాటు 
ఉలికి పడిలేచారు. వాళ్ల అవస్థ ఇద్దరు మల్లయోధుల కాళ్ల (కింద నలిగే 
పచ్చగడ్డిలాగ ఉంది. వాళ్లందరూ కలవరవడి పోతున్నారు. 

వృద్ధుడు లాలా మోహన్‌ పాండే భరతపురపు ౧తుపెద్ద. కష్టజీవితం గడపడం 
మూలాన జుట్టు ఊడిపోయింది, పళ్లు అన్ని ఊడిపోయాయి, మాట ఒణుకుతూ 
ఊడివడుతుంది; బోసినవ్వు; వార్ధక్యం వల్ల చేతులు వణుకు తున్నాయి. 

గుంపులుగుంపులుగా భరతపుర జానపదులందరూ వచ్చి పాండే చుట్టూ 
నిలబడ్డారు. 

సాదరంగా చేతులు జోడించి, అడ్డాల్లో బిడ్డలాగ బోసి చిరునవ్వు నవ్వుతూ, 
“మీరంతా తండులూ, పినతండులూ, సోదర సోదరీమణులూ వచ్చి కూర్చోండి" 
అన్నాడు తాత. 

అందరూ కూర్చున్నారు ఆ తర్వాత ఒక్కటకు మాట అన్నారు. “కత్తా? ఆ ఒక్క 
మాటలో అన్నీ చెప్పబడినట్లే. “కర్త” (నాయకుడు) అన్నీ తెలుసుకున్నక్లే. 

ముసలివాని సంతోషపు నవ్వు, దుఃఖపు నవ్వు, భావనా గర్భితమైన నవ్వు అలా 
నవ్వుతూనే ఉన్నాడు అర్ధ్థయుతంగా. 

గౌరపురం నుంచి వచ్చిన ఒక ఆసామీ అన్నాడు: “షావుకారు బాబులు మా 
భూముల మీద మా హక్కులను మన్నించడం లేదు. మాకు కయ విికయాల 
విషయంలో ఏమిటి సౌకర్యం” షావుకార్లు జమీందారులు, 'స్టానిక స్వాములు 
జమీందార్లు: కాగా, ఆ “స్తానిక యజమానులు మా భూముల హక్కులు మాకు 
వదిలేస్తే, వాళ్ల తరఫున మేము సాక్ష్యం ఇవ్వవచ్చునా?” 

వృద్దుడు బుజాలు ఆడిస్తూ అన్నాడు: ““ఉహూహూ అది పాపం అవుతుంది. 

అప్పుడు ఆసామీ అన్నాడు: “అయితే మేము కూడా (కిమినలు కేసులో 
ఇరుక్కోవలసి వస్తుందా?” 

మళ్లీ ముసలిపెద్ద బుజాలాడిస్తూ “ఉహూ అన్నాడు. 

“ఏం? భయం వేస్తోందా అంటూ అరిచాడు ఒక క్నురాడు. 

ముసలివాడు నవ్వాడు. ఆ నవ్వు ముందు కురవాడు నిరుత్తరుడయ్యాడు. 
పెద్ద అన్నాడు. “తమ్ముడూ, భయం లేదు కాని, పాపం ఉంది”. 

"అయితే ఏం చేయమంటావు? చెప్పు పాపం లెని పద్దతి సెలవియి" అన్నాడు 
యువకుడు 


4 బెంగాలీ కధానికలు 


వృద్దుడు ' “హూ నిలబడరా, తమ్ముడూ! నీ మనస్సుని ల అప్పుడు 
భగవంతుడే నీకు (తోవ చూపిస్తాడు” అన్నాడు. 

రతన్‌లాల్‌ అన్నాడు: “ఏది అయినా సరే, నిక్కచ్చిగా ఫలించేలాగ చెప్పు, కత్తా 
నువ్యు ఏం చెపితే నేను అది చేస్తాను”. | 

వృద్ధుడు మళ్లీ నవ్వాడు. రతన్‌లాల్‌పై అతనికి చాలా నమ్మకం ఉంది. చాలా 
మంచి యువకుడు. పైగా వాడి కెంత సాహసం! 

మెల్లిమెల్లిగా కచేరీ నుంచి బై టకొచ్చాడు ముసలిపెద్ద. గుమాస్తాని చూసి “రామ, 
రామి అని నమస్కారం పెట్టాడు. 

“ఏం లాల్‌మోహన, రా, రా!” అన్నాడు ఆయన (భూస్వాముల గుమాస్తా) 

“ఆ, వస్తా ఒక్కసారి” 

“వస్తా, గిస్తా” కాదు. అందరూ నడుం కట్టుకుని నడవండి ఒకేసారి . “స్థానిక 
ముఠాదారుల కొకసారి బుద్ధి చెప్పాలి. అందరూ కలిసి వాళ్ల వళ్లంతా చింతకాయ 
పచ్చడి చేని రావాలి. ఒక (పక్క నుంచి డొక్క చీల్చేని నాశనం చేయాలి”. 

వృద్ధుడు నవ్వాడు: “ఏంటంటున్నారు, బాబూ గుమాస్తా గారూ?" 

“లం?” 
“అదే. డొక్క చీల్చేసి రక్తపాతం చేస్తారేం?” 
వాళ్లంతా చస్తే పాపం కాదూ?” అంటూ అశువులు రాల్బాడు మునలివాడు. 
ముసలివాడి ఈ భండారం అంతా చూస్తూంటే గుమాస్తా యొక్క ఒళ్లు 
మండుతోంది. “ఒక్కొక్కళ్లకోసరం సానుభూతితో ఒక్కొక్కళ్లపై కోపం చూపించడం 
ఏమిటో తెలుస్తూందిలే. వాళ్ల రక్తం చుస్తే, నీ కళ్లమ్మట నీళ్లాస్తాయేం? అంతా 
తెలిసిందిలే” కస్సు కస్సుమంటూ మరి కొన్ని కాగితాలు _వాస్తూ, మళ్లీ అన్నాడు: 
“మన వాళ్లకి గాయాలు తగిల్సి రక్తం (పవహింపబేసినప్పుడు, అప్పుడేం....? 
వృద్ధుని పెదవులు వణకడం మొదలుపెట్టాయి. 

కళ్లమ్మట నీళ్లు ఇంకా రెట్టింపుగా కారుతున్నాయి. 

ఆ మాటలు విని ఇంకా ఏడుస్తూ: “గుమాస్తా బాబూ! అయ్యో వాళ్లకు తగిలే 
దెబ్బల గురించి తలచుకుంకే నా గుండె పగిలిపోతోంది. ఓ భగవంతుడా, ఏం 
చెయ్యను?” - 

గుమాస్తా తీక్షణంగా వృద్ధుని వైపు చూస్తూ కూర్చున్నాడు. లోకులంతా 
వేషగాళ్లూ, పాషండులూనూ! ఎక్కడైనా నిజంగా న్యాయం ఉందా? గొరై కొమ్ములు 
తిరిగి పోకపోనీ, వ(జపుటంచులు శిథిలమవ్వనీ, సరిగ్గా అలాగే గుమాస్తా యొక్క 
కఠిన హృదయాన్ని మరల్చే శక్తీ, ముసలివాని ఛాదస్తపు ఇంటి తలుపుల కి 
చిల్లుపట్ట సామర్ధ్యమూ, ఎవరికీ ఉండదు. 


చివరి మాట 5 


చాలా సేపు అల్లా ముసల్తివాడికేసి చూశాక, గుమాస్తా అన్నాడు: “అయితే ఏం 
చేయాలంటావీ చెప్పు” 

“అదే మనవాళ్లకు చెప్పాను” అంటూ, ఒక (పక్కనుంచి కన్నీళ్లు కారుస్తూనే 
నవ్వుతూ లేచాడు ముసలివాడు. 

"ఏం చెప్పావు”. 

“ఏం చెప్పానంకే, మా భూముల శిస్తు నువ్వు _(గహించు, అందరి నౌకర్ల 
(పతినిధులనూ వేరు చేయి- అప్పుడు స్థానిక యజమానులు మనల్ని 
(పతిఘటిస్తారేమో చూడు”. 

“"పతిఘటిస్తారు? నీ కనలు |క్రిమినలు కేసు అర్థం అయిందా? వ్యవసాయం 
చేయి, అన్నం తిను. లారి పట్టుకోవడం తెలుసా? బల్లెం విసరడం తెలుసా” 

ముసలివాడు నవ్వాడు 

““నవ్వుతావేం?” 

“నీ మాట వింటూంకే నవ్వు వస్తుంది. నేను లారీ బల్లెం పట్టుకోవడం ఉత్తి 
మాటలే”. 

“అయితే ఎలా (పతిఘటిస్తావు?” 

“వాళ్లు వస్తారు. నా వీపు తిప్పి నిలబడతాను. 'కరతో కొట్టు అంటాను. నా 
గుండె వాళ్లకు చూపిస్తాను: “బల్లెం విసురు" అంటాను. నా రక్తం కారుతుంది, నేల 
ఎ(రవడుతుంది, నేను చస్తాను. అప్పుడు (పతి ద్వంద్వులకి బుద్ది వస్తుంది; వాళ్ల 
హృదయాలు స్పందిస్తాయి; కళ్ళమ్మట నీళ్లు కారుతాయి. భగవంతుడు వాళ్లకు 
సత్య జ్ఞానం కలుగజేస్తాడు. సిగ్గుపడి వాళ్లు వెనక్కి వెళ్లిపోతారు”. 

గుమాస్తా 'వోహ్హా అంటూ నవ్వుతూ లేచాడు. “ఇదా నీ బుద్ది?” 

వృద్దుడు మట్టుకు ఆశ్చర్య పడ్డాడు. అతనింకా నిరుత్సాహపడలేదు. 
వడిలిపోయిన అతని ముఖంపై అదే ఆశ్చర్యం ఇంకా _పస్సుటిస్తోంది. చంటి 
పిల్లవానిలా నవ్వుతూ లేచాడు. “అయ్యో, నా మనస్సు దేవుడు పరిక్షించుగాక! 
నా మనస్సు శుద్ధి పరచుగాక! లేకపోతే ఎవరికీ అర్థం కాదు నా మాట 

దేవుణ్ణి బట్టి దేవత మోస్తరుగా ముసలివాడిలాగే ముసలమ్మ ఉంది. 

అంతా విని ఆ భయానక విషయం గురించి చింతినూ ఉండిపోయింది. ఆ 
షావుకారు గుమాస్తా గురించి చింత అతణ్ని ఆమెనూ వదలలేదు. “ఇది తేలిక 
మాట, తిన్నని మాట. ఎవరు ఎలా అతణ్ని అర్థం చేసుకోగలరు? అంతేకదూ, 
ముసలివాడా” అంది ఆమె. 

"అంతేలే, ముసలీ” అన్నాడు. 

"అయితే ఏమవుతుంది? ఏం చేస్తావు నువ్వు?” 


6 బెంగాలీ కధానికలు 


“నేను బాగా చింతించి నవ్వుకున్నాను. “జరుగవలసిందేదో జరిగింది” 

“ఏమిటి?” 

“నేను చస్తాను” 

“చస్తాను అంటే?” 

“ఆ, నేను చస్తాను. నేను చస్తే, అప్పుడు (పతిపక్తుల మనస్సు క్షోభిల్లుతుంది. 
దేవుడు వాళ్లకు జ్ఞానం కలిగిస్తాడు. అప్పుడు వాళ్లకి నా మాట సరిగ్గా 
అర్థమవుతుంది. 

ముసలమ్మ సంతోషంతో లేచింది, కొంచెం సేపు ఆలోచించి. , 

నవ్వుతూ మళ్లీ మళ్లీ బుజాలు ఆడిస్తూ ఆంది "ఆ, నువ్వు సరిగ్గా చెప్పావు”. 

“చెప్పాను కదూ?” నవ్వుతూ అంటూ బ్నద్యడు వృద్దురాలి వెపు సాభిపాయంగా 
చూశాడు. 


“ఆ అలాగే చెయ్యి. చావు. చచ్చి, వాళ్లకు బుద్ధి చెప్పు” 

బైట నుంచి రతన్‌లాల్‌ పెలుపు వినపడింది: “పెద్దయ్యా!” (కత్తా కర్తా 
master) అని. 

“అబ్బాయి, ఒరేయ్‌, అబ్బాయి!” అంటూ కులుకుతూ పలికాడు 
లాల్‌మోహాన్‌. 


(పనన్న వదనంతో వచ్చి నిలబడ్డాడు రతన్‌లాల్‌. 

“పెద్దయ్యా అందరూ వచ్చి నిలబడ్డారు. చెప్పు, ఏమవుతుందో, ఏం 
చేయమంటావో”, అన్నాడు దిపశిఖలా _పజ్వలిస్తూ. 

వృద్ధుడు బయటకి వచ్చి చేతులు జోడించి అన్నాడు: “పంచాయితీకి 
నమస్కారం”. 

కానీ అంతకు ముందే ఒక గందరగోళం బయలుదేరింది. షావుకారు 
యజమానుల బంటోతులు వచ్చి చుట్టుముట్టారు. షావుకారుల పెద్ద గుమాస్తా 
చారుశీల, మొండి ధైర్యవంతుడు. అతను ఎవరినీ అక్కచేయడు: “ఈ పిచ్చి 
మేళాన్నంతా పట్టుకోండి. ఒక్క వెరి పెద్దనే కాదు, రతన్‌లాల్‌-గితన్‌లాల్‌, 
కురాడు-గిరాడు అందరినీ అరెస్టు చేయండి”, అని ఆజ్ఞాపించాడు. 

వృద్ధుడు నవ్వుతూ అన్నాడు “నడవండి” - రతన్‌లాలు మొదలైన 
యువకులు అందరివైపూ చూస్తూ, నడవండి అబ్బాయిలూ అన్నాడు. 

వృద్దురాలు బిగ్గరగా నవ్వుతూ ముందుకు వచ్చి అంది: ములో 

షావుకారుల బంటోతులు అన్నారు: "ఆ, ఆ, మా ఆర్జర్లు అలాగే ఉన్నాయి. 
అందరూ రావలసిందే”. 

ముసలిది అంది: “దాండా బాబూ, కొంచెం ఓపిక పట్టు, నాయనా! మా 


చివరి మాట 7 


ముసలాడి గోచీ, నా చీర గుడ్డా, ఇంకా మా లోటా తెచ్చుకోవాలి. ఆ లోటాతో 
మంచినీళ్లు (తాగితే గాని మాకు దాహం తీరదు”. 

ముసలివాడు నవ్వుతూ బుజాలాడించాడు. “లక్ష గొడవలు జరగనీ, ఈ ఆడాళ్ల 
ఛాదస్తం పోదు. ఈ లోటా పై వ్యామోహం పోవడం లేదు ముసలమ్మకి!” 
అనుకున్నాడు. 

షావుకారు బాబులు వృద్ధుణ్ని ఆటంక పెట్టేందుకు పెద్ద పట్టు పక్టేరు. వాడి 
వల్ల ఇంతవరకూ ఏ నేరం జరగలేదు. కానీ ముసలివాడు వాడికి వాడే సాటి; 
బందీఖానా మధ్య ఉండే నవ్వుతున్నాడు. దేవుణ్ణి పిలిచి, ఇలా అన్నాడు: 
“మనస్పూర్తిగా చెప్పు భగవంతుడా, నా మనస్సు లోకి చూసి చెప్పు, ఏం చేయను? 
చాతీనో నేవు చస్తే వాళ్లకు దుఃఖం వస్తుందా? నీవు వాళ్లకు బుద్ది చెపుతావా జ్ఞానం 
పసాదిస్తావా?” 

బందీలో ముసలమ్మ అటూ ఇటూ తచ్చాడుతూ, ముసలివాడి ఆహార 
పానీయాల గురించి ఏర్పాటు చేస్తూ, పక్క పరుస్తూ, కంబళీ రయోూడిస్తూ లోటా 
మెరిగిలాగ తోముతూ ఉంది. ఆమెకి ఈ అవస్థంతా బాగున్నట్లే తోస్తోంది. 
ఇక్కడైతే తన ముసలివాడితో చాలా సాహచర్యం లభించింది. బయట అయితే 
వాడికి లక్ష పనులు, ఒక క్షణం తీరిక ఉండదు, ఒక్క రెండు మాటలు ఆమెతో 
కూర్చుని మాటాడేందుకు ఉండదు; ఇంటి సంగతి పట్టించుకోడు. 

అక్కడ అతనికెప్పుడూ ఏవో భరతపురవు గొడవలో, లేక మానవ జాతి క్షేమం 
గురించి ఆలోచనలో. ఈ వేళ ఇక్కడా, రేపు అక్కడా - వీడు వస్తాడు, వాడు వస్తాడు 
అతన్ని కలుసుకునేందుకు; అతని చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఎవరో ఒకరు. 
ఇక్కడ చక్కగా తస భర్తతో ఎప్పుడూ కలిసి ఉండవచ్చు... కాని కొన్నాళ్లకి 
ముసలిదాని అపోహాకు ఆఘాతం కలిగింది. ముసలివాడి స్వభావం మారదు కదా! 
చుట్టూ జనాభా యొక్క హడావుడి లేదు కాని, అతని బు(రలోని, హడావుడి 
మట్టుకు ఎప్పుడూ తగ్గలేదు. (పజలు పైకి మాటాడుతారు; ముసలివాడు 
తనలోనే అలా నిస్సంశయంగా అనిపించింది ముసలిదానికి. 

“ముసలయ్యా ఒక మాట చెప్పు! అంది. 

“ఊ?" అంటూ ఆమె వెపు చూస్తూ అన్నాడు. 
ముసలిది (గహించింది, నిజానికి అతను తన వైపు కాదూ అతని దృష్టి ఏవో 
దెగంతరాళాల పెననో, ఏ దూర సీమల పెననో, ఏదో కొండపైని దైవ మందిరం 
పైననో, ఆ మందిర శిఖరం.పైననో, _పసరించబడి ఉంటుందని. 

“ఏమిటి ఆలోచిస్తున్నావు?” 

“అలోచనా?” ముసలివాడు నవ్వాడు. 


8 బెంగాలీ. కధానికలు 


“నవ్వకు, మునలయ్యా! నీ నవ్వు నా కేమిటో అంత నచ్చడం లేదు”. 

“హూ? అంటూ ముసలివాడు ఊరుకున్నాడు. 

భయపడుతూ, విస్మయపడుతూ, ముసలమ్మ మనునస్సులోనే దైవాన్ని 
ప్రార్థించింది. “దేవుడా, నా ముసలాణ్ని కాపాడు “అని తను అలా పార్థించపాోతే 
ఇంకేం చేస్తుంది? 

హఠాత్తుగా ఓ రోజు వృద్దుడు అన్నాడు. “నేను చచ్చిపోతాను". 

వృద్ధురాలి గుండె ఎంత తీ(వంగా కొట్టుకుందో, అంత గట్టిగా నోటి నుంచి మాట 
బైటకు రావడం లేదు. ముసలివాడు మట్టుకు అలా నవ్వుతూనే ఉన్నాడు, పైగా 
అంటాడు “భీ” అని, తను బాధపడితే, కానీ ఆమె గుండె దెబ్బతింటూనే ఉంది 
అతని మాటవిని. “అసలు చెప్పు, పెద్దయ్యా ఎందుకు నువ్వు చావడం?” 

“చస్తాను. షావుకార్లు పిలిచారు, నేను బెటివాళ్లను పిలుచుకుని వచ్చాను, 
(కిమినలు కేసు పడింది అలజడి జరిగాక. ప జనానికి షావుకారు నౌకర్లకి మధ్య 
దొమ్ములాట జరిగింది. అందులో వాళ్లు కొంతమంది మరణించారు, కొంతమంది 
గాయపడ్డారు. షావుకార్లు అన్నారు ఇదంతా నేను మన వాళ్లతో చెప్పి 
చేయించానని”. 

రతన్‌లాల్‌ అన్నాడు “పెద్దయ్యా, అది సరే కానీ షావుకారుల నౌకర్లు కూడా 
మనవాళ్లను చావగొట్టారు కదా 

వృద్దుడు మామూలుగా నవ్వుతూ బుజాలాడించాడు. "అదే, రతన్‌! మనవాళ్లు 
ఎప్పుడైతే కొట్టారో, అప్పుడే వాళ్లకు పాపం చుట్టుకుంది. నేను చచ్చిపోతాను, 
చచ్చాక దేవుడి తో అంటాను. -"దేవుడా, పాపాన్ని క్షమించు, కేవలం మా పాపాన్నే 
కాదు; మా వైరుల పాపాన్ని కూడా మన్నించు ఇంకా...” 

"ఇంకా ఏమిటి, పెద్దయ్యా! 

ముసలివాడు నవ్వాడు. “అప్పుడు వాళ్లు అర్థం చేసుకుంటారు నేను పాపిని 
కాదని”. 

వృద్దుడు మరణోన్ముఖుడై కూర్చున్నాడు. ఏమీ తినడు, ఏమీ పుచ్చుకోడు, 
ఊరికే అలా పడిఉన్నాడు. వృద్ధురాలి సంభాషణ ఇంక అణగిపోయింది. అతను 
అలా నిశ్శబ్దంగా ఉండబట్టి. అయ్యో ముసలివాడు పూర్తిగా _కుంగిపోయాడు, 
ఆమెవైపు ఒక్కసారైనా తిరిగి చూడడానికేనా అతనికి అవకాశం లేదు. ఏడిస్తి సిగ్గు 
ముసలిదానికి ఏడిచేందుకైనా ఉపాయం కనువించడం లేదు. 

బందిఖానా నుంచి బైటకు ఒక పెద్ద కేక వినపడింది. “దేవుడా! మామునలి 
పెద్దను రక్తించవయ్యా!” అని. 

రతన్‌లాల్‌ తదితర యువకులూ ఉదాసీనులై కూర్చున్నారు. ముసలమ్మ 


చివరి మాట 9 


ఇంక ఊరుకోలేకపోయింది. అయినా ముసలివానితో ఏమైనా మాట్లాడడానికి 
కూడా సాహసించలేకపోయింది. మనస్సులోనే దేవుణ్ణి రక్షించమంటూ మరీ మరీ 
అర్ధించింది. ఇంత మంది జనం ఉన్నారు. వీళ్లకేని చూడు, నా ముఖం కేసి 
చూడు; ముసలమ్మ అనుకుంది: “ముసలివాని మనస్సుకంకు దేవుని మనస్సే 
'మెత్తనిది” 

దేవుడు నవ్వాడేమా అనిపించింది ఆమెకు. 

కానీ నిజానికి వృద్ధుడింకా మరణించలేదు. మృతి లక్షణాలు అన్నీ మట్టుకు 
కనిపిస్తున్నాయి. షావుకార్లు పెద్ద వైద్యులను పిలిపించారు. వాళ్లు పరీక్షించి 
అన్నారు. “మేం ఏం చేయలేం” అన్నం తినక పోతే మానవుడు (బతకడు, 
అటువంటి వాడిని _బతికించలేం. కానీ వృద్ధుడు (బతికే ఉన్నాడు. ఆశ్చర్యం 
ఏమిటంటే, అంతసేపూ వాని ముఖంపైన ఆ మొండి యువకుని చిరునవ్వు వంటి 
నవ్వు మట్టుకు నీ మాతం సమసిపోలేదు. మెల్లిమెల్లిగా మరో సూచనలు 
తొలగిపోయాయి; కళ్లల్లోని కాంతిహీనత పోయి, శ్వేతపద్మ ప([తం వంటి ఒక కాంతి 
_పజ్వరిల్లింది; ముఖవర్చస్సు తేజరిల్లిందె. తల్లి పాలు తాగే చంటి పిల్లవాడి 
ముఖంలా వాని ముఖం తళతళలాడింది.. “నేను రక్షింపబడ్డాను భగవంతుడు నా 
అంతరాత్మతో పలికాడు”. 

"నీవేం పాపం చేయలేదు” అని అన్నాడు ముసలిపెద్ద. 

ముసలమ్మ ముఖంపై చిరునవ్వు తాండవిస్తోంది. 

ఆమె భర్తతో అంది “ముసలీ, ఈసారి నేను చచ్చి పోతాను” 

“ఎందుకూ” 

“నా శరీరం కృశించిపోయింది మళ్లీ” 

“మళీ - ఏమిటి?” 

ముసలమ్మ మరేం సమాధానం చెప్పలేదు. ఊరికే నవ్వుతూ ఉండిపోయింది. 

ముసలమ్మ నిజంగా మరణించింది. పెద్ద జ్వరం ఏమీ రానేలేదు. కాని ఆ న్వల్ప 
రోగం వల్లనే చనిపోయింది. మరణించే ముందు ఒక్కసారి ముసలివాని వైపు 
సాభిపాయంగా చూసింది. రాయి లాంటి పెద్ద లోకం ఎప్పుడూ అబద్ధమాడదు. 
వెంటనే వృద్దురాలు మరొకలా భావించింది. లోకపు పలుకు బూటకం, అంతా 
బూటకం, లోకంలో నిజంలేదు, నిజాయితీ లేదు. 

ముసలివాని కళ్లనిండా నీళ్లు, అవును, అవును, వృద్ధుని చక్రువులు 
అ(శుపూరితాలు. 

ఆమె అంది: “ముసలయ్యా!” 

కళ్లల్లోని నీళ్లు పాంగిపోతున్నాయి. అయినా వృద్ధుని. ముఖపద్మంపై 


10 బెంగాలీ కథానికలు 


మందహాసం వికసిస్తూనే ఉంది. ముసలివాడు అన్నాడు: “చెప్పు, ముసలిదానా! 
విమిటి అంటున్నావు?” 
“ఓ పెద్దయ్యగారూ! చావు చాలా చక్కనిది. చావు చాలా చక్కనిది!” 
ముసలివాడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. కళ్లమ్మట నీళ్లు ఇంకా ధారాపాతంగా 
కారుతూనే ఉన్నాయి. 
ఆ వృద్ధుని అశుధార వృద్ధురాలి చెక్కిలిపై కురుస్తోంది. 
ముసలివాడు ఆ కన్నీటి ధారలను తుడి చేద్దామని _పయత్నిన్తున్నాడు. 
ముసలిది అంది: “కాదు, ఆగు. 


(మొదటి మ్యుదణ : “శనివేరేర్‌ చిఠి”, 1944) 


వోటరు సావి!తీవాలా 


బన్‌వూూల్‌ 


వాడి పేరు చాలా విచ్చితంగా ఉంటుంది- 'రిపునాశ్‌. వాడి పెద్దన్నయ్య పేరు 
“తమోనాశ్‌. కాని కాలమహిమ ఎటువంటిదంటే ఇద్దరూ కూడా శృతువులను కాని 
అంధకారాన్ని కాని నాశనం చేయలేదు. అసలు వాళ్లు దేన్నయినా నష్టపరచారంటేు 
వాళ్ల మట్టుకు వాళ్లనే పాడుబేసుకున్నారు. 

తమోనాశుని జీవితంలో ఏమీ జ్యోతి _పవేశించలేదు. ఆఖరికి “అ, ఆ”, “క, 
ఖ” వరకైనా చదువు కోలేదు వాడు. పూర్తిగా నిరక్షరకుక్తి. బాహ్మణ సంతతివారు 
కాబట్టి ఇద్దరికీ సంస్కృత నామకరణ చేయటమైంది. అంతే వాళ్ల తండి ఒక 
సంస్కృత పండితుడు. మోహనాశ్‌ తర్కతీర్ధ. (వపజలు మామూలుగా అతణ్ని 
మోహన్‌ పండిత్‌ అని పిలిచేవారు. నేటి సమాజంలో సంస్కృత పండితుల (పతిభ 
క్రీణించింది కదా. అందుచేత కడు పేదవాని గానే జీవించాడు అతను. ఏదో 
పౌరోహిత్యం చేసుకుని సంపాదించుకునే వాడు. అతడు మరణించేసరికి 
తమోనాశ్‌ వయస్సు ఆరు సంవత్సరాలు; రిపునాశ్‌ వయస్సు మూడు 
సంవత్సరాలు. వాళ్ల అమ్మ వంట పనిబేసి వాళ్లని పెంచింది. తమోనాశ్‌కి 16 ఏళ్లు 
వచ్చే సరికి వాడొక అతి సమర్థుడుగా తయారయ్యాడు. సురాపానం చేస్తూ 
విచ్చలవిడిగా తిరగడం మొదలు పెట్టాడు. ఒక గూండా ముఠాలో చేరాడు. వాడి 
పేరు 'తమ్‌నా'గా మారింది. గూండా పని ఏదో చేసి రోజులు ఎలాగో గడుపుకునే 
వాడు. అయితే అంతా తన సుఖ సంతోషాల కోసమే కాని తల్లికి తన సంపాదనలో 
ఏమీ సహాయపడేవాడు కాదు. ఈ జీవితమైనా వాడు ఎక్కువ కాలం జీవించలేదు. 
గూండా పనిలో ఒకనాడు పత్యర్థుల బాకు పోటుకి గురి అయి మరణించాడు. 
వాడి శవం కొంత సేపు రోడ్డు మీద పడి ఉంది. దాన్ని శవ పరీక్ష కోసం పోలీసులు 
హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. డాక్టర్లు శవాన్ని ముక్కలు ముక్కలు చేసి 
రీక్షించారు. పరీక్ష చేయగా మిగిలిన దేహాన్ని హాస్పిటలు సేవకులు కైవశం 


తమోనాశుని తల్లి అతని శవం కోసం తన హక్కుని ఉపయోగించేందుకు 
పయత్నించలేదు. వాడి శవ దహనం, తదితర శవ సంస్కారం పజల చేత 
చేయించేందుకు కావలసిన సామ్ము ఆమె దగ్గర లేదు. ఇది వరకే ఆమెకి అన్ని 
చోట్లా అప్పులు తీర్చవలసి ఉంది, ఇంకా అప్పు పెంచుకోవడానికి ఇష్టపడలేదు. 
సేవకులు తమోనాశుని ఎముకలను శుభపరచి వైద్యవిద్యార్థులకు వి(కయించి 
సామ్ము చేసుకున్నారు. అంతటితో తమానాశుని జీవిత చరిత ముగిసింది. 


12 బెంగాలీ కథానికలు 


తమోనాశుని తల్లి సావిత్రి పెద్దగా ఏడవనైనా లేదు. ఆమె కళ్లనుంచి ఒక 
విధమైన గుప్తాగ్ని _పజ్వరిల్లింది. అది మాటల ద్వారా కాని, చూపుల ద్వారా కాని 
వ్యక్తమవలేదు కేవలం దారుణమైన విషాదాన్ని _పకటించింది. సావ్మితి వంటపని 
చేసే ఇంటి యజమానులు, తమోనాశుని మృత్యువు కారణంగా, ఆమె నెల జీతం 
రెండు రూపాయిలు పెంచేందుకు తమ అభ్మిపాయాన్ని సూచించారు. కాని సావితి 
అంగీకరించలేదు. “ఏమీ అవనరం లేదు” అని క్లుప్తంగా చెప్పి ఊరుకుంది. 

ఇక రిపునాక్‌ కూడా రోడ్లమ్మట తిరగడం మొదలు పెట్టాడు. వాడి 
స్నేహితులందరూ ఇంటిలో నివసించడానికి అవకాశం లేనివారో, వాడిలాంటి 
దేశదిమ్మరులో; లేకపోతే రోడ్లపై తమాషా చూసేందుకో, బాతాఖానీ కొట్టిందుకో 
మోటారు ఏక్సిడెంట్లు కాని జనం గుంపుగా పోగయిన చోట చేరేందుకు కాని 
తిరిగేవాళ్లే. ఈ ముఠాలో వాడి పేరు 'రిపున్‌'గా మారింది. 

"తమ్‌నా లాగ “రిపున్‌' బలవంతుడు కాదు. నీరసపు ముఖం. బజారులో 
తిరుగుతూ మూటలు మోస్తూ రోజు గడిపే వాడు ఎలాగో. వీడీ కాల్చడం 
నేర్చుకున్నాడు. రోజుకో బీడీ కట్ట కొన్నాక ఏమైనా డబ్బులు మిగిలితే అవి తల్లి 
కిచ్చేవాడు. ఇలా రోజులు నడుస్తున్నాయి. రిపున్‌కి 16,17 ఏళ్లు వచ్చేసరికి 
హఠాత్తుగా ఒక సంఘటన జరిగింది. ఒకరోజు కూరల బుట్ట మోసుకుని ఒక కారు 
యజమాని కారు వెనకాల “బూటులో పెడుతూండగా వాడికంఠంలోంచి 
బాధాకరమైన దురదా, నొప్పీ బయలుదేరాయి. వెంటనే దగ్గు రావడం 
మొదలయింది. కారు యజమాని వాడి కూలి వాడికిచ్చేసి (డైవు చేసుకుంటూ వల్లి 
పోయాడు. రిపున్‌ రోడ్డు మీద కూర్చుని దగ్గుతున్నాడు. కొంత దగ్గాక రక్తం కూడా 
నోటమ్మట బైటపడింది. కొంతసేపు అలా రక్తం కేసి చూస్తూ కూర్చుని, తర్వాత 
మెల్లిగా లేచి ఇంటికి వెళ్లాడు. 

తల్లికి జరిగిన సంగతి చెప్పాక, ఆమె వాడిని ఆ పేటలో (పైవేటు డాక్టరు దగ్గరికి 
తీసుకుని వెళ్లింది. ఆయన గుండె, వీపు పరీక్ష చేసి క్షయరోగం అని 
నిర్ణయించాడు. ఆయన అన్నాడు: “నా ఫీజు నాకేమీ అవసరం లేదు. కాని 
మందులూ ఇంజెక్షనులూ కొనవలసి ఉంటుంది. అటు పైన బలమైన ఆహారం 
తీసుకోవలసి ఉంటుంది. కోడిగుడ్డు, వెన్న, చేపలు, మౌంసం, పండ్లూ 
మొదలైనవి”. సావితి మాట్లాడకుండా డాక్టరు వైపు చూస్తూ ఉండిపోయింది. 
బహుశా ఆమె కళ్ల నుంచి _పజ్వరిల్లుతున్న గుప్త దీపశిఖ యొక్క సందేశం 
డాక్టరుగారి మనస్సుకి అంది ఉండవచ్చు. ఆయన అన్నారు: “నాకు నీకు 
నవోయం చేసే శక్తి లేదు గాని, నీకు చీటీ వాసి ఇస్తాను, అది తీసుకుని వల్లి 
(పభుత్వపు ఆసువుతిలో మీ అబ్బాయిని చేర్పిస్తే మంచిది”. 


వోటరు సావితీవాలా 13 


చీటీ తీసుకుని జెనరల్‌ హాస్పిటల్‌ చుట్టూ వారం రోజులు తిరిగింది. కాని 
రిపున్‌ని ఇంకా వాళ్లు చేర్చుకోలేదు. ఒక రోగి ఆమెతో అన్నాడు. “ఇక్కడ డబ్బు 
చూపిస్తే కాని ఏమీ పయోజనం లేదు. లంచాలు ఇవ్వాలి” ఆ మాటలు విన్న రిపున్‌ 
ఇంక ఆసుపతతికి వెళ్లడానికి ఒప్పుకోలేదు. అయితే ఇక డబ్బు ఎక్కడ నుంచి 
సంపాదిస్తాడు? చికిత్స చేయించుకోకపోతే వాడి రోజు మామూలుగా గడవదు. ఇక 
రోడ్లమీద మూటలు మోసే శక్తి మాకేమిటి? ఒక రోజు వాడి స్నేపాతుడొకడు వచ్చి 
అన్నాడు. “చూడు, నా బుర కో ఆలోచన తట్టుతోంది. నువ్వు ఎల్లాగో ఆలిపూర్‌ 
జెలులో ర నెలలు గడప గలిగితే, నీ క్రయ రోగం తగ్గుతుంది.... 

ఒక నిమిషం ఊరుకుని మళ్లీ అన్నాడు: “జైలుకి వెల్లి క్రయరోగం పోగొట్టుకునే 
విషయం గురించి నువ్వేమంటావు?” 

మొట్టమొదట మిత్రుని మాటలు నమ్మలేకపోయాడు రిపున్‌. 

స్నేహితుడు తిరిగి అన్నాడు: “హరూగాడు జైలు నుంచి ఆరోగ్యం 
చేకూర్చుకుని తిరిగి వచ్చాడు. జెలు దగ్గర మంచి వోస్పిటలు ఉంది. అందులో 
వాడి క్షయకు చికిత్స లభించింది. చేతికి ఒక్క పైసా ఖర్చు లేదు. నువ్వు కూడా 
వాడిలాగ జైలుకి పో, ' 

కొన్ని రోజులు పోయాక రిపున్‌ (టాము కారులో జేబు కత్తిరించి పట్టుబడి 
పోయాడు. నలుగురూ వాణ్ని చితక కొట్టి పోలీసులకు వప్పుజెప్పారు. 

కోర్టులో జడ్జి అడిగాడు రిపున్‌ని: “ నీ తరఫున వాదించేందుకు నువ్వు ప్లీడరుని 
నియమించుకోవచ్చు. నీకు స్వయంగా ప్లీడరుని పెట్టుకునేందుకు శక్తి లేకపోతే, 
[పభుత్వం నియమించిన ప్లీడరే సీ తరఫున వాదిస్తాడు”. 

చేతులు జోడించి నమస్కరిస్తూ, రివున్‌ అన్నాడు: “లేదు _పభూ, నాకు ప్లీడరు 
పనిలేదు. పోలీసుల కేసు నిజమైనదే. ఫిర్యాదు చేసిన పెద్దమనిషి యొక్క జేబు 
నేను కత్తిరించి దొంగ తనం చేయబోయాను నిజంగా”. 

జడ్జి తన నిర్ణయం తెలియజేసాడు: “50 రూపాయాలు జరిమానా, లేకపోతే 
ఒక నెల కారాగార వాసం”. 

న్యాయాధికారి తీర్పులో మార్పులేదు. జెలులోని హాస్పిటలులో రోగం ఏమీ 
తగ్గలేదు. ఒక నెల తర్వాత దగ్గుతూనే రిపున్‌ జైలు నుంచి బయటకు వచ్చాడు: 

ఒక నిబిడాంధకారపు రాతి బాగా దగ్గిదగ్గి లేచి కూర్చుని, తన తల్లి పాదాలపైననే 
ఎంతో రక్తం వమనం చేసుకుని, ఈ లోకం నుంచి వెల్లిపోయాడు పాపం వాడు. 

సావి(తి నిస్తబ్బరాలై కూర్చుండిపోయింది. ఆమె దృష్టి పసారంలో అగ్నికణాలు 
ఆవర్భవస్తూనే ఉన్నాయి. చివరికి ఒక్క చిన్న అ(ు బిందువు కళ్ల నుంచి రాలింది 
ఆమె. 


14 బెంగాలీ కథానికలు 


ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఎన్నికలు వచ్చాయి. అందులో 
'సావితీవాలా” అనే వాడొకడు వోటరు. వాని ద్వారా ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థి 
ఒకడు ఆమె వద్ద వచ్చి కూర్చున్నాడు. 

సావితి అతని వైపు తన అగ్నిదృష్టిని _పసరిస్తూ అంది. “తమకి నా వోటు 
ఇవ్వనా? నాకు ఇంతకు ముందు మీరేం ఉపకారం చేశారు? తమరు ఇదివరలో 
వదవిలో ఉండగా విద్వాంసుడైన నా భర్త ఒక మామూలు ముష్టివాడిలా 
మరణించాడు. నా పెద్దకొడుకు చదవడం కాని, వాయడం కాని నేర్చుకోలేక 
గూండా వాడై కత్తిపోటుకి చచ్చిపోయాడు. నా రెండవ బిడ్డ క్షయ నివారణ కోనం 
ఎక్కడికి వెళ్లినా లంచం కోరారు కాని, ఎవ్వరూ వాడికి చికిత్స చేయలేదు. మీకు 
నేను వోటు ఎందుకు వెయ్యాలి? అసలు నే నెవ్వరికీ వోటు వేయదలచు 
ly 

ఎలెక్షను అభ్యర్థి జవాబు చెప్పాడు “చూడండి, (వజా స్వామ్యంలో....” 

కాని సావితి ఆయన్నీ వాక్యం పూర్తి చేయనీయలేదు. 

బిగ్గరగా అరుస్తూ లేచి నిలబడింది. “ముందు నా ఇంట్లోంచి బైటకు పోండి!” 

కంగారుగా బద్దమనిషి బైటకు వెళ్లిపోయాడు. 

రప్పుమని చప్పుడయ్యేలా వీథి తలుపు మూసి లోపలికి వెళ్లిపోయింది 
సావి(తి. 


(రచనాకాలం ' వంగశకం 1377 సం!!, మాఘమాసం, 3౩0వ తేది) 


సరంగు 
అచింత్య కుమార్‌ నేన్‌ గుపా 


నాసిమ్‌ని వాడి తల్లి కొట్టింది. తల్లి కొడితే కొట్టింది కాని, అసలు కొట్టవలసిన 
పని విముంది? సంగతేమిటి? 

ఆవునీ, దూడనీ మేపనీ మేపకపోనీ; అరక దున్నడం, విత్తనాలు నాటడం 
మొదలైన పనులు చేయనీ, చేయకపోనీ ఆమె ఎందుకు బ్యుర పాడు 
చేసుకోవడం? ఇంటిపై కప్పు మీద దుబ్బు గడ్డి మార్చవలసిన అవసరముందో లేదో 
అది నేను చూసుకుంటాను - తడిసి ముద్దయిపోతే అది నా కర్మ. ఆమెని ఎవరూ 
ఇది చేయి అది చేయి అని గుండె పగలుకొట్టుకుంటూ పిలవరు. 

తల్లి గోలాబానూ అంది: “పోనీలే ఇక అన్ని వ్యవహారాలు గహరాలీ 
చక్కబెడతాడులే”. 

“ఏం గహరాలీి” అంటూ బుజాలెగరేస్తూ చురుమని లేచాడు నాసిమ్‌. 

“ఆయన చాలా గొప్పవాడు. ఐదెకరాల భూమి ఉంది. పెద్ద ఆఫీసు ఉంది. 
ఎన్ని కోర్టు కేసులు ఆయన చేతుల మీద నడుస్తున్నాయో!” అంది. 

“అయితే నా కేం" అన్నాడు. 

“ఆయన స్వాధీనంలో ఉంటే మన భూమీ, వృుటా బాగుంటాయి. కూడూ, గుడ్డకీ 
శమ పడక్కరలేదు. పూరిల్లు మార్చి రేకు కప్పు వేయించవచ్చు”. 
“నాకేం అక్కర లేదు. నాకీ శిథిల గృహమే బాగుంది. నేను ఆకూ, అలమూ తిని 
బతుకుతాను నువ్వే అతణ్ని బైటకు పంపించెయ్యి”. 

శక్తికొలదీ కొట్టాడు గహరాలీ. కూడా గోలాబానూ చేయి కలిపింది నాసిమ్‌ని 
కొట్టడంలో. | 

తన తండి గతించాక ఈవిధంగా ఎవరూ కొట్టలేదు వాడిని. పాలం పనులకి 
వెళ్లేందుకు వాడేమీ హడావుడి పడలేదు. వల తీసుకుని చేపలను పక్టేందుకు 
ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్లే వాడు. తండి అనేవాడు'"బజారులో నీకో బట్టల 
కొట్టు కాని బయిలర్‌ షాపుకాని ఏర్పాటు చేస్తాను. నాసిమ్‌ “అంతకంటె నాకో 
పడవ కొనిపెట్టు” అనేవాడు. “అలాగే కొనిపెడతాను అన్నాడు తండి. నాసిమ్‌ 
అన్నాడు. “మట్టికంటె నాకు సము(దపు నీరే ఎక్కువ ఇష్టం”. 

కానీ తం(డికి పడవ కొనే శక్తి లేదు. ఇప్పటికంకు పిన్న వయసులో నాసిమ్‌ 
ఒక అద్దె పడవ నడుపుతూ ఎలాగో పొట్ట నింపుకొన వాడు. కానీ ఎప్పుడో వాడి వల 
చిల్లులు పడిపోయింది. అయినా వాడు వలను వాడడం మరచి పోయే వాడు 
కాదు. నది ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చుని, నిష్పయోజనమైన వలను గురించి 
తలచుకుని చెక్కిళ్ల నుంచి కన్నీళు కారుస్తూ ఉండేవాడు.... 


16 బెంగాలీ కథానికలు 


వాడు విన్నాడు, తల్లి గహరాలీి తో రెండవ పెల్లి చేసుకుంది అని. గహారాలీతో 
తనూ ఒకే ఇంటిలో వాడయ్యాడు. నాసిమ్‌కి వేరే ఆస్కారం ఎక్కడ? ముందు 
నుయ్యి, వెనుక గొయ్యి...(పజలెవ్వరైనా అతనెవరని అడిగితే “నా మొదటి భర్త 
సంతానం వీడు” అని జవాబు చెప్పేది తల్లి. ఎవరు నిన్ను పోషిస్తున్నారు అని 
నాసిమ్‌నిఎవరైనా అడిగితే 'గవారాలీ అని చెప్పేవాడు వో పక్కనుంచి తన 
హృదయంలో నుంచి అగ్ని జ్వాలలు రేకెత్తుతున్నప్పటికీ.... 

ఒక మైలు దూరంలో. బాంచిలైను తాలూకు స్టీమరు ఆగింది జనుము చేను 
పక్కన. అక్కడ ఏమీ “జెట్టి కాని "ఫ్లాట్‌ కాని లేక పోయినా, ఒక బాదం బెట్టు 
మొదలుకు (తాటితో కట్టబడి నది ఒడ్డున చేరుగ ఉంది. ఆ ఆశ్చర్యకరమైన 
స్టీమరు. తిన్నగా ఒడ్డు పక్కనే రెండు నిచ్చెనలు వేసి ఉన్నాయి. నిచ్చెన చెరో 
పక్కనా ఇద్దరు కళాసీలు కరలు పుచ్చుకుని నిలబడ్డారు. య్మాతికులు 
ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. బాదం చెట్టు (కింద కూర్చుని ఒక చిన్న తగరపు పెట్టె 
లోంచి తీసి టిక్కట్లు అమ్ముతున్నాడు ఆ స్టీమరు గుమాస్తా. దిగుతున్న వాళ్ల దగ్గర 
నుంచి టిక్కెట్లు తీసుకుని ఎవళ్లైతే అన్యాయంగా స్టీమరులో _పయాణం చేశారో 
వాళ్లతో తనూ అన్యాయంగా డబ్బు వసూలు చేస్తాడు. అటు పిమ్మట ఎక్కౌంటు 
పుస్తకాలు తీసుకుని వేలకొలది పయాణీకులతో పాటు స్టీమరులోకి వెళతాడు. ఆ 
గుమాస్తా స్టీమరు ఎక్కేవరకూ నిచ్చెనలు తీసెయ్యరు. ఒకటి తీసి మరొకటి అట్టు 
పెడతారు. - గుమాస్తా స్టేమరు ఎక్కిన వెంటనే. 

వర్ణాకాలంలో అక్కడంతా జలమయ మవుతుంది. చెట్ల మొదళ్ల దగ్గర నుంచి 
ఒక చెరువులా తయారవుతుంది. (ప్రయాణీకులు నీళ్లలోంచే కొంత దూరం 
నడుస్తారు. ఒకడు చేతులతో నడిపిస్తూ ఒక చిన్న పడవ తీసుకువచ్చాడు. దాంట్లో 
సామానుకి పై కప్పు లేదు. పిల్లలూ, జెల్లలూ బుజం బు=ఇం పట్టుకుని నీరు 
దాటారు. భార్యను చేతులో ఎత్తి దాటించారు. 

“నిచ్చెన వెయ్యి అని స్థమరు డెక్‌ నుంచి సరంగు ఆజ్ఞాపించాడు. 

“గుమాస్తాగారు ఇంకా న్టీమరు ఎక్కలేదా?” "ఆ, ఎక్యారులే తన ఎక్కౌంటు 
పుస్తకాలూ గిస్తకాలూ పట్టుకుని” మిగతా నిచ్చెన కూడా ఎత్తబడింది. 'కట్‌-కట్‌, 
'కట్‌-కట్‌ొ అని చప్పుడు చేస్తూ మొత్తం గొలునంతా లాగి లంగరు ఎత్తేశారు. 

““ఒకడెవడో హడావుడిగా వచ్చాడు. ఏడి, ఎక్కడ ఉన్నాడు? పది పన్నెండేండ్ల 
కురాడు ఒకడు. వాడు య్యాతికుడేనా? ఎవరికనా తెలుసునా” “ఓడ 
చూసేందుకు వచ్చాడేమో అయితే వచ్చే పాతాకాలూ రేవులో దిగిపామ్మను. 
సాయం్యతం వేళ అప్పుడు గబగబా ఒక సామాను పడవలో మెడ్డుతూ వచ్చాడు. 
“సరే, చీకటి పడింది, ఇంటికి వెళ్లి ఏం చేస్తాను? ఓహో, అమ్మా, నాన్నా 


సరంగు 17 


ఏమనుకుంటున్నారో”! అనుకున్నాడు నాసిమ్‌. 

చిన్న స్టీమరు రేకు డెక్‌ పైన అంతా తరు క్లాసే. 

దానికి ముందు ఫస్తుక్లాసు వైపు రెండు పిచుక గూళ్ళకు ఒక మూలలో సరంగు 
మకాం. అక్కడ హఠాత్తుగా కనుపించాడు నాసిమ. మొట్టమొదట వాడిని ఎవరూ 
చూడనైనా లేదు. లేకపోతే ఎవరో ఊరికే ఎంజిను ఎలా పనిచేస్తుందో చూడడానికి 
వచ్చాడేమో అనుకున్నారు. అయినా, ఏమో, కదలలేదు కురాడు. ఇంతలో 

“ఏం కావాలి నీకు?” అన్నాడు హుక్కా పీలుస్తూ, చేతి కర పట్టుకుని, నావికుని 
టోపీ ధరించిన ఒక సరంగు భుజాలు ఎగరేస్తూ. 

“దొరగారు నా కేదైనా పని ఇప్పించగలరేమో అని వచ్చాను, బాబూ!” అన్నాడు 
నాసిమ్‌. 

“నీదే ఊరు?” అని అడిగి నానిమ్‌ ముఖం కేసి కొంతసేపు చూస్తూ 
ఉండిపోయాడు సరంగు. 

“ఇక్కడే దొరా, "కనకదియా'. 

“తల్లీ తం్యడీ ఉన్నారా?” 

“"ఎవ్వరూ లేరండి” 

మల్లీ కొంతసేపు చూస్తూ ఊరుకున్నాడు సరంగు. తర్వాత అన్నాడు: “ఎం పని 
చేయగలవు నువ్వు?” 

“ఏం ఏం వని ఉంది ఇక్కడ, దొరగారూ?” 

“వండడం, వడ్డించడం, తుడవడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, 
ఇలాంటివి. చేయగలవా?” “సరే” “బాగుంది, వెల్లి పనిచూసుకో”. “ఊరికే పని 
చేసేందుకు కురాడు దొరికితే, అంతకంటె కావలసింది ఏముంది?” అని ఎంజిను 
తాలూకు పనివాడు ఇయాదాలీ కేసి తీక్షణంగా చూసి అన్నాడు: “ఆఖరికి హుక్కా 
సిద్ధ పరిచి, వళ్లు మర్దనా చేసి కాళ్లు పట్టగలిగితే వీడి పనికి విలువ ఉంది... 


ఇయాదాలీ అంటాడు: “నెల జీతం ఇవ్వరా?” 

“నెలజీతం లేదు గిల జీతం లేదు” అంటూ సరంగు ఉలిక్కి పడి లేచాడు. మళ్లీ 
నాసిమ్‌ తో అన్నాడు: “నదిలో నాచుతో కూర వండి తినాలి. నేను చెప్పది 
చెప్పేశాను. నీ కిష్టమయితే ఉండు, లేకపోతే దిగిపో వెంటనే, ఏం నీకు, టిక్కెట్టు 
ఉందా?” 

“లేదు, దొరా, నాకు జీతం అక్కరలేదు”. 

నాసిమ్‌కి కావలసింది అల్లా ఓడలో ఏదో చోటు దొరికింది, అదే గొప్ప విషయం. 

తం(డిలేడు, పిన తండి లేడు, గురువు లేడు, యజమాని లేడు, తన్ను ఇక్కడ 


18 | బెంగాలీ కధానికలు 


దండించేందుకు అదే పదివేలు నాసిమ్‌కి. నూతన ప్రాంతాలకు ఒడ్డు విడిచి ఓడ 
సమ్ముదం లో పయనిస్తూంటే వాడికి అదే స్వర్గసుఖంలా ఉంటుంది. 

అనుకుంటాడు: “చక్కగా ఇక్కడ పనిచేశానంటే ఒక రోజు ఓడంతా నా 
స్వాధీనంలోకి వస్తుంది”. “మొదట నిచ్చెన, తర్వాత డెక్‌, అటుపైన చుక్కాని 
పనులు, అటు తర్వాత సరంగు. ఎవ్వరు చెప్పగలరూ! మొదట జీతం లేకుండా 
కురాడు దొరికాడు, రేపు ఈ ఓడకు యజమాని అవుతాడు”. సరంగు తన గెడ్డం 
సవరించుకుంటూ ఆలోచించడం మొదలు పెట్టాడు. 

కాని మొదటి రాత్రే సరంగు చేత దెబ్బలు తిన్నాడు నానిమ్‌. వాడు చేసిన 
తప్పల్లా ఒక గాజు పళ్లెరం పగలగొట్టాడు. కాని ఇంకెక్కడికి పోగలడు? 
సంజాయిషీ చెప్పడం లేదు; ముఖం, వీవు, వళ్లంతా గాయాలు పడ్డాయి దెబ్బలతో. 
వెక్కి వెక్కి విడవడం మొదలు పెట్టాడు నానిమ్‌. అంతకంకె గోల పెట్టాడంకేు 
కాళ్లూ, చేతులూ కట్టేసి నల్లటి నీళ్లల్లో పారేస్తారు. 

దుఃఖం కంటె నానిమ్‌కి ఆశ్చర్యం ఎక్కువగా కలిగింది. కాని ఇందులో ఆశ్చర్య 
పడేందుకు ఏం లేదు. ఇది ఇక్కడ మామూలుగా జరిగే విషయమే. అందరు 
పనివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు సరంగు చేతుల్లో దెబ్బలు తిన్నవాళ్లే. నిచ్చెన 
వేయడంలోనో, డెక్‌ శుభ పరచడంలోనో, లంగరు పడెయ్యడంలోనో లైటు 
వెలిగించడంలోనో ఎవరైనా ఏ మాతం చిన్న తప్పు చేసినా వెంటనే దెబ్బలు తినడం 
తప్పదు. మేస్త్రీ కింద మనుషులు వీళ్లందరూ. వాడి చుట్టూ పని చేయవలసిన 
వాళ్లే. బొగ్గు వేసేవాడూ, నిప్పు మండించేవాడూ ఇంజిన్‌ నడిపేవాడూనూ. 
అయితేనేం, అందరి పైన అధికారం సరంగు చేతిలో ఉంది. ఎవ్వడైనా పొరపాటు 
చేస్తే, ఒక మర (తిప్పడంలో మరొక మర (తిప్పినా, ఒక పార్టు బదులు మరొక 
పార్టు పెట్టినా, వాడిని రక్షించే వాడెవరూ లేరు. తన్నడమో, లెంపకాయ కొట్టడమో, 
"అమ్మా, ఆలీ బూతులు తిట్టడమో జరుగుతుంది. ఆఖరికి చెప్పు దెబ్బలు కూడా 
తగులుతాయి. అప్పటికి ఇంకా క్ష చాలలెదనిపిస్తే, పనిలోంచి తప్పించేయడమే. 

ఎవర్సికైనా చెప్పుకుంటే వినే వాళ్లున్నారా? కంపెనీ వాళ్లు కేవలం సరంగు మాకే 
“గమనిస్తారు, అతని మీదే అంత పూచీ వదిలి పెట్టారు. వాడే ఓడ యొక్క “జిల్లా 
మేజ్యిస్టేటు”. అంత ఉత్తర దాయిత్వం వాడి చేతిలోనే ఉంది. 

ఓడ నడుస్తూ ఉంటే ఎప్పుడైనా నౌకా భంగం అయితే, నష్ట పరిహారం సరంగుకి 
మా(తమే ఇవ్వబడుతుంది. దురదృష్ట వశాత్తూ, ఒక వేళ ఓడ పూర్తిగా మునిగిపోతే 
దానికి పూచీ ఎవరిది? కంపెనీ వాళ్లదేం కాదు. ఏదైనా సరుకు గురించి దావా పడితే, 
దాని గురించిన లాభాలాభాలు సారంగువే. ఒకప్పుడు ఏదైనా తుఫాను వచ్చి 
స్టీమరు ఒడ్డున చేర్చేసి ఉంచినా సరంగు జీతం, భత్యం అన్నీ వాడికివ్వవలసినదే. 


నరంగు 19 


మేస్తీ, కళాసీలు మొదలైన వాళ్లు ఎంతైనా హడావుడి పడి, ఇటూ అటూ పరుగు 
లెత్తి, ఓడను అదుపు పెట్టడంలో శాయశక్తులా శమ పడినా, వాళ్ల కొక పైసా 
అయినా అధికంగా దక్కదు. ఏమైనా బహుమానాలు ఇవ్వబడితే అవి సరంగుకే. 
అన్ని మెడళ్లూ వాడి మెడలోనే అలంకరింపబడతాయి. 

“ఏమైంది హఠాత్తుగా?” 

స్టీమరు ఇసుక మట్టానికి తగులుకుంది. కనిపెట్టలేనట్టి ఇసుక మట్టం. 
స్టీమరు అడుగు భాగం ఉన్న చ్మకం మట్టి మధ్యన కూరుకు పోయింది. వెంటనే 
దాన్ని ఎలా బైటకు లాగాలో ఉపాయం తట్టడం లేదు. ఓడరేవుకి లైఫ్‌బోటు లో 
ఒకణ్ని పంపించి అక్కడ దగ్గరలో ఉన్న స్టెషను నుంచి ఓడను పైకి లాగే ఉపాయం 
కోసం టెలి(గాము పంపాలి. స్టేషను, చెట మధ్య, పాలాల మధ్య దూరంగా ఉంది. 
అక్కడి నుంచి వెళి వచ్చి అన్ని ఏర్పాటులూ చేసే సరికి కనీసం 7,8, గంటలు 
ఆలస్యం అవుతుంది. ఈ మధ్యలో య్యాతికు లందరూ స్టీమరులో ఎదురుచూస్తూ, 
దూరాన్నుంచి మరొక ఓడ నుంచి వెలువడే పాగను చూసి విజిల్‌ వినేందుకు ఆశతో 
కూర్చున్నారు. 

తప్పు ఎవరిది? 

తప్పు చుక్కాని నడిపే వాడిది, రెండవ మేట్‌ది. మంచి ఒడ్డూ, పాడుగూ ఉన్న 
యువకులు. వాళ్లను కొడితే తన చేతులే గాయపడతాయి. కాని గత్యంతరం 
ఏమిటి? అతగాడి ఈ నెల జీతం అంతా నష్ట పరిహారం (కింద పోతుంది. ఆహారం 
అంతా తన సాంత డబ్బు పెట్టి కొనుక్కోవాలి ఓడ పని వాళ్లు. 

సరంగు ఒక్కడే ఈ ఒడ యొక్క కంటాక్టరు. పెర్మనెంటు కం(టాక్టు (లీజు) 
వాడిది. వివిధ రకాల పెట్టుబడి కోసం, మరమ్మతుల కోసం, మేస్త్రి, ఖలాసీ 
మొదలైన వాళ్ల జీతం కోసం ఇవన్నీ లెక్కపెట్టి ఒకే నిక్కచ్చి అయిన మొత్తం డబ్బు 
సరంగు చేతిలో పెడుతుంది, కంపెనీ. బిల్లులు చూపించడం మొదలైన 
వ్యవహారాలు చూసే యజమాని కూడా సరంగే. ఎవడికి పూర్తిగా నెల జీతం 
ఇవ్వాలో, ఎవడికి జరిమానా (కింద జీతం తగ్గించాలో నిర్ణయించేది సరంగే. ఎవడి 
భత్యంలో గాని, ఆహారపు ఖర్చు లివ్వడంలో గాని, తగ్గించడమో లేక పూర్తిగా 
ఇవ్వడమో ఇతని చేతిలోనే ఉంది. ఇతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం కానీ, 
వేరే ఫైసలా చేయడం గాని మరెవ్వరి చేతిలోనూ లేదు. ఓడలో జరిగే బందోబస్తు 
గురించి కంపెనీ వాళ్లు తమ బు(ర ఏం పాడు చేసుకోరు. వాళ్లు చూసేదల్లా ఒడ్డు 
నుంచి సరుకు ఓడలో నిండిందా లేదా, స్టీమరు ద్వారా సంపాదించే లాభాలు 
వసూలు చేయడం జరగుతుందా లేదా -అని. 

స్టీమరంతా సరంగు మాట మీద నిలబడాలి. అందరు పనివాళ్లూ వాడి (క్రింద 


20 బెంగాలీ కథానికలు 


బానిసల లాంటి వాళ్లు. వాడి పభుత్వం స్టీమరు మీద మా(తమే కాదు, వాళ్లందరి 
మీదానూ. 

సరంగు చేతుల్లో స్టీమరే కాదు, వీళ్లందరూ కూడా ఉన్నారు. 

(పక్కనున్న మక్‌బూల్‌ అన్నవాడొకడన్నాడు: “ఏడ్చి ఏం పయోజనం? ఇలా 
చాలాసార్లు దెబ్బలు తినాలి. దెబ్బలు తినగా తినగా అప్పుడు _పామోషను 
వస్తుంది". 

మొదట మక్‌బూల్‌ కూడా ఒక చిన్న పనికురాడులా (పవేశించాడు. వంటి పని 
కాదు, సరంగు బట్టలు ఉతకడం, ఓడ శుభ పరచడం ఇలాంటి పనులు. 
మూడేళ్లు పోయాక వాడికి నిచ్చెన పని అప్పజెప్పాడు. తర్వాత డెక్‌ మీద పని, 
తర్వాత పగ్గాలు, కేబుల్స్‌ పని. వాడికి బాగా తెలుసు ఓడలో దెబ్బలు తినకుండా 
ఎవ్వడూ పైకి రాలేదని. 

“దొరగారి చల్లని చూపు మన మీద పడితే కాని మనకేం పని జరగదు. 10 ,12 
ఏళ్లు అయ్యాక, దొరగారికి దయ కలిగితే, సర్టిఫికేటు వస్తుంది. ఆ సర్జిఫికేటు 
సంపాదించాక ఆ అర్హతను బట్టి సరంగు పరీక్షకు కూర్చోనిస్తారుి. ఒక 
ఉపాధ్యాయుడి మాదిరిగా ఆఫ్‌సారుద్దీన్‌ అన్నాడు. “ఆ సర్టిఫికేటు లేకపోతే 
ఇంకేమీ లేదు. అది పొందేందుకు ముందు సరంగు కాళ్లకి బాగా తైలం మర్దన 
చేయాలి. ఇంక పొందలేనిది ఏముంది? తర్వాత జమీందారో కోటీశ్వరుడో 
అయిపోతాదనుకో!” 

“లేదులే అలా జరిగే ముందు మరో మాట ఉంది. ఎవరైతే చాట్‌గావ్‌ 
పాంతాల్నించి వస్తారో వాళ్ల మీద దొరగారికి ఎక్కువ అభిమానం". గొంతు తగ్గించి 
అన్నాడు బాయిలర్‌ కలాసి విలాయత్‌ ఆలీ. “అసలు తన స్వగామం చాట్‌గావ్‌ 
కాదులే. కాని, చాట్‌గావ్‌ నుంచి కాకపోతే సరంగు ఎక్కడి నుంచి వస్తాడు? 
మాములుగా అంటారు కదా “సరంగు, రొయ్య, మసిదు- ఈ మూడు కలిని 
చాట్‌గావ్‌, వరి, దొంగతనం, కాలువ - మూడూ కలిసి బరిశాల్‌, అని. అయినా 
సరంగు పని చేయడం దారి కొట్టడం లాంటిది కాదు కదాళ.... 

“నీదే ఊరురా, అబ్బాయీ,” అని అందరూ ఒక్కసారి అడిగారు. “ఇదే 
(పాంతం” అని నసీమ నిరాశతో కూడుకున్న ముఖం (పదర్శిస్తూ జవాబు చెప్పాడు. 
అప్పుడు మిగతావాళ్ల ముఖంపైన తనపై ఒక చిన్న చూపు చూసె లక్షణం 
కనిపించింది. మరునాడు చావు దెబ్బలు తిన్నాడు అబ్బుల్‌. నీటి కొలత చూసే 
ఒక ఇనుప పరికరాన్ని పోగొట్టాడు. 

దెబ్బలు తగిలే సమయంలో వాణ్ని వట్టుకునేందుకు గాని, వాణ్ని 
విడిపించేందుకు గాని ఎవరూ రాలేదు. ఇటువంటి దేహశుద్ధి వాళ్లకి ఒక 


సరంగు 27 


నిత్యాచారం అయిపోయింది. అయినప్పటికీ కన్నీటి (పవాహంలో మట్టుకు 
తగ్గుదల లేదు. నదీ జలంలో కళ్లు తుడుచుకుంటూ అబ్దుల్‌ అన్నాడు: “నెల 
జీతంలో దాని ఖరీదు తగ్గించాడు, వడ్డీతో సవా; అయినప్పటికీ శరీరం 
గాయపడేలాగ కొట్టడం మానలేదు”. 

ఇన్ని బాధలు పడినా నరంగుకి వ్యతిరేకంగా మాట్లాడటం, వానిపై ద్రోహం 
చేయడం వాళ్లెవరూ తలపెట్టలేదు. తమ తప్పు సమర్దించేందుకు రెండు 
మాటలైనా పలకరు. దెబ్బలు తింటున్నప్పుడు అడ్డుపడితే శరీరంలోని 
ఎముకలూ, మాంసమూ గట్టిపడవు కదా! 

నాసిమ్‌ ఆలోచించుకున్నాడు, ఇదంతా అర్థం చేసుకున్నాక 'తల్లి తం్యడులు 
కొట్టడంలో ఏమీ ఉపయోగం లేదు' అని ఎందుకంటే అందరూ కూడా నిచ్చెన పని 
నుంచి ఓడలో “ఫన్నెలు'లో _పవేశించే అభివృద్ది కోసం పాటుపడతారు. అందరికీ 
కావలసిన దల్లా సరంగు యొక్క నర్జిఫికేటు. దెబ్బలు తగలకపోతే కలం 
పట్టుకుని చదువు నేర్చుకునే దెవరు? 

అబ్బుల్‌ నీటికొలత “గొట్టం” పోగొట్టడం దెబ్బలు తిన్న రోజునే, నాసిమ్‌ కూడా 
నదిలో బాల్చీ పోగొట్టాడు. ఆ రోజున దెబ్బలు తిన్నప్పుడు వాడికింక సిగ్గు, 
అవమానం అనిపించలేదు. మక్‌బూల్‌తోనూ, మిగతా ఖలాసీలతోనూ స్నేహం 
పెంచుకున్నాడు. 

“నీ పనే బాగుంది నాకు జీతం లేదు, గీతం లేదు- దెబ్బలు మట్టుకు ఇచ్చాడు” 
అన్నాడు మక్‌బూల్‌ ఓ పక్కనుంచి ఏడుస్తూ. “ఏమయ్యిందంకు నా నెల జీతం 
అంతా బాల్చీ నష్టపరిహారం [కింద కోసెసాడు. నెలాఖరుకి ఏదైనా అడ్వాన్సు 
ఇమ్మంకే రెండణాలు మాతం ఇచ్చాడు. ఓడలో ఉండే వడ్డీ వ్యాపారం 
చేస్తున్నాడు. ఎవ్వరూ నా సంగతి చూసేవాళ్లు కానీ ఎనేవాళ్లు కానీ లేరు”. అంటూ 


అలా పైకి చూశాడు- పై నున్న దేవుడు తన రొద వింటాడేమా అన్నట్లుగా. 

“ఇంకో ఓడలో పనిచేద్దామని వెళ్లినా ఇదే గతి కదా?” 

“నువ్వుల్లితే నిన్ను తీసుకునే వాడెవ్వడు? ఒక ఓడ విడిచి వెళ్లిన వాడికి మరో 
ఓడలో _పవేశం ఉండదు. నరంగుల మధ్య ఒక ఒడంబడిక ఉంది. అంచేత ఎన్ని 
దెబ్బలు తిన్నా మొత్తానికి ఓడలోంచి గంటేయకుండా ఉంకు చాలు 
అనుకుంటాము. ఒక్కమాటు మనల్ని గెంటేసారంకే ఇక మనకి సర్వనాశనమే. 
నీళ్లు విడిచి పోయామంటే మనకింక రోజు గడవదు”. 

"అసలు నువ్వు మరో ఓడలోకి వెళి చూశావూ” _పక్కనుచి ఇయాదలి 
వెక్కిరిస్తూ అడిగాడు. “అన్ని ఓడల్లోనూ ఇదే పరిస్థితి". 

“మాట్లాడక పారిపోవాలన్నా పోయేందుకు లేదా?” అందరూ ఒక్కసారి నవ్వారు. 


22 బెంగాలీ కధానికలు 


నిచ్చెన పని నుండి ఫన్నెల్‌ పనిలోకి పవేగించినవాడు ఈ పిచ్చి పశ్న వేశాడు. 

“ఇక్కడ నుంచి పారిపోయి మరొక చోటికి వెళ్లడం ఏమంత సులభం కాదు”. 
గంభీరమైన ముఖంపెట్టి అన్నాడు ఇంకొకతను. “నీ పేరూ ఊరు అన్నీ దొరగారి 
నోట్‌బుక్‌లో వాయబడి ఉన్నాయి. పారిపోతే - పోలీసుకి రిపోర్టు ఇస్తాడు. 
ఏమంటాడంటే, "నా జేబులోంచి డబ్బు దొంగిలించాడు. నా వాచీ తీసుకుపోయాడు” 
అని కంపెనీ వాళ్లు సరంగు తరఫునే వాదిస్తారు. ఓడ విడిస్తే, జైలుకే పయాణం”. 

అయితే నాసిమ్‌ రోజూ ఇలా గడప వలసిందేనా? ఎప్పుడూ ఇదే విసుగుపుర్తే 
నీటి సాద వినవలసిందేనా? జీతం లేదు, మరేం కాలక్షీపం లేదు, పగలూ రాతి ఇల్లా 
ఎంతకాలం గడపడం? 

“దొరగారికి సంతోషం కలిగించే పయత్నం చేయి. అంతకుమించి వేరే 
మార్గంలేదు. చూడు ఒక్కసారే నిచ్చెన అన్ని మెట్లూ ఎక్కలేవు కదా?” 

సరే ఏం పని చేసి దొరగారికి ఖుషీ కలిగించాలి? ఏముంది? తను చేయవలసిన 
పనులు కాకుండా సాహేబుగారి ఒళ్లూ, చేతులూ, కాళ్లూ పట్టడం, స్నానానికి 
ముందు తలకి తైలం మర్దన చేయడం; జుట్టు దువ్వడం, కత్తిరించడం. అలాగైతే 
వంట చేసేటప్పుడు చుక్కాని పట్టుకొచ్చి కాళ్లూ, చేతులూ విరగగొట్టడు. అయినా 
ఏం తోచడం లేదు, నెల జీతం లేదు. జరిమానా వేయడంలో ఏమైనా తగ్గించవలసి 
వస్తే సాహేబుగారికి పెద్ద దుఃఖం వచ్చేస్తుంది. అందుచేత మధ్య మధ్య ఉపవానం 
ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు ఏదో మిరవకాయ, ఉల్లిపాయ కయే ఖర్చు 
దాచుకోవచ్చు. 

బియ్యం, ఉప్పు, మిరపకాయ, ఉల్లిపాయి సరంగు పట్టుకొస్తాడు. ఎవరికేది 
ఇష్టమో అది వండాలి. నూనె, మసాలా, చేవలూ, కూరలూ నెలాఖరుకి ఇచ్చే 
జీతంలో ఎవరెవరికి ఈ వంట సరకుల ఖర్చు ఎంత అయిందో అది కత్తిరించేస్తాడు 
సరంగు. అది కూడా అతని కిష్టం వచ్చినట్లు. 

“సరంగుకు సంతోషం కలిగించాలంటే దొంగతనం చేయి” అన్నాడు ఒకడు 
రహస్యంగా. 

ఈ స్టీమరుకే అప్పుడప్పుడు ఒక చిన్న పడవ (పక్కన కట్టుతారు. అందులో 
ధాన్యం, ఉప్పు మిరపకాయల బస్తాలు వేస్తారు. ఆ చిన్న పడవలో మనిషి 
ఒకడుంటాడు. వాడికీ సరంగు-మేసస్తేకి మధ్య స్టారు రూముకి సంబంధించిన 
లావాదెవీలలో ఏదో లాభం కొట్టవచ్చు. 

లేదు, ఇదేం బాగులేదు. నాసిమ్‌కి ఏమీ ఆశ లేదు. స్టీమరు వ్యవహారం రోజూ 
ఒకేవిధమైన హడావుడితో జరుగుతుంది. సాయంతం అవనీ, అర్జర్యాతి కానీ, 
మరునాటి ఉదయం కానీ, ఎప్పుడు ఒకటే వైచ్చిత్యం. లేకపోతే నీటి శబ్దం, 


సరంగు 23 


యా(తికుల తొక్కుడూ, లంగరు వేయడం తీయడంలో డబడబ చప్పుడూ, 
నిచ్చెనా పగ్గాలూ వేసేటప్పుడు కేకలూ-అంతా ఒకే మోస్తరు. ఇంక ఇదేం 
బాగులేదు. ఇదంతా తిరిగితిరిగి ఈ స్టీమరు మళ్లీ 'కనకదియా' కు ఎప్పుడు తిరిగి 
వెళుతుందో కదా! నది ఇంత చిన్నది; (పవాహం ఇంత మందం- ఇదంతా 
ఊహించలేకపోయాడు నాసిమ్‌. ముందుకి ఆలోచిస్తే ఈ నది ఏ సము[దంలో 
సంగమిస్తూందో కూడా తెలియడం లేదు. లేక ఈ దేశం విడిచి మరే పరదేశంలోకి 
పోతుందో. 

అంధకారపు ఏకాంతంలో నది కేసి చూస్తూ ఒంటరిగా కూర్చున్నాడు నాసిమ్‌. 
ఆ దట్టమైన నల్లటి నీళ్లలోంచి ఒక మిణుగురు పురుగు వెలుగు కనిపించింది. 
ఈరోజు "కనకదియా' చేరుకుంది ఓడ. అర్థర్మాతి సమయంలో ఇంటి సంగతి 
ఆలోచనకు వచ్చింది నాసిమ్‌కి. అనుకున్నాడు ఇంకెక్కడ ఇల్లూ, వాకిలీ? ఇంకేం 
ఇల్లూ లేదూ, వాకిలీ లేదు- అదంతా భూతకాలపు నివాసం. మళ్లీ ఒక భావం 
అరయ యం వ తట్టింది తల్లి ముఖం. కానీ అనుకున్నాడు, ఆమె ఇంక తల్లి కాదు. తన 
తల్లి ఎప్పుడో చచ్చిపోయింది. ఈ నల్లటి నీళ్లల్లో _పతిబింబించే వెన్నెల తన 
చనిపోయిన తల్లి ముఖంలా తోచింది అతనికి. 

పెద్ద దొంగతనం చేయలేకపోయినా, (తోవలో పడి పోయిన ఒక చిన్న వస్తువుని 
ఎవరు దొంగిలించలేక పోతారు? చేతిలో కత్తి పుచ్చుకుని కొబ్బరి బొండాలు అమ్మే 
ఒక పల్లెటూరి వాడు వచ్చాడు. సరంగు సాహేబుగారి కోసం 12 పైసలది ఒక 
బొండం కొన్నాడు.నిచ్చెన లాగే సాక, ఓడ కదులుతూండగా సరంగు దగ్గర నుంచి 
ఒక ర పైసలు (అణా) పుచ్చుకుని ఒడ్డుమీద వాడికి ఆ డబ్బులు విసిరి 
ఇచ్చాడు. “మిగతార పైసలు ఏవ అని కొబ్బరికాయల వాడు అడిగితే, నాలుక 
జాపి వెక్కిరించాడు నాసిమ్‌. కొబ్బరికాయల వాడు నాసిమ్‌ వైపు నదిలోంచి మట్టి 
తీసి విసిరాడు. ఓడ నడుస్తూ ఉండబట్టి నాసిమ్‌కి దెబ్బతగలలేదు. సరంగూ, 
నాసిమ ఒక్కసారి నవ్వుకున్నారు. 

చేపలు అమ్ముబడికి వచ్చాయి తర్వాత. “బాంక్‌పాడా' అనీ, “గావ-భాయూ” 
అని రెండు రకాల చేపలు. వాటిని సంపాదించేందుకోసం కొంత ఉపాయం పన్నాలి. 
పాలు మరొకడు తీసుకుని వచ్చాడు గిన్నెలో; అది ఒక బాంగు బెంబు తో కొలిచి 
పోస్తాడు. ఇంకొకడు అప్పుడే తోట లోంచి కోసిన దోసకాయ తీసుకు వచ్చాడు 
తట్టలో. “చిన్న రొయ్యిలతో కూర అవుతుంది, లేకపోతే ఉత్తిదే తినాలి. నీకు డబ్బు 
ఇవ్వకుండా పారిపోంలే. నేను సగంగు సాహేబుగారి కురవాణ్ణి'. ఇలా చెప్పి 
అందరి దగ్గరా చమత్కారంగా డబ్బు కమీషన్‌ కొట్తాడు సరంగు తరఫున. 
ఇన్నాళ్లకు ఒక బనీను అందుకున్నాడు నాసిమ. తువ్వాలూ, లుంగీ ఎప్పుడు 


24 బెంగాలీ కథానికలు 


సంపాదించుకోగలడో! 

నాలుగు పైసలు కోరాడు నానిమ్‌. 

ఈ విధంగా పట్టుదలతో అడిగే మాట సరంగు ఎప్పుడూ వినలేదు తన 
జీవితంలో. నెత్తి పెకి కళ్లెత్తి అన్నాడు: “ఏంటంటున్నావ్‌? డబ్బులా?” అని 
తిట్టాడు. ఏమంత భయంకరమైన బూతు మాట పడడానికి తనేం చేశానని 
భయపడి సరంగుకేసి వారిగా చూశాడు నాసిమ్‌. 

“డబ్బులు తీనుకుని ఏం చేస్తావు” 

“ఒక కప్పు టి కొని తాగుతాను. 

పెద్ద గూపాయి ముదంత లెంపకాయ కొట్టాడు సరంగు. కళ్లు తిరిగి 
పడిపోయాడు నాసిమ్‌. సరంగు గర్జిస్తూ లేచాడు: “ఇలా మర్యాద తెలియకుండా 
(పవర్తిస్తావుటా! ఇటు పైన బీడీ కోసం డబ్బులడుగుతావు! బీడీ కొనుక్కోవాలి! 
ఏదో కొనుక్కోవాలి ! మరి కొన్నాళ్లు పోతే ఏదో వైన్‌ బోటిలు కొనాలంటావు! 
ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశాపంటే నది మధ్యలో నీ జాడ లేకుండేలా 
తోసేస్తా!” 

కళ్లమ్మట నీరు కారుస్తూ మళ్లీ తల్లిమాట తలచుకున్నాడు నాసిమ్‌. 
చనిపోయిన తల్లి ముఖం ఎలా ఉంటుందా అని ఆ చీకటి రాతి నీళ్లలోకి చూస్తూ 
ఆలోచించుకున్నాడు. తల్లి మృతముఖాన్ని తలచుకుంకు ఒక విధమైన వింత శక్తి 
మనస్సులో ఉత్పన్న మవుతోంది. ఆ శక్తి తెచ్చుకుని ఇటువంటి దెబ్బలు 
సహించుకుంటున్నాడు. 'అమ్మా' అని ఏడ్చే అవకాశం లేనప్పుడు, నిశ్శబ్దంగా 
తన బాధలను తనలోనే జీర్జింపచేసుకోక మరేం ఉపాయం ఉంది వాడికి? 

అయినప్పటికీ ఈ అత్యాచారం విషయంపై ఆ నావికులందరికీ ఐకమత్యంతో 
కూడిన ఒక అభిపొయం కలగలేదు. పైనున్న అల్లాని ఏడిచి మరెప్వరికీ వాళ్ల 
మొర వినిపించుకునే అవకాశం లేదు. ఈ ఓడ యొక్క బందిఖానా నుంచి 
విడుదలంటూ లేదు. ఎప్పుడు నిచ్చెన పై అధికారం వస్తుందా, తర్వాత డెక్‌ మీద 
ఉద్యోగం, ఆ పైన పగ్గాల వని, లేక లంగరు వని, లేక మస్తీ పని లభిస్తుందా 
ఇల్లాంటి అక్కలు వేసుకుంటూనే వతి రోజూ గడుపుకుంటున్నాడు. ఎవరెల్లా 
సరంగు పూజ చెయ్యాలో! వడ్డి ఇచ్చో, లంచం ఇచ్చో దొంగతనం చేసో, దెబ్బలు 
తినీ! చాలా చమత్కారమైన పభుత్వం చలాయిన్తున్నాడా నరంగు. 

అదే రాతి ఒక యాతికుని చెప్పుల జోడు దాబేసొడు నాసిమ్‌. అది చూసి 
వెంటనే ఆ జతను నదిలోకి పారేశాడు; సరంగు అన్నాడు: “నీ తెలివి తేటలు చాలా 
గొప్పవయ్యా! ఆ జోళ్లతో చప్పుడు చేసుకుంటూ నేను నడిచానంకు నన్ను 
పోలీసులు పట్టుకుంటారు కదా!" 


సరంగు 25 


మరునాడు ఎక్కడినుండో ఒక తగరపు సూటుకేసు లాక్కొచ్చాడు నాసిమ్‌. అది 
కూడా నదీ గర్భానికి అర్పింపబడింది. ఆ నూటుకేసులో ఏవేవో కోర్టు కేసుల 
కాగితాలు, దస్తావేజులు, నకళ్లూ మొదలైనవి మ్మాతమే ఉన్నాయి. 

నాసిమ్‌కి ఏమీ తోచడం లేదు. అయినా ఏదో చేయగలను, చేయగలను, 
మెల్లిమెల్లిగా, అన్న ధైర్యం పోలేదు. సరంగు కొట్ట లెంపకాయల వల్ల వాడి చెవిలో 
అదే సందేశం నెమ్మదిగా వినిపిస్తూ ఉంటుంది. తన మొండిపట్టుదల, అసామర్ధ్థ్యం 
గురించి, సరంగు కోపగించుకుని, అందుకు తగ్గ శిక్ష తనకు విధించకపోతేనే, 
నాసిమ్‌కి ఏదో పట్టుదల లోపిస్తుంది. 

కంపెనీ వాళ్ల దీపాలలో కాంతిలేదు; వర్షం వస్తే వేసే తార్పాలిన్‌ లేదు; (స్తీలకీ, 
పురుషులకీ వేరు వేరు గదులు లేవు: అయినా అందరి కళ్లల్లోనూ నిద 
ముంచుకుంటూ వచ్చింది. వీళ్లంతా ఏమంత సరదాగా ఉండే యా(తికులు కారు. 
పేకాడడమో, పాటలు పాడడమో, వినోద కథలు చెప్పడమో వీళ్లకేం చేతకాదు. 
పల్లెటూరి దద్దమ్మలు. వరద (పవాహం లాగ ఎక్కడ వీలైతే అక్కడ తల ఆన్ని 
మొద్దుల్లా పడుకున్నారు. 

నిదపోతున్న వాళ్ల వెనక ఉన్న టాంకు పక్క నుంచి ఎవరిదో బైటకి ఒక డబ్బు 
సంచి వచ్చింది. నాసిమ్‌ దాన్ని, (వేళ్లు తెలివితేటలగా ఉపయోగిస్తూ స్వాధీనం 
చేసుకున్నాడు. ఒకసారి అందులో ఎంత డబ్బు ఉందో లెక్కపెట్టి చూద్దామను 
కున్నాడు. వచ్చే స్టేషను (ఓడరేవు)లో పారిపోవచ్చు అనుకున్నాడు. కాని ఎవరు 
చెప్పగలరు - సరంగు వైపు నుంచి తిరస్కరించలేనట్టి ఎటువంటి ఆకర్షణ వచ్చి 
తనని ఇంకా అక్కడ ఉంచేన్తుందో? ఇంచుమించు నరంగు వల్ల 
మం్యతమగ్భుడయాడని చెప్పవచ్చు- పులిముందు ఆవులాగ. వాడు ఎంత గట్టిగా 
కొట్టనియ్యి, చిరునవ్వు ముఖం ఎట్టి టయ మాట్లాడక పోనియ్యి, న్యాయంగా కోరినా 
ఒక చిల్లిగవ్వైనా ఇవ్వక బోనియ్యి: ఇంకా వాడికే సంతోషం కలిగించాలి అనిపిస్తుంది 
నాసిమ్‌కి, తదితర నావికులూనూ వెనకాలే ఎన్ని తిట్లు తిట్టుకున్నా, వాళ్లందరూ 
ఒకడితో మరొకడు కలిసి సరంగుపై తిరుగుబాటు చేద్దామనే ఉద్దేశం ఉన్నవాళ్లు 
కాలేకపోతున్నారు. ఎవరైనా మరొకరిని కాదని ఏదైనా తిరస్కారం చేసారంటే 
వారికింక అక్కడ ఆస్కారం లేదన్నమాటే. 

“మొత్తం మీద ఏడు రూపాయిల తొమ్మిదణాలన్నర' మక్‌బూల్‌ అన్నాడు: 
“దాని వల్ల ఏం పయోజనం? 280 రూపాయిలుంటే కాని ఆట ఆడదు అంటాడు 
మన సరంగు సాహెబుగారుూ. 

అయినానరె, బట్టా, గిట్టా కంకు చేతిలో డబ్బులే మేలు అన్నింటిలోకి వ్యజం 
కానీ, బంగారం కానీ, వెండికానీ దొరికితే చాలా మంచిది. ఈ రోజుల్లో ధరలు ఎంత 


26 బెంగాలీ కథానికలు 


దారుణంగా ఉన్నాయో! పెపరు రూపాయి నోట్లు ఎందుకూ పనికి రావు., 

ఈసారి ఇన్నాళ్లకు ఒక (కొత్త లుంగీ లభించింది. మరొకసారి పొట్టిచేతుల చొక్కా 
కాని వ్యవసాయం పెట్టుబడికీ, పెళ్లానికీ, కూతుళ్లకీ వస్తువులకీ డబ్బు ఎక్కడ 
నుంచి వస్తుంది? ఎంతో కష్టపడి దాస్తే కాని వాళ్ల చేతికి గాజులేనా కొనలేరు కదా, 
ఇంక బంగారం వస్తువుల బహూకరణ గురించి అసలు ఆలోచనే లేదు. 

కాదు, ఉంది నూతన వధువు వెళుతుంది అత్తవారింటికి. మెడలో బంగారపు 
గొలుసు, చేతిలో వట పుష్పం. కాళ్లకు వండి కడియం, (వేళ్లకు ఉంగరం. వంగ 
పండు రంగు చీర కట్టుకుని, పైన ముసుగు వేసుకుని న్మిదపోతోంది ఒక _పక్కన.. 
పెళ్లికొడుకు పార్టీ వాళ్లు చిందరవందరగా వస్తున్నారు ఆ (పక్కనుంచి, ఈ 
(పక్కనుంచి. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అవగతం కావడం లేదు. ఈ వేళ 
ఓడలో చాలా రద్దీగా ఉంది. అయినా ఆ గందరగోళం మధ్యనే ఎక్కడైనా సందు 
కోసం వెతుకుతున్నాడు నాసిమ్‌. 

(కొత్త పెళ్లికూతురు మెడలో చేయివేశాడు నాసిమ్‌, ఆమె మెత్తని మెడ తగిలినా 
నాసిమ్‌ [వేళ్లు ఏమీ కంపించలేదు. ఒక్క ఊపులో లాగేశాడు ఆమె మెడలోని 
బంగారు గొలుసు. ఆ 

“దొంగ! దొంగ!” అని ఆ గుంపులోంచి ఒక కేక బైట పడిందో లేదో యా(తికులు 
వస్టేసుకున్నారు ఈ నాసిమ్‌ని. దాని మీదట అందరూ కలిసి ఇష్టం వచ్చినట్లు 
తన్నారు వాళ్లో. ఎం జరిగిందని అడగడానికి వచ్చిన వాళ్లు కూడా వాణ్ని 
చితకకొట్టడం మొదలు పెట్టారు. దొంగకి దొంగిలించిన సరుకుతో పారిపోవడం 
వీలులేక పోయింది. కాబట్టి వధువు పడుకునే (పక్కలో పారేశాడు గొలుసు. 
అయితే ఏం? ఆడపిల్ల ఒంటిమీద చేయి వేస్తాడా? మెడలోంచి హారం 
లాగేయబడింది కదా! తన్నండి, తన్నండి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు 
చందావేసుకుని తన్నండి!” 

“"“బాబోయ్‌-” అంటూ అరిచాడు నిసృహాయుడైన నాసిమ్‌. 

ఇంతలో ఒంటిమీద శర్వాణి తొడుక్కుని, నెత్తి మీద టోపీ ధరించి, పాదాలకు 
స్తిప్పర్లు వేసుకుని, హాజరయ్యాడు సరంగు. “ఏమయ్యింది? ఎందుకలా 
కొడుతున్నారు. మా అబ్బాయిని” _ “అబ్బాయి!” అందరూ ఒక్కమాటు 
' ఊరుకున్నారు. సరంగు సాహేబుగారి కొడుకు! కొందరన్నారు: “వాడు మీ 
నౌకరు అనుకున్నాము” 

“"నౌకరా! అబద్ధపు మాట! వాడు మా ఇంటావిడ కొడుకు- వాళ్ల అమ్మ 
చనిపోయింది. వాణ్ని ఎందుకు తన్నారు?" 

“వాడు (కొత్త పెళికూతురు బంగారపు గొలుసు తస్కరించాడు- మెడలో లాకెట్‌ 


సరంగు 27 


లాగేసాడు!” 

“వట్టిమాట! వాడి చేతిలో గొలుసు లేదే! నడవండి. నేను ఆ వధువుని అసలు 
సంగతి ఏమిటో అడగుతాను”. 

సరంగు అందరిలోకి ముందుగా వదువు దగ్గరకు వెళ్లాడు. అన్నాడు: “మీ 
మెడలో నుంచి గొలుసు ఎవరు లాగారు?” 

పరదాలో ముఖం దాచుకుని, మెడ తడుముకుని, పెళ్లి కూతురు అంది: 
“ఎవ్వరు లాగలేదు; ఒళ్లు తెలియకుండా నిదపోతున్నప్పుడు మెడలోంచి జారి 
అది నా పక్కలో పడింది అంతే....” 

“అతాబాడి' స్టేషను (ఓడరేవు) సమీపిస్తోంది. పెల్లి కొడుకు వైపువారు అక్కడ 
దిగిపోతారు. ఓడ సిబ్బంది అంతా సిద్ధమయ్యారు గరగరలాడిస్తూ లంగరు 
వేయడానికి. ఓడను (తాడుతో కట్టారు ఒక చెట్టు మొదలుకు. 

“నిచ్చెన వెయ్యి, నిచ్చెన వెయ్యి"! అని పై నుంచి అరుస్తున్నాడు సరంగు. 
“"నాసిమ్‌ ఏడి? నాసిమ్‌ని పిలవండి ఈవేళ వాడికి నిచ్చెన వేసే పెత్తనం వచ్చింది” 

ఖలాసీల మధ్య కల్లోలం బయలుదేరింది. నానిమ్‌ తర్భీదు ఇన్ని తక్కువ 
రోజులే జరిగింది. అప్పుడే వాడికి (పొమోషను వచ్చేసింది. దొంగతనం చేసి 
పట్టుబడ్డాక వాడి అదృష్టం బాగుపడింది. ఎవళ్లైతే పట్టుబడలేదో వాళ్ల కర్మ ఇంకా 
అధోగతిలోనే ఉంది. వాళ్లకింకా నిచ్చెన వనినుంచి డెక్‌పై పనికి (పొమోషను 
దొరకలేదు. మరి వీడో? వీడీవేళ నిచ్చెన అధికారి, రేపు డెక్‌పై అధికారి, ఆపైన 
త్వరలో చుక్కాని అధికారి: మరి వెంటనే సరంగు, ఓడకు కాప్టెను”. 

“వెయ్యండి, పట్టుకోండి చూస్తారేం? వాడికి సాయం చేయండి. పాపం ఆ 
చిన్నకురాడు ఒక్కడూ ఎలా నిచ్చెన వేయగలడు అని పై నుంచి సరంగు 
గట్టిగా ఖలాసీలపై కేకలు వేస్తున్నాడు. 

పెద్ద దీపపు కాంతిలో నానిమ్‌ అశుపూరితనయనాలు రెండూ తళతళ 
లాడుతున్నాయి. 

నూతన వధువు “లతాబాడి'లో దిగిపోతుంది. పాదాల పట్టాలు చప్పుడు 
చేసుకుంటూ నడిచింది. 

దీపం వెలుగు చాలాదూరం (పసరిస్తొంది- చెట్లూ, చేమల శిఖరాలపై. నిచ్చెన 
వేసి వాసం కర పట్టుకున్నాడు నాసిమ్‌. పెళ్లికూతురితో అన్నాడు: “జారి 
పడిపోతారు. ఈ వాసంక్కర పట్టుకు నడవండి”. 

“అక్కరలేదు”, అని కర పట్టుకోకుండా నూతన వధువు తూలుతూ నడిచింది. 

వెనకాలనుంచి ఎవరో నాసిమ్‌ని తన్ని గెంటారు. ఉలిక్కిపడి చూసేసరికి వాడే 
కనుపించాడు- ఎవడైతే అందరిలోకి తనని ఎక్కువ దెబ్బలు కొట్టాడో. ఆ కాంతిలో 


28 | బెంగాలీ కథానికలు 


వెంటనే వాణ్ని గుర్తించాడు... 

వాడు గహరాలీ. 

కాంతి వైపు నుంచీ ముఖం (తిప్పి నడుస్తోంది గోలాబానూ. గట్టి మేలిముసుగు 
వేసుకుంది. ఒంటిపైన శాలువాను బురఖా మాదిరిగా శరీరమంతా కప్పేసుకుంది. 

ఓడరేవులో అనేకమంది పరాయి మగవాళ్లు రావడం, పోవడం. 

గట్టిగా పట్టుకుని నిచ్చెన ఎత్తి వేశాడు నాసిమ్‌. ఒక్కొక్క మెట్టునీ పైకి నెడుతూ 

ఒడ్డు పక్కన మురికి నీళ్లలో తన తల్లి యొక్క మృతముఖపు నీడ కనపడింది 
వాడికి. ఓడ పై భాగం నుంచి సరంగు పెద్ద గొంతుకతో 'సెహబాన్‌' అని కేక వేస్తూ 
నాసిమ్‌ని అభినందించాడు: అతగాడి తెల్ల శర్వాణీ, తెల్ల గెడ్డం గాలిలో 
ఊగుతున్నాయి. (పొద్దున్నా, సాయంతం కూడా బాగా “గెడ్డం గీసినంత 
తళతళలాడుతోంది అతని ముఖం!" 


“(మొదటి ముదణ 1946) 


రాణీ పసందు 


అన్నదా శంకర్‌ రాయ్‌ 


చాలా రోజులు ఎదురు చూశాక లాంచి దొరికింది. 

ఇంకా కొన్ని ఇన్సెక్షనులు చేయవలని ఉంది. ఈ ఏడాది ముగిసే లోపల తనిఖీ 
చేసే పని పూర్తి చేయాలి. 

రెండు పక్కలా నదీ దృశ్యం, ఎదురుగా జేగురు రంగు శిఖరాలతో రాజిల్లే 
పర్వత (శ్రేణి; కర్ణపులి నగరం దిక్కుగా లాంచిలో _పయాణం చేస్తూంకే ఎంత 
రొమాంటిక్‌ గా ఉంటుందో చెప్పలేం. కూడా కాగితం, కలం తీసుకుని బయలు 
దేరాను. చాలాకాలం తర్వాత కవిత్వం (_వాస్తున్నాను. నాతోటి పయాణికులు 
సరంగూ, స్టీరింగు వీలు (తిప్పేవాడు, వాళ్ల నిబ్బందీ. నా బంటోతూ, 
వంటవాడూను. నన్ను ఎవ్వరూ వచ్చి డిస్టర్చ్బు చేయవద్దని వాళ్లని గట్టిగా 
ఆజ్ఞాపంచాను. 

డెక్‌ చైర్‌ పై కూర్చుని లంగరు ఎత్తడం మొదలెట్టే పని చూసేసరికి ఇంతట్లో 
గబగబా ఒక పోలీసు సబిన్సెక్టరు వచ్చాడు. చేతిలో ఏదో ఉత్తరం. ఏమిటో 
సంగతి? మళ్లీ ఏం అడ్డు తగులుతుందో? నన్ను అసలు స్టేషను విడిచి వెళ్లనివ్వరా 
వీళ్లు? ఉత్తరం విప్పి చూశాను. కలకత్తా నుంచి ఒక పెద్ద పోలీసు అధికారి గారు 
విచ్చేశారు. ఆయనతో 'రావుజాన్‌' నగరం వెళ్లవలసి ఉంది. “ఆయన నాతో కూడా 
పయాణం చేస్తే, నాకు చాలా చికాకు కలగకుండా ఉంటుందా? లేకపోతే చట 
(గ్రామంలో ఒక రోజు ఇంకా ఆగిపోవలని వస్తుంది. పోలీసు లాంచి రేపు తిరిగి వెళ్లి 
పోతుందన్న మాట ఒకటి తెలియ వచ్చింది. 

కొంచెంచికాకు తప్పదనుకుందాం. కానీ ఆ మాట కాగితం మీద ఎలా పెట్టడం! 
నేను కవిత్వం వాయడం అనేదేదో తేలింది. మనస్సులో తిట్టుకుంటూనే పైకి పళ్లు 
ఇకిలించి చిరునవ్వుతో పోలీసు ఆఫీసరుగారితో ఇలా చెప్పమన్నాను: “మిరు 
రావడం నా పరమ సౌభాగ్యం” అని. _ సబిన్సెక్టరు బూట్లు నేల మీద 
టక్కుమనివిస్తూ ఒక పెద్ద మిలిటరీ సాల్యూట్‌ చేసి సెలవు తీసుకున్నాడు. నేను 
పడుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. “నేను అడ్డుపెట్టానంకే ఏమంత పెద్ద 
అశాంతి జరుగుతుంది? ఒక్క రోజు లాంచిలో కూర్చుని షైరుకి ఏమి తిరిగి బాగు 
చేయలేనంత నష్టం కలిగే జరుగురు పని వచ్చి పడింది*”. 

మంచి నడవడి విషయంలో, పోలీసు ఆఫీసర్‌ ఖాన్‌ బహాదురు గారితో 
పోల్చదగిన వాళ్లు లేరు. ఆయన చెప్పే మాటలకు సరిగ్గా కృతజ్ఞత 
తెలియజేయాలంకే బెంగాలీ భాష సరిపోదు. ఇంగ్లీషులోనో, ఉర్లూలోనో చెప్పవలసి 
ఉంటుంది. అతగాడు పంజాబీ ముస్లిము. వయసులో చాలా పెద్ద. గెడ్డం, మీసం 


30 బెంగాలీ కథానికలు 


లేకపోతే ఇంకా తక్కువ వయసు వాడిలా కనుపించేవాడు. చిరునవ్వు నవ్వుతూ 
సరదాగా మనసిచ్చి మాటాడే స్వభావం గల మనిషి. 

ఇంతట్లో తేలిన విషయం ఏమిటంటే ఆయన తెలుసుకున్నాడు నేను 
రచయితనని. ఆయన అన్నాడు: “మీతో సంభాషించాలని నాకు చాలా కాలం 
నుంచి అభిలాష. ఆ కోరిక ఈ విధంగా తీరుతుంది అనుకోలేదు ఎప్పుడూ. 
నిజానికి, నేను మీ ఏకాంతానికి భంగం కలిగించదలచుకోలేదు. ఒక్కరోజు 
ఊరుకుందాం అనుకున్నాను గాని, ఎన్‌.పి. గారు లాంచిలో మిమ్మల్ని 
కలుసుకోమని పంపించేశారు నన్ను. సరే మీరు అసలు సంగతి విన్నా 
రనుకుంటా”. 

నేను ఒక్కసారి ఉలిక్కిపడి అన్నాను:!"ఏమిటి? లేదే! ఏం సంగతీ?” 

“చాలా చెడ్డ సంగతి. ఆయనగారు నా చెవి దగ్గర నోరు పెట్టి పలికాడు: 
"అదేం కాకపోతే, మవోశయా, నేను కలకత్తా నుంచి (టంకు కాల్‌ మీద 
పరిగెట్టుకుంటూ వస్తానా? అరే! చీ!ఛీ! షేమ్‌ఫుల్‌! భేశరమ్‌! సిగ్గుమాలిన మాట”. 

నేను తగురీతిని ఉత్సుకతను చూపించాను. నాకు తెలుసును ఖాన్‌ బహాదుర్‌ 
తనంతటతనే చెప్పేస్తాడని, అయినా నటించాను ఇతరుల గొడవల్లో నాకేమీ 
కుతూహలం లేదన్నట్లు. 

“మీరు సాహితీపరులు. మీరు మాటిమాటికీ "సత్యం, శివం, సుందరం” అంటూ 
ఉంటారు. కానీ నాకు నా 45 ఏళ్ల జీవితంలో అనుభూతికి వచ్చిన దేమిటంకు, 
సత్యమై నదల్లా సుందరమైనది కాదు. నే నెప్పుడైనా పుస్తకం వాస్తే ఏం _వాస్తానో 
చెప్పనా? తరచు సుందరమైన (స్తీ చెడ్డదవుతుందని, చెడ్డ (స్తీ చర్మితే సుందరంగా 
ఉంటుందనీ” - అని చెప్పి “హహ అని నవ్వడం మొదలు పెట్టాడు ఖాన్‌ 
బహాదుర్‌. 

కూడా నవ్వాను నేనూను. అయినా కూడా ఈ మాట అన్నాను: “కాని, మన 
బెంగాలు రాష్టం లో అలా కాదు”. | 

వ్యంగ్యంగా అన్నాడు ఆ పెద్ద మనిషి: “బెంగాలులో కాదేం? వంగదేశంలో 
వనిచేసే సరికి జుట్టూడిపోయింది బాబూ: పైగా ఈ 'రావ్‌జాన్‌ ఉందే...” 

“రావ్‌జాన్‌!” 

“రావ్‌జాన్‌ ఉందే అది వంగదేశానికి బైట”. 

చూడగా చూడగా సంగతి చాలా కుతూహల జనకంగా ఉంది. నేను నా వంట 
వాణ్ని విలుస్తూంటే, ఆయన అన్నాడు; “మరేం వద్దు, దాదా! తమరే నా అతిధి!” 

ఎల్లాగని నేను ఆయన అతిథినయ్యాను? లాంచి నా అధీనంలో ఉంది. కానీ 
ఎవరు వింటారు నా మాట? అతగాడు సాయంకాలం నాలుగు గంటలకు ఆర్డరు 


రాణీ పసందు 31 


ఇచ్చాడు. లాంచి అప్పుడు సదార్‌ఘాట్‌ విడిచి వెళింది. 

దగ్గర వున్న డెక్‌ చెయిర్‌ వేసుకుని కొండల వైపు ముఖం (తిప్పి కోపావిష్టుడనై 
కూర్చున్నాను. ఖాన్‌ బహాదుర్‌ ఇంకా ఇలా అన్నాడు: “దాదా వాడేం మామూలు 
మనిషి కాడు. ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు. అదే సమయంలో నేను వాడి పై ఎన్‌.వి. 
గా ఉన్నాను. వాడి ఉద్యోగ ధర్మ నిర్వాహణ గురించి వశంసించాను. బు(రకేమీ 
వెరిలేదు, కవికాడు - నామొరటు మాటలు మన్నించాలి. వాడి గురించి ఎప్పుడూ 
మంచే ఎనబడేది. ఎటువంటి వాడంకే సర్వీన్‌లో ఉండే కపటోపాయాలకు 
లొంగకుండా, ఆడపిల్లలకేసి చూడకుండా, కాలం గడిపేవాడు. వాడికి భార్యలేదు, 
లేకపోతే చాలా దుఃఖ కరమైన పరిణామం కలిగేది. అటువంటి మనిషి 
హఠాత్తుగా మాయమయిపోయాడు”. 

"మాయమయి పోయాడా!” అని ఆశ్చర్యంతో అరిచాను నేను. 

“ఇంక మరేం అనుకుంటున్నారు సిగ్గపడవలసిన సంగతి అంటు 
ఖాన్‌బహాదుర్‌ సిల్కు జేబు రుమాలు తీసి, నోరూ, కళ్లూ తుడుచుకున్నాడు. “ఏదో 
మర్దరు కేసులో ఆరా తీసేందుకు వెళ్లాడు. బర్మా దేశపు పిల్ల మహాశయా! సైతాను 
యొక్క కూతురు! మీ బెంగాలీ మహమ్ముదీయులున్నారే, మీకు దమ్ము ఉంకే 
కదా! రంగూన్‌ నుంచి పెళ్లి చేసుకుని తీసుకు వచ్చాడు. మర్జరుకి గురి అయిన 
వాడి గురించి మాటాడుతున్నాను. అటువంటి అందకత్తె బర్మాలోనే లేదు. సరే, 
వాడికి మరో భార్య ఉందని చూసే సరికి వాడి మెడను కత్తితో కోని పారేసింది”. 

“నేను చెవులు నిక్క పెట్టి ఎన్నాను. కాని ఎక్కడా ఈ సంగతి నాకు 
వినిపించలేదే!” 

“అదే చెపుతున్నాను ఆచూకీ తీస పనిమీద వెళ్లాడు. సబ్‌ ఇన్‌స్పెక్టరు 
దర్యాప్తు చేశాడు. ఆ అమ్మాయి బెంగాలీ భాష మాటలాడ లేకపోవడం వల్ల 
ఇన్‌స్పెక్టరుకి వెళ్లవలసి వచ్చింది. అదే అతని చావుకి కారణం అయింది. ఒక 
రోజు గడిచింది. రెండు రోజులు గడిచాయి. కానీ ఆచూకీ తీయడం పూర్తి 
అవలేదు. మిగతా వ్యవహారం చూసేందుకు ఆసామీ లేడు, ఆఫీసరు లేడు. 
హహ్హహ్హహ్హ!” 

కానీ ఇది నవ్వవలసిన విషయం కాదు. (స్త్రీల అపహరణ విషయంలో 
నేనెన్నడూ ఎవరికీ బాధ్యత విడిచి పెట్టలేదు. నేను ఒక్కసారి పైకి లేచి అన్నాను. 
“ఇన్నాళ్లూ మీరు ఏం చేశారు? ఎందుకు ఆమెని అరెస్టు చేయలేదు? ఇది కేవలం 
డిపార్టుమెంటు వ్యవహారం కాదు. ఇది కోర్టులో దాఖలు చేయవలనిన కేను 
కూడాను”. 

ఖాన్‌ బహాదుర్‌ గంభీరంగా అన్నాడు: “ఇది కోర్టు వ్యవహారం అవునా కాదా 


32 బెంగాలీ కధానికలు 


అన్నదే సమస్య. ఆడపిల్ల వితంతువు: ఏమ్మాతం దొంగ మాటలాడి తీసుకువచ్చా 
డనడానికి వీలు లేదు. వయస్సాచ్చిన పిల్ల, లేవతీసుకువచ్చాడని కేసు పెట్టడానికి 
వీలుండదు. ఎవరిని అరెస్టు చేసి వాళ్లని అపరాధి అని మీరు బుజువు 
చేయగలరు? వంటున్నారా?” 

నేను జవాబు చెప్పలేకపోయాను. వంకరగా చిరునవ్వు నవ్వి అన్నాడు: 
“తర్వాత అది పెళ్లి చేసుకు కూర్చుంటు? లేదు, బాబా, అంత తేలిక కాదు. 
ఉద్యోగం నుంచి అందరూ డిస్మిస్‌ అయిపోయినానరే, కలకత్తా పోలీసు వాళ్లు ఈ 
వ్యవహారం నడిపిస్తారు. కానీ శవంపైన కత్తితో పొడుస్తున్నప్పుడు మీ చేయి దురద 
వదిల్చేందుకు తర్వాత చట్టం తగు చర్య తీసుకుంటుంది”. 

ఆ మాట నిజమే. నా పని ఎలా ఉందంకే గాలంలో చిక్కుకున్న పెద్ద చేపలా 
ఉన్నాను. కానీ ఖాన్‌ బహాదుర్‌ ఈ విషయంలో ఏమీ దుఃఖిస్తున్నట్లు లేదు. 
అన్నాడు: “వాడెక్కడో చట్నుగామపు పర్వతాలలో దాక్కున్నాడు అని విన్నాను. 
అక్కడ నుంచి నడిచి బర్మా వెళిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఆ అందకత్తె 
అన్నుగహం ఎప్పుడు కలుగుతుందో ఎవరు చెప్పగలరు? మగవాడిని కోతిలా 
ఆడించి ఎప్పుడు ఏ విధంగా కోసి పెట్టుతుందో, లేక తన్నుతుందో, ఆడదాని 
మనస్సు దేవుడికే తెలుసు. అందమైన ఆడపిల్ల ముఖం కనుపిస్తే దూరం నుంచే 
సలామ్‌ పెట్టి నేను పారిపోతాను?” 

చట్టపు పుస్తకం నా దగ్గర లేదు. అందుచేత పరారీ అయిన వాడికి సాయవడిన 
వాడికి ఎటువంటి శిక్ష విధింపబడుతుందో నేను చెప్పలేను. మనస్సులోనే ఏదో 
గాభరా వడుతున్నాను. అది చూసి ఆ పెద్దమనిషి అన్నాడు: “కాలం ఎలా 
ఉందంకే, మీరే మనుకుంటారో నాకు తెలుసు - పోలీసు వాడు పోలీసు వాళ్లతోనూ, 
మహమ్మదీయుడు మహమ్మదీయుడితోనూ సానుభూతి చూపిస్తాడని, నిజం 
చెపుతున్నాను, అల్లాగేం కాదు. నేను మగవాణ్ని, నా సానుభూతి మగవాడిపైనే 
ఉంటుంది: ఈ విషయంలో ఆడదే మగవాడిని కిడ్‌నావ్‌ చేసింది”. 

ఈ మాట విన్నాక, నాలో (స్త్రీల యందు పక్షపాతం ఉన్నా అందుకు వ్యతిరేకంగా 
ఏమీ చెప్పలేకపోయాను. ఆయన ఇంకా అన్నాడు: “ఎవరిలో ఒక అణుమా(తం 
చివ(లీ (స్త్రీలపై అభిమానంతో కూడుకున్న గౌరవం) ఉన్నా, వాడు ఇటువంటి 
విషయాలలో ఆడదానిపై నేరం, మోపడని నాకు తెలుసు. తప్పు ఎప్పుడూ - 
మగవాడిదే. అయినా ఎవరి నుదుటి వాత ఎలా ఉందో అలా జరుగుతుంది. 
కర్మఫలం తప్పించే వాడెవడూ లేడు”. 

“అవునవును, ఆమాట రైటే! కర్మ!” 

ఖాన్‌బహాదుర్‌ సంతోషించి అన్నాడు: “ఇటువంటి విధి విలాసమే నా పథమ 


రాజీ పసందు 33 


యౌవన దశలో చూశాను. ఒక మి(తుని జీవితంలో. అతను హిందువు. మీరు 
ఇదేం సంగతో అనుకుంటున్నారేమో! హిందువెప్పుడైనా ముస్తిముకి 
స్నేపాతుడవుతాడా అని సందేహిస్తున్నారేమో! కాని ఆ రోజుల్లో ఈనాటి విషమ 
పరిస్థితి ఏమీ ఉండేది కాదు. 20 సంవత్సరాల (క్రితం జరిగింది. మొదటి (పపంచ 
యుద్ధం ముగిశాక మేమిద్దరం మిలిటరీ విడిచి పోలీసు సిబ్బందిలో చేరాం: 
అప్పుడు ముస్లిము ఏమిటి, పాందువు ఏమిటి? ఓహో, అటువంటి రోజులు 
మల్లీ ఎప్పుడైనా తిరిగి వస్తాయా!” 
అతని కంఠంలో స్వచ్చమైన అనుభూతి గోచరిస్తోంది. స్మృతి పథంలో 20 
సంవత్సరాల వెనక్కు పయనించి ఆ ఓల్డు లైన్‌ యొక్క రుచి మళ్లీ 
అనుభవిస్తున్నాడు. ఏమరి పాటుగా అన్నాడు: “ఆ సంఘటన ఏనాటిదో. 
ఇంతవరకూ అది నా మనస్సుకి తట్టలేదు. కానీ ఎందుబేతనో హఠాత్తుగా అది 
ఇప్పుడు స్మరణకు వస్తోంది. ఎంతగానంకు కళ్లెదుట జరిగినట్లుంది. చూడగా 
చూడగా అదంతామనో వీధిలో చక్కగా _పకాశిస్తోంది”. 
ఆతని వెపు కళ్లు (తిప్పి తేరిపార చూశాను. అతనిప్పుడదే మనిషి అవునా 
కాదా! ఒక నవ యువకుడు అర్థ నిదలో కల కంటున్నట్లుంది. “హో, హెూ' 
అంటున్నట్లు గాలి వీచడం _పారంభించింది. గాలితో గెంట బడి వేగంగా నడవడం 
మొదలెట్టింది లాంచి. లాంచి యొక్క రెండు వైపుల నీరూ రెండు ముక్కలు చేసిన 
బట్టలా చీలినట్లు (పవహిస్తోంది. వెనకాల కెరటాలు లేస్తున్నాయి. ఆ కెరటాల 
మధ్య ఉయ్యాల ఊగుతున్నట్లు నడుస్తోంది పడవ. 
ఖాన్‌ బహాదుర్‌ ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు. 
క్లో 2 
మెహర్‌బాన్‌ సింగ్‌ రాజపు[త వంశానికి చెందినవాడు. మా పూర్వులు కూడా 
రాజపు[తులే. మీరేమన్నా సరే, రక్తం యొక్క వశేష (పభావం ఒకటి తప్పకుండా 
ఉంటుంది. రాజపుతుల తో నా కిప్పుడెంత ఆత్మీయత ఉందో అంత ఇక్కడి 
మహమ్మదీయులతో నాకు లేదు. అయినప్పటికీ హిందూ మతం పై నా కంతగా 
నమ్మకం లేదు. మత విషయంలోనే పూర్తిగా ఛాదస్తపు మహమ్మదీయుణ్ణి. 
అప్పుడు ఈ సరంగు, చుక్కాని పట్టుకునే వాడు, నౌకరు వంటవాడు అందరూ మా 
. మతస్థులే.. అలా ఉండగా మెహర్‌ఖాన్‌ సింగు ఒక్కడే నాకు స్నేహితుడుగా 
ఉండేవాడు. 
అటువంటి మితుడు నాకు ఆ రోజులో మరెవడూ లేడు. రోజూ నన్ను 
కలుసుకునే వాడు. మేము కలుసుకున్నప్పుడు ఏదో ఆనంద దాయకమైన 
సంభాషణలో కాని, పగటి కలలు కనడంలో కాని గంటల కొలదీ కాలం 


34 బెంగాలీ కధానికలు 


గడిచిపోయేది. ఒక్కొక్కప్పుడు ఇద్దరం చదరంగం ఆడుకునే వాళ్లం; 
మరొకప్పుడు షికారుకి వెళ్లే వాళ్లం. ఆ రోజుల్లో ఇప్పటి లాగ అక్కడ సినిమా 
హాళ్ళు లేవు. మేము పనిచేసే చోట ఎప్పుడైనా టూరింగ్‌ సినీమాలు వస్తూ 
ఉండేవి. అప్పుడు మేమిద్దరం కలిసి వెళ్లేవాళ్లం సినిమాకి. ఏవో తమాషాలు చేసే 
వాళ్లం. మిగతా ఆఫీసర్లలాగా మేమెప్పుడూ పాటలు వినేందుకూ, నాట్యం 
చూసేందుకూ, డాన్సింగ్‌ గర్ల్‌ ఇళ్లకూ వెళ్లేవాళ్లం కాదు. ఇద్దరం ప్యూరిటన్సు లాగ 
సత్య ధర్మ బద్దమైన జీవితం గడిపే వాళ్లం. అతని పెళ్లిమాటలు అప్పుడు 
జరుగుతూ ఉండేవి; మా ఆవిడ పుట్టింట్లోనే ఉండేది.అతను చదువుకున్న భార్య 
కావాలనే వాడు. ఆ రోజుల్లో ఆడవాళ్లకి చదవడం, [వాయడం అలవాటు చాలా 
తక్కువ. 

ఆ రోజుల్లో పంజాబులోని ఆ కంటోన్‌ మంటు నగరంలో ఒక కోటీశ్వరుడైన 
మిలిటరీ కం(టాక్టరు ఉండేవాడు. నేను అక్కడికి వెళ్లే నాటికి ఆయన 
మరణించాడు. అతని ఆస్తిలో ఒక సగం పెద్ద భార్యకు. మరొక సగం చిన్న 
భార్యకు సం్యకమించింది. పెద్ద భార్యకు దైవ సంబంధమైన కాలక్షేపం, చిన్న 
భార్యకు కులాసా సరదాలపై వ్యామోహం. ఇద్దరికీ కూడా పిల్లలు లేరు. వాళ్లకీ 
వేరే వేరే ఇళ్లు వేరేవేరే నౌకర్తూ, చాకర్తూ, వేరే వేరే రెండు గు[రాల బండ్లు. అంతా 
వేరే బందోబస్తు స్వర్గస్థుడికి 'రాజా' అనే బిరుదు ఉండేది కాబట్టి, అతని 
భార్యలను పెద్దరాణి, చిన్న రాణీ అని పిలిచేవారు (పజలు. 

నేను అక్కడికి వెళ్లిన రోజుల్లో పజల నోటమ్మట వన్నదేమంకే నూర్యభాను 
(చిన్న రాణి) వంటి సౌందర్యవతి ఇంకెక్కడా లేదని. సౌందర్యవతి అయితే 
అయింది కాని, ఆమె నడత అంత సుందరమైనది కాదు. ఆమెకి పరదా వేనుకునే 
అలవాటు లేదు. క్షబ్బులకు వెళ్లేది. దొరలతో డాన్సు చేసేది. మిలిటరీ స్టేషనులో 
ఉన్న ఆఫిసర్లనందరినీ పిలిచి పార్టీలు ఇచ్చేది. ఎవళ్లూ కూడా ఆవిడ ఒకసారి 
కట్టిన చీర మళ్లీ కట్టడం చూడలేదు. కనీసం ఆమెకి 1000 జోళ్ల జతలుండేవి. 
ఆవిడ బహుశా పాలతో తల రుద్దుకుని పాల తొట్టిలో స్నానం చేసేదేమో కూడా. 
ఆ పాలే తర్వాత బజారులో అమ్మే వారేమో! 

ఒక గట్టి పుకారు ఉండేది: ఆమె చల్లని చూపు ఎవరి మీదనైతే పడుతుందో 
వారికి ఇంక తీరవలసిన కోరిక ఏమీ మిగలదని. ఆ వ్యక్తి ఎవరైనా సరే. ఆమెకు, 
వాడి డబ్బు గురించి, బహుమతుల గురించి ఆలోచించనక్కరలేదు. కేవలం 
ఆమెకు పసందు అయితే చాలు. కాని ఆమెకు పసందు అవడం అంత సులభం 
కాదు. 

నేను డ్యూటీలో చేరిన రెండు మూడు వారాల తర్వాత నా పేరిట సూర్యభాను 


రాణీ వసందు 35 


నుంచి ఆవ్వానం వచ్చింది. . అది ఒక గార్డెను పార్టీకి ఆహ్వానం. మహర్దాన్‌ని 
అడిగితే తనకి కూడా ఆహ్వానం వచ్చిందని చెప్పాడు. కాని అతను వెళ్లనన్నాడు. 
ఎందుకు వెళ్లడు అంటే అతనికి అటువంటి (స్త్రీల తో సంబంధం పెట్టుకోవడం 
ఇష్టం లేదు. 

నేను చమత్కారంగా అన్నాను: “ఒక జాతి మామిడి పండు ఉంది. దాని పేరు 
రాణీ పసందు. నీకు రాణీ పసందు అవడం ఇష్టంలేదా?” 

“నేనేమీ మామిడి పండును కాను నాకు ఆత్మాభిమానం ఉంది. చాలా కాలం 
నుంచి ఒక వస్తువుని ఇష్టపడడం విషయంలో మగవాడికి అధికారం ఉంటూ 
వస్తూంది. కాని ఇక్కడ అలాకాదు. సూర్యభాను నా పై కన్ను వేసి నన్ను 
పరీక్తిస్తోంది. బహుశా అనుకుంటోంది నేను నీకు ఇష్టం అవునా కాదా అని” - అని 
ఉడుకురక్తంతో పలికి లేచాడు. 

“ఏం? స్వయంవరం రాజవపుత సంపదాయం కదా?” 

"అవును స్వయంవరంలో ఎవరినైనా ఎంచుకోకపోతే అతడు బలాత్కారంగా ఆ 
(స్త్రీని లాక్కుపోతాడు. అదీకాక, ఇక్కడ పోలిక ఏమిటి? ఒక కన్య స్వయంవరానికీ, 
ఒక షోకేళీ ఆడదాని (వితంతువు, యొక్క వినోద విలాసానికీ చాలా తేడా ఉంది”. 

ఆ పైన మెహర్‌బాన్‌ని నేనేం బలవంతం చేయలేదు. ఒక్కడినే పార్టికి 
వెళ్తాను. ఆ సుందరి అక్షరాలా సూర్యభాను. ఆమెను ఏమని వర్ణించను? నేను 
మీలాగ కవిని కాను. ఆ చీకటి రాతిలో ఫైర్‌వర్కు్సు వెలిగించేసరికి ఆకాశమంతా 
జ్యోతిర్మయమ యింది. అనేక రంగుల జ్యోతులు పైకి తళతళలాడుతున్నాయి. 
ఆ బాణసంచా గంధక విస్ఫోటపు కాంతులలో ఒక్కక్షణం గతాన్ని విస్మరించారు 
అక్కడ పోగయిన వాళ్లు. నిజానికి వాళ్లందరి దృష్టిలో ఆ 'సూర్యభాను” 
సూర్యోదయానికి (పతీకగా తోచింది. (పతి ఒక్కడికీ ఏదో కొంత మహత్తరమైన 
ఆత్మచైతన్యం కలిగింది ఆ సమయంలో. అద్దం ఉంకు అద్దంలో (పతిబింబం 
చూస్తే తెలుస్తుందేమో. ఆ ముఖం “'రాణీపసందు'ది అవునో కాదో! 

ఆ తర్వాత ఎన్ని సార్లు ఆహ్వానం వస్తే అన్ని సార్లు ఆమె మహల్‌కి వెళుతూ 
ఉండేవాడిని. రాణీ పసందు కోసం కాదు. అటువంటి బాణాసంచా, తమాషా 
చూసేందుకు. కాని నాక్కూడా మెహర్‌బాన్‌ని తీసుకు వెళ్లడంలో ఇబ్బంది 
కలిగేది. అతనికి వెళ్లడం ఇష్టం లేదు, ఉండడం ఇష్టం లేదు, బదలీ చేయించుకుని 
పారిపోవడం ఇష్టం లేదు. అతని గర్వం అతణ్ని సూర్యభాను పార్టీలకు వెళ్లనిచ్చేది 
కాదు. అయితే అతని కుతూహలం అతణ్ని నిశ్చింతగా ఉండనిచ్చేది కాదు. 
అతని స్వధర్మ పరిపాలనా బుద్ది అతణ్ని బదిలీ కోసం (పయత్నించ నిచ్చేది కాదు. 
అతని ఆందోళన నాకు అర్థమయింది. అతనితో అన్నాము: “నువ్వు సెలవు 


36 బెంగాలీ కథానికలు 


తీనుకుని మీ స్వగామం వెళ్లు. పెల్లి చేసుకో” నిశ్శబ్దంగా విన్నాడు నా మాట. 
జవాబు చెప్పలేదు. 

ఒక రోజు సూర్యభాను నన్ను అడిగింది: “సరే కాని, మెహర్‌బాన్‌ సింగు మీ 
మి(తుడు కదా? ఆయన ఎందుకు రాడు ఇక్కడకు? ఆయన్ని మీరిక్కడకు 
తీసుకురాలేరా?” 

నెనెల్లాగో మాట తప్పించుకున్నాను. నిజం చెప్తే ఏమవుతుంది? మన పాఠ్య 
పుస్తకాలు "ఎప్పుడూ సత్యం పలుకు అని ఉద్బ్భోధిస్తాయి. అయినా, జరిగిన 
సంగతంతా మహర్చాన్‌ కి చెప్పాను. అతను నా మాటలన్నీ వని, కర్తవ్య 
మూఢుడయ్యాడు. సంతసించాడో లేక కోపగించాడో ఏమో తెలియడం లేదు. నన్ను 
విడిచి బెటకు వెళ్లిపోయాడు. 

తర్వాత సూర్యభాను ఇచ్చిన పార్టీకి మెహర్‌బాన్‌ హాజరయ్యాడు. నేను 
వాళ్లిద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేశాను. అద్దం ఎక్కడ దొరుకుతుంది? దొరికితే 
ఒకటి ముందు పెట్టి చూవిద్దును. అయినా అప్పుడు దాని అవసరం ఉండేది 
కాదు. సూర్యభాను యొక్క కళ్లే ఒక అద్దం లాంటివి. ఆ నల్లటి అందమైన కళ్లు 
చూసేనరికి మెహర్‌బాన్‌ యొక్క ముఖం ఉప్పాంగింది. ఒకటి రెండు క్షణాలలో 
ఎంతో అగాధమైన ఒక సంఘటన ఘటిల్లింది. దాని భావం ఎవరూ 
(గ్రహించలేరు. నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను. 

మెహర్‌బానును నేను అధోగతి నుంచి రక్షించదలిచాను. కానీ 
సహించలేకపోయాను. అతని ముఖం చూస్తే ఒక విధమైన వికారం 
ద్యోతకమయ్యేది. అతను ఒక యంతంలా పనిచేయడం మొదలు పెట్టాడు. తన 
డ్యూటీలు తను నిక్కచ్చిగా నిర్వర్తించే వాడు. నాతో మామూలుగానే కలిసి మెలిసి 
తిరిగేవాడు. అయినప్పటికీ అతని అంతరంగంలో ఏదో మార్పు స్పష్టంగా 
గోచరిస్తూనే ఉంది. అతనంతట అతను నాకేదైనా చెప్తే వినేవాడిని. నా అంతట 
నేను కలగజేసుకుని అతడిని ఏమీ అడిగే వాడిని కాదు. అతని మనస్సూ, శరీరం 
ఒక వ్యక్తి వైపే కేందీకరింవబడ్డాయి. కాని ఆ మాట అతను ఒప్పుకోవడం లేదు. 
అనేవాడు: “నేను ఆమెను ద్వేషిస్తున్నాను. ఆమె శరీరం కలుషితమైనది. ఆమె 
సాంగత్యం దోష భూయిష్టమై నది. ఆమెకూ సానిదానికీ తేడా ఏమిటి? ఆవిడ డబ్బు 
తీసుకోదు, అంతే భేదం. నాకు అంతగా అవసరం అనిపిస్తే తిన్నగా ఒక భోగం దాని 
దగ్గరకు వెళతాను. అక్కడ నాకు కావలసిన కాలక్షేపం జరుగుతుంది. ఆమెకు 
డబ్బు ఇచ్చి అవును అనుభవిస్తాను. నసూర్యభాను ద్వారా ఎవరు 
దుఃఖితుడవడానికి సిద్ధ పడతాడు? నా కెవరైతే ఇష్టమో, వారికి డబ్బు ఇచ్చి 
అనుభవిస్తాను వాళ్లను. కాని నేనేమైనా 'రాణీపసందు"నా?” 


రాణీ వసందు 37 


ఇలాంటిదే ఏదో రోజూ రోజూ పిచ్చాపాటి చెప్తూ ఉండేవాడు నాతో. అతని 
మనస్సులో ఏదో ద్వంద్వయుద్ధం జరుగుతోంది. అతనికేమీ మనశ్శాంతి లేదు. 
.నాతో అంతా విప్పి చెప్పకపోయినా నాకు విషయం అంతా అవగతం అయింది. కాని 
నాకు అంతా తెలిసినట్లు మట్టుకు అతనితో నేను చెప్పలేదు. నేనన్నాను: “ఎవరూ 
నిన్ను అక్కడికి పంపించేందుకు పయత్నించరు. నువ్వు అక్కడకు వెళ్లకపోతే 
ఇంతగా మనస్సు గాభరా పడేదికాదు. సూర్యభాను అందరికీ ఆహ్వానం పంపినర్లు 
నీకూ పంపింది. ఆమెకి ఎవరు పసందో ఎవరు కాదో పైకి ఎలా తెలియజేస్తుంది? 
దానికి కొన్ని గుర్తులుంటాయి. చాలా ర్యాతులు ఆమె బండి వచ్చి ఒక సంకేత 
స్థానంలో నిలిచి ఉంటుంది. ఎవరినో ఒకరిని లేవదీసుకుని మాయమవుతుంది. 
ఎవరైనా గుర్తుపట్టారని అనుమానం కలిగితే తర్వాత మరొక చోటుకి సంకేత స్థానం 
మారుస్తుంది”. 

“దుర్మార్గపు ఆడవాళ్లు! దౌర్దన్యపు ఆడవాళ్లు!” అని తిట్లు మొదలు పెట్టాడు 
'మెహర్‌బాన్‌. “దొంగ ఆడవాళ్లు! పిశాచపు ఆడవాళ్లు!” అలాగే ఇంకేవేవే వినరాని 
తిట్లు తిట్టాడు. 

నేను జవాబు చెప్పాను'“నిన్నెవ్వరూ బాధించలేదు. నువ్వేమిటి ఇటువంటి 
చవకబారు మాటలు మాట్లాడుతున్నావు? ఈ పద్ధతి ఏమంత సభ్యంగా ఉంది?” 

కొన్నాళ్ల తర్వాత అతనన్నాడు:”"నేనో రోజుని అన్నానే అన్నీ సంజ్ఞల ద్వారా 
సిద్దమవుతుందని* బజారులో తిరగే ఒక బోగం దాన్ని పొందాలి. అలాంటిది ఒకర్తె 
సంజ్ఞచేసింది”'. నేనన్నాను: “నువ్వేమంటున్నావు? నువ్వలాంటి పనిని నిజంగా 
చేయలేదు కదా!” 

“నేను అటువంటి చోట్లకు వెళ్లడమా! అనంభవం! నా పేరు 
మెహర్‌బాన్‌నింగు. నేను చౌహాను రాజవపు[త వంశానికి చెందిన వాడను. 
పరిస్థితుల (పభావం వల్ల ఈ మిలిటరీ పని ఒప్పుకోవలని వచ్చింది. నేను అధోగతి 
పాలవుతాననుకుంటున్నావా? ఆఖరికి నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటు 
న్నావా? పైగా నువ్వేదో రాధోడ్‌ వంశానికి చెందినవాడివి అనుకున్నాను!” 

ఇంకేం చేయగలను? మాట్లాడకుండా విన్నాను. అతగాడు ఆ రోజుకారోజు 
మతి తప్పిన వాడిలా _వవర్తించాడు. అతని మనస్సు ఏం వాంఛిస్తుందో అదే 
తలపెట్టుకున్నాడు. ఆహా, ఆ సౌందర్యవతి యొక్క ఆకర్షణశక్తి ఎంత 
దుర్వార్యమైనది! ఈ పాపిష్టి (స్త్రీలు వాళ్లకెవరు నచ్చితే వాళ్లతో తిరుగుతారు. 
ఇనుముని అయస్కాంతం ఆకర్షించినక్లు కదా! 

నా కిదంతా చూస్తుంటే ఏమీ బాగుండలేదు. మెహర్‌బాన్‌ ఒక వలలో 
చిక్కుకున్నాడు. వశీకరణ విద్య ఏదో ఉందంటారే, దానిలో నాకు నమ్మకం 


36 | బెంగాలీ కథానికలు 


ఒకప్పుడు ఉండేది కాదు. కాని క్రమంగా ఇప్పుడు నమ్మకం కలిగింది. 
మెహర్‌బాన్‌ నా (పక్కన ఉంటున్నాడు. అతని నడతను పరిశీలించాను. రాతి 
10 గంటలకు బైటకు వెళ్లడం ర్యాతంతా తిరగడం. ముఖం చూస్తే వికారంగా 
ఉండడం. విచ్చివాడిలా కనుపించడం. మాటలలో నిలకడలేదు. ఆ మాటలు 
కూడా అర్థరపాతమై నవ. ఒక్కొక్కప్పుడు ఏమేమి తిట్లు తిడతాడో తెలిసేవి కావు. 
అదంతా బూతుల బుట్ట. లెక్కపెట్టి చూస్తే ఆ అక్తిలాల సంఖ్య దినదిన 
(పవర్ధమానంగా ఉంది. 

అతని ఇంటికి కబురుపెట్టి పెద్దవాళ్లను విలిపించనా? అని అనిపించింది. 
ఇక్కడి నుంచి పెద్ద దూరమేం కాదు. అన్నీ చక్కగా జరగవలసినవి జరగలేదు. 
అతని ఈ దుష్టబుద్ధి ఒక చక్కని (స్తీని వివాహం చేసుకుంటు పోతుందనిపించింది. 
తర్వాత సియాల్‌కోట నుంచీ బదిలీ అయి లాహోరో, అమృత్‌సరో, వెళిపోతే 
సూర్యభాను యొక్క (పభావం మతాబు వెలిగి ఆరిపోయినట్లు పోతుంది. కాని 
 మెహర్‌బాను తాలూకు పెద్దవాళ్లకి కబురుపెట్టే ధైర్యం లేకపోయింది, నాకు. 
ఒకవేళ అతనికి కోపం వస్తే! మానవులు ఎటువంటి మందస్వభావులంకే కోపం 
వస్తే పపంచ జ్ఞానం మరచిపోతారు. 

ఆపైన సూర్యభాను ఇచ్చే (పతి పార్టీకి అతడు వెడుతూండేవాడు. వాళ్లకీ, 
అప్పుడు చూపులతోనే మాటలు. కొన్నాళ్ల తర్వాత నేను పారేడకి వెళ్లేందుకు 
బట్టలు మార్చుకుంటుంటే మెహర్‌బాన్‌ సింగు వచ్చి అడ్డుపెట్టాడు. అతని (పతి 
అంగంలోనూ ఒక విజయోల్లాసం (పస్పుటమవుతుంది. అయినా విషాద యోగంలో 
ఉన్నట్లే పలికాడు: 

“నేమ చనిపోయాను” అని. 

నాకు ఆ మాటల భావం అవగతమయింది కానీ ఏదో హడిలిపోయినట్లు 
అడిగాను: “ఏం, ఏమయింది?” 

“నేను "రాణీ పసందు" అయిపోయాను”, అని దీనస్వరంతో పలికాడు. 

“హూం”, నేను గంభీర స్వరంతో అన్నాను''మంచి పని ఏం జరగలేదు. 
ఇందుకు నిదర్శనం ఏమిటంకు నువ్వు పారేడ్‌ ఎగగొట్టెశావు. ఇల్లాగయితే నీ 
ఉద్యోగం నిలబెట్టుకోలేవు”. 
. అతను ఒక దీర్పమైన నిట్టూర్పు విడిచాడు: “నేను నిస్నహాయుడను. నా కర్మ 
నన్ను ఎక్కడికో ఈడ్చుకు పోయింది. నువ్వు నా స్నేహితుడివి; నా కొక సలహో 
ఇవ్వగలవా?” 

“ఏం సలవో” అతని మీద సానుభూతి వల్ల నా హృదయం దుఃఖించింది. 

“నేను ఖరీదు ఇవ్వదలచుకున్నాను” వణకుతూ వణకుతూ అన్నాడు: 


రాజీ వసందు . 39 


“ఇవ్వకపోతే నేను బానిస నయిపోతాను. నా గౌరవ (పతిష్టలు భంగమై పోతాయి”! 

నేను (గహించుకుని అన్నాను: “ఆమెకేం లోటుంది- నీ దగ్గర డబ్బు 
తీసుకునేందుకు? ఆమెకు నీవు 50 రూపాయిలిస్తే ఆమె నీకు 5 వేల 
రూపాయలివ్య గలదు". 

“నేను లక్ష రూపాయిలిస్తాను”, అని ఉత్తేజితుడై అన్నాడు: “కాని లక్ష 
రూపాయిలెక్కడ నుంచి వస్తాయి? ఎవరి ధనాగారంపై దోపిడీ చేయను? (జరీ 
నుంచి లూటీ చేస్తే ఎలా ఉంటుంది?” 

అతని మాటల కొక్కసారి ఉలిక్కిపడ్డాను. ఆ రోజునే అతని ఇంటికి ఒక ఉత్తరం 
వాసి కవరులో పెట్టి పంపాను. దాని పై కట్టుదిట్టంగా కాపలా కాసేలా చూశాను 
- (తోవలో ఎవరూ దొంగిలించకుండా. పారేడ్‌ ఎగ గొట్టందుకు డాక్టరు దగ్గరకు 
వెళ్లాడు అతను. అతణ్ని హాస్పిటలు లో చేర్చుకునే ఏర్పాటు డాక్టరుతో చేసి 
వచ్చాను. అయితే అసలు సంగతంతా ఆయనకు చెప్పలేదు... 

మెహర్‌బాన్‌ యొక్క పెద్దన్నగారు అతణ్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు 
కంగారు పడుతూ వచ్చాడు. సెలవు దొరక్కపోతే మెహర్‌బాన్‌ ఎక్కడికి 
వెళ్లగలడు? సెలవుకోసం అప్లికేషను పెట్టడం అయింది. ఆ సెలవు మంజూరు 
అయ్యే వరకూ ఓవిక పట్టాలి. ఇంతలో ఒక విచిత సంఘటన జరిగింది. ఒక 
రోజు తెల్లవారు రయామున లేబేనరికి వావార్‌బాన్‌ నింగు 
మాయమయిపోయాడన్న కబురు విన్నాను. విచారించి చూడగా సూర్యభాను 
కూడా పరారీ అయిందని తెలిసింది. 

పట్టణమంతా ఈ పుకారు విని సిగ్గుపడింది. సూర్యభాను యొక్క భక్తులంతా 
ఒకళ్లతో ఒకరు అన్నారు? “ఒక క్షణికమైన మోహం కొరకు జీవితమంతా 
మట్టిపాలు చేసుకుంది” అని. 

కేవలం నలుగురైదుగురు మట్టుకు చమత్కారంగా అన్నారు: “రాజకన్య 
అర్ధరాజత్వం పొందితే, మేమూ మాయమై పోయేవాళ్లమే! అయినా సూర్యభాను 
ఏమీ తెలివితక్కువది కాదు. అతను ఎంత గొప్పవంశంలో పుట్టాడో, అంత 
అందగాడు, పెద్దమనిషి". ' 

నా మనస్సు బాగా వికలమయింది. అతని పెద్దన్న ఎడుస్తూ ఎడుస్తూ 
ఎక్కడెక్కడికి వెతుకుతూ తిరిగేవాడో అక్కడక్కడికి అతనితో కూడా కొంత దూరం 
వెళ్లే వాడిని. అతను అన్నాడు: “విధి!” నేనన్నాను “కిస్మత్‌”! మనం హిందూ 
.. ముస్తిములం ఒకే అభ్మిపాయం గలవాళ్లం ఎవరి కర్మ ఎల్లా ఉంకే అల్లా 
జరుగుతుందన్న విషయంలో. 

నెలపై నెల గడుస్తోంది. మెహర్‌బాన్‌ ఆచూకీ ఏం దొరకలేదు. ఈ పక్క 


40 . బెంగాలీ కధానికలు 


సూర్యభాను ఇల్లంతా అంధకారమయం. ఆమె నౌకర్లు ఆమె ఎక్కడ ఉందో 
తెలియదన్నారు. నేను నా డ్యూటీలో నిమగ్నుణ్ణయ్యాను. 

ఒక ఏడాది గడిచాక మెహర్‌బాన్‌ యొక్క చిరునామా దొరికింది. అతను 
అప్పుడు అజ్మీ రొషెరిఫ్‌లో ఉన్నాడు. నాకు ఉత్తరం _వాశాడు” అజ్మీరు తీర్థయా(త 
చేసేందుకు రమ్మని. సెలవు పెట్టి నేను అజ్మీరు వెళ్లాను, అతను నా సలహా 
కోరుతున్నాడేమో అని. మెహర్‌బాన్‌ నన్ను తన క్యార్టర్సుకి తీసుకు వెళ్లాడు. 
చూసే నరికి వాళ్లిద్దరూ సుఖంగా ఉన్నారు. భార్య రూపంలో సూర్యభాను చాలా 
బిడియం (పదర్శించింది. నా ముందు సగం పరదాలో కనుపించింది. 

మెహర్బాన్‌ చెప్పిన సంగతి చెప్పున్నాను. 

సియోల్‌కోట నుంచి పారిపోయాక వాళ్లు చాలా చోట్లు తిరిగారు. ఎక్కడికి వెళ్లినా 
వాళ్లని ఒకకే (పశ్న వేసేవారు. “మీ పరిచయం ఎటువంటిది? మీరు భార్యా, 
భర్తలేనా? దీనికి సూర్యభాను జవాబు చెప్పేది: “అవును” అని కాని మెహర్‌బాన్‌ 
నోరు మూతపడే ఉండేది. అతని నోటి నుంచి ఎప్పుడూ కూడా వాళ్లు మొగుడూ, 
పెళ్లాం అన్నమాట వెలువడలేదు. కేవలం అసత్యమని కాదు, అపియమైనది 
కూడా ఆ మాట అతనికి. అయితే అటువంటి సంబంధం నిరూపించలేకపోతే ఒక 
ఇల్లు అద్దెకు దొరికేది కాదు, నౌకర్లు దొరికే వారు కాదు, ఎటువంటి సాంఘికమై న 
సాహాయ్యం లభించేది కాదు. అలాగే ఉండిపోతే బజారు రకమై పోయినట్లేగా! 
అటువంటి (పస్తావన వస్తే సూర్యభానుకి వళ్లు మండేది. ఆమేం తక్కువ గర్వం 
గలది కాదు. ఆమె ఏమైనా వణ్యాంగన కనకనా? 

తరువాత వాళ్లెక్కడికి వెళ్లినా వాళ్లిద్దరికీ పెళ్లి అవలేదన్న సంగతి అందరూ 
(గపాంచారు. _పపంచంలో ఒక రకం యువకులు సమాజం నుంచి తమ 
హక్కులను పూచీ లేకుండా పాందదలచుకుంటారు. కాని సౌందర్యం ఎటువంటిది 
అంటే, తన పూచీ తను నిర్వర్తించకుండా ఎవ్వరూ దాన్ని అనుభవించడం 
సమాజానికి ఇష్టం ఉండదు. అటువంటి వాళ్లను సంఘం బెడ్డలతో కొట్టి తరిమి 
వేస్తుంది. పోలీసులతో ఏదైనా కంప్లైెయింటు చేసేందుకు వెళ్లే, వాళ్లు "మీ ఇద్దరికీ 
వివాహం అయినట్లు బుజువు ఏమిటి ” అని అడుగుతారు. లేకపోతే వాళ్లకి 
చాలా పెద్ద లంచం ఇవ్వాలి. మెహర్‌బాన్‌ యొక్క అభిపాయం ఏమిటంకే ఏ 
వస్తువు నైనా అనుభవించాలంకే దాన్ని కేవలం స్వాధీనం చేసుకుంటే చాలదు; 
దాన్ని అనుభవించేందుకు తగ్గ అర్హతా, శక్తీ ఉండాలి అని. అందుచేత సూర్యభాను 
తనకు చట్టబద్ధమైన భార్య అని బుజువు చేసేందుకు (పయత్నించాలి 
అనుకున్నాడు. 

రాజపుతుల బిడ్డ. వైశ్యుని వితంతువుని ఎలాగ పెల్లి చేసుకోవడం? ఒక వేళ 


రాజీ పసందు 41 


ఆమె పతివతా (స్తీ అయితే! గుండె పగిలేలా దుఃఖం ఉబికి వచ్చింది. సిగ్గుతో తల 
వంచుకున్నాడు. ఇంక మట్టిపాలవవలిసి నదేనా తన జీవితం? మెహర్‌బాన్‌ 
(గహించుకున్నాడు ఇంక ఈ విధిని తప్పించుకుని పోవలసిన వేరే మార్గం లేదని. 
ఉద్యోగం మళీ దొరికే అవకాశం లేదు. స్వగ్రామం తిరిగి వెళి వ్యవసాయం 
చేద్దామంకే పగలూ, ర్యాతీ తన పెద్దల యొక్క తిరస్కార భావం తనని బాధించక 
తప్పదు. మరి తన్నిప్పుడు ఎవ్వరు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకోకుండా (స్త్రీ 
సాంగత్యం పొందేందుకు ఉపాయం ఏమిటి? అయితే. ఈ వయస్సులో సన్యసించ 
వలసినదేనా? 

ఒకవేళ పారిపోకపోతే, ఇక రెండే తనకు మార్గాలు మిగిలాయి. పెల్లి అయినా 
అవ్వాలి, లేక ఆస్తి పంచుకోవాలి ఈ రెండింటి విషయంలోనూ వుహర్‌బాన్‌కి 
ఇష్టంలేదు. ఇక సూర్యభాను మాట? మెహర్‌బాన్‌ యొక్క నమ్మకం ఏమిటంకే 
ఆమెకు ఆ రెండు మార్గాలూ సమానమేనని. 

(బతికి ఉండగా అతనికి ఆస్తి పంచుకోవడం ఇష్టం ఉండదు. అంతకంటే 
మరణమే మేలు. ఇకపోతే ఆవిడతో వివాహం చేసుకోవాలి. పెల్లిమాట ఎత్తేసరికి 
అతని కళ్లల్లో ఒక వరద ఉత్పన్నమౌతుంది; అతని హృదయంలో 'వోవో'కారం 
స్పందిస్తుంది. అతని వంశ గౌరవం, అతని పౌరుషం, అతని వైయక్తిక 
మానాభిమానాలూ, అతని నీతి నియమాలూ అతణ్ని ఒక విషమ సంకటంలో పడేసి 
అతణ్ని పీడిస్తున్నాయి. 

బలవత్తరమైన పరిస్థితికి లొంగవలసి వస్తే తప్ప అతను తన పేరు _పతిష్టలకు 
భంగం కలిగే విషయం గురించి ఆలోచించడు. అయినా పెళ్లి! ఒక కులటతో, ఒక 
కోమటి దానితో, ఒక అసాధ్వితో నా పెళ్లి! ఆస్తి పంచుకోకుండా ఉండేందుకు రాజీ 
పడ్డాడు. వాటాలు లేకుండా అంతా నిర్విఘ్నంగా అనుభవించవచ్చు. వాటాలు 
పంచుకోకపోతే, పూర్తి సత్త్వం, సంపత్తి కలిగినదై ఉంటుంది కదా ఆస్తి. పెళ్లి 
చేసుకున్న తర్వాతనే, ఒక తీర్పు జరుగుతుంది, ఆమె 'పర్దానకీన్‌' 
(తెరచాటునున్న ఘోషా (స్తీ) అవుతుంది. 

సూర్యభాను ఈ విషయాలేమీ అతనితో చర్చించలేదు. కాని పెళ్లి విషయంలో 
ఆమెకి మనస్సులో ఒక కృతార్థత _వకటితమయింది. ఒక రాజపుతునితో 
వివాహం అంటే ఆమె చిన్ననాటి కల నిజమవడమే. ఇటువంటి అసాధారణ 
సంఘటన సఫలమయితే భార్యగా కొంచెం ఇబ్బంది పడవలసి వచ్చినా ఆమేకేమీ 
ఫరవాలేదు. 

తన భార్య పర్దా స్వీకరించాక మెహర్చాన్‌కి కొంచెం బెంగ తగ్గింది. ఇక తన 
జీవనోపాధి గురించి ఏర్పాట్లు చేయాలి. అందుకోనం పంజాబు ఏడిచి వెళ్లడం 


42 బెంగాలీ కధానికలు 


గురించి నిశ్చయం చేసుకున్నాడు. ఎక్కడైతే దొంగచాటుగా (బతకనక్కర లేదో, 
ఎక్కడైతే తమ యొక్క నిజ స్వరూపాన్ని సులభంగా తెలియజేనుకోవచ్చో అక్కడికి 
_ పోవాలనుకున్నారు. అలా తిరగ్గా తిరగ్గా అజ్మీరుకి చేరుకున్నారు. అతని యుద్ధ 
కాలపురికార్డు చూపించి రైల్వే లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. జీతం ఏమంత 
ఎక్కువ కాదు. ఏదో కూడుకూ, గుడ్డకూ లోటుండదు. 

కాని ఇక్కడ కూడా ఒక (కొత్త సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. రైల్వే 
ఉద్యోగం మూలాన నెలలో ఎక్కువ రోజులు (పయాణంలో గడపాలి. భార్యను 
కూడా తీసుకు వెళ్లడం కష్టం. ఒకర్తెనూ ఇంట్లో విడిచి పెట్టి వెళ్లడం అంకే కొంచెం 
చింత కలుగుతుంది. ఇంకా మరొక విషయం: ర్మాతి కాపలా లేకపోతే, ఇంట్లో 
ఎవ్వరూ లేకపోతే, ఆ అవకాశం తీసుకుని దొంగలు ఇంటికి కన్నం వేసి 
పట్టుకుపోతారు ఆ అమూల్యమైన “'మాణిక్యాన్ని'. దొంగతనం తను (పయాణంలో 
ఉండగా జరుగుతుందేమో కాబట్టి దాన్ని గురించి ఊహించి ఎవరు చేసారా అని 
చెప్పలేడు. ఆ-“కాతా' గురించి వాద్దామంటు “బంగారు వస్తువులూ, బట్టలూ, 
వంటపాతలూ అన్నీ దొంగిలించబడ్డాయి', అని వాయాలి. అసలు 'దొంగతనం' 
గురించి _వాయాలంటే వీలు లేదు గామరి. దొంగతనం వల్ల నష్ట పడినవాడు ఇల్లు 
విడిచి పయాణంలో ఉంటాడు కదా. 

అయితే ఇప్పుడు మెహర్‌బాన్‌ ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోలేక బైట 
చక్కబెట్టడం, భార్యను దగ్గర ఉంచుకోలేకపోతే ఉద్యోగం ఉంచుకోవడం ఇలాంటి 
సందిగ్గ పరిస్థితి అతణ్ని ఎదుర్కుంది. సూర్యభానుకి ఇలాంటి సమస్య ఏమీ 
లేదు. ఆమెను చూస్తే ఆమె ఒక విధమైన నిలకడ సంపాదించుకుందని తోస్తోంది. 
ఆమె రాజపు[తుని గురించి కలలు కన్నది, రాజపుతుణ్ని పొందింది. కాని 
మెహర్‌ బాన్‌ ఆమెను అంత ఇదిగా వాంఛించాడా? ఆమె కల వంటి కలనే అతడూ 
కన్నాడా? 

ఇటువంటి పరిస్థితిలో ఉండగా నా సలహా పొందేందుకు అజ్మీరు పిలిచాడు. 

అతడు పెళ్లి, చేసుకున్నాడని విని నేను నిజంగా సంతోషించాను. నేను 
ముస్లిముని; నాకు ఇటువంటి సంసారపు సమస్యలు ఏమీ లేవు. మెహర్చాన్‌ 
కోపగిస్తాడేమోనని నేను మొట్టమొదట ఏం నలహా ఇవ్వలేదు. ఈ విషయంలో నా 
ఉద్దేశంలో నన్ను అడగకుండానే అతను చేసిన పని బాగానే చేశాడని. కానీ అతని 
ఈ అసూయతోనూ, పిరికితనంతోనూ కూడుకున్న భావాలను నేను అర్థంచేసుకో 
లేకపోయాను. నిజానికి అతని సంశయబుద్ధి పిరకితనమే. ఎవరితోనైతే జీవితం 


* సూర్యభాను యొక్క శీలం శంకించబడుతోంది. 


రాణీ వసందు 43 


అంతా దాంపత్య విధానంగా గడపదలచుకున్నాడే ఆమె గురించి మాటిమాటికి 
ఇటువంటి అపనమ్మకపు ఆలోచనలు పెట్టుకోవడం న్యాయమేనా? 

నా భావం తెలుసుకుని మెహర్చాన్‌ ఇలా అన్నాడు: “ఈవిడుందే, ఈవిడ 
చెప్పలేనంత అందకత్తె. ఆమె ఇంత భయానకమైన సౌందర్యవతి కాకపోతే నాకు 
అనుమానాలు ఉండేవి కావు. అందకత్తె కాకపోతే ఆమెను నమ్మడం సులభమే”. 

అమె సౌందర్యం గురించి అతనికి ఉన్న బెంగ ఇప్పుడు అర్థమయింది. 
అయినా ఈ బెంగ వల్ల నష్టం ఎవరికి? ఎందుగురించి ఈ బెంగ? ఏడుగురైనా, 
ఎనిమిది మందైనా పిల్లలున్నారనా? లేకపోతే చికిత్స చేయడానికి క్లిష్టమైన 
సుఖరోగం ఏదైనా ఉందనా? యౌవనం గడిచి పోతుందనా? కాని ఇవన్నీ చాలా 
ముందెప్పుజో జరిగే విషయాలు. సూర్యభాను మా ఇద్దరికీ సమాన 
వయస్కురాలు. వయస్సుముదరకుండానే ఆమె ముసలిదై పోతుందను 
కునేందుకు అవకాశం లేదు. 

నేను అన్నాను: “భాయీ, ఏమయినా అను: “స్తీ కురూపి అవ్వాలి” అని 
మటుకు కోరకు. నీ ఇష్ట దేవత ఎవరైనా నీ పార్థన ,సఫలంచేసి నట్లయితే 
అప్పుడు నీకే ఈ ఆందోళన తెలిసి వస్తుంది”. 

అతని మతి స్థిరంగా లేదని స్పష్టమయింది. ఆమెపై ఏదైనా ఆసిడ్‌ చల్లి 
ఆమెను అందవిహీను రాలిని చేస్తాడా అనిపించింది! అలాంటిదేదో ఆకస్మి కమైన 
సంఘటన జరుగుతుందేమో! నేను గట్టిగా గొంతు సవరించుకున్నాను నెమ్మదిగా 
తల ఎత్తి అన్నాను: “అల్లాగెతే నువ్వు విడాకులిచ్చెయ్యి. లేకపోతే ఒడంబడిక 
ద్వారా వేరువేరుగా ఉండి పాండి”. 

అతను ఆ మాట ప్రస్తావించాడు. అన్నాడు? “పోలీసు ఉద్యోగంలో 
ఉండిపోయినట్లయితే జీతం, పెన్షను కలిపి నేను కొన్ని లక్షల రూపాయిలు 
సంపాదించి ఉందును. తీసెయవలసిన ఖర్చులు అన్నీ తీసెశాక, నాకు ఒక లక్ష 
రూపాయిలు మిగిలాయి. అవి ఆమెకు వివాహపు కట్నంగా ఇచ్చేశాను. ఆ 
సామ్ముకి ఏ విధమైన రసీదు లేదు నా దగ్గర. ఇప్పుడింక ఎవరికి విడాకుల్విను? 
ఎవరినుంచి వేరు పడనూ విధి నన్ను ఆమెతో వీడిపోని సూతంతో బంధించి 
వేసింది”. 

హఠాత్తుగా నాకొక ఆలోచన తట్టింది. అన్నాను- "ఆమె నీ లక్ష రూపాయిలూ 
నీకు వాపసు చేస్తే ఆమెను విడిపోనిస్తావా?” 

మహర్‌బాన్‌ ఒక్కసారి గాభరా పడినట్లు ముఖం పెక్తేశాడు. ఊరికే నా వైపు 
వెరిగా చూస్తూ ఉండిపోయాడు కొంతసేపు. ఏమి ఆలోచిస్తున్నాడో అతనికే 
తెలుసు! అన్నాడు: “వేళాకోళం చేస్తున్నావా!” 


44 బెంగాలీ కథానికలు 


“కాదు వేళాకోళం కాదు”. అని ఇంకా గట్టిగా నొక్కి చెప్పాను: “ఇదొక్కరే ఈ 
సమస్యకు పరిష్కారం”. 

మెహార్భాన్‌ దీన స్వరంతో అన్నాడు: “నువ్వు ఆ మాట కనక ఆవిడితో 
అన్నావంకే, ఆ లక్ష రూపాయల నోట్లు చింపి అవతల పారేస్తుంది. అప్పుడు నేను 
ఆమెకు పూర్తిగా అమ్ముడయిపోతాను. రాణీ పసందు”! 

అతని మనసులో మాట ఏమిటంటే: సూర్యభాను అతనికి యజమానురాలు 
కాకూడదు, తనే ఆమెకు యజమాని అవాలి. ఆ తర్వాత ఆమె సౌందర్య వతి 
అయిన నాయకురాలు కాకూడదు, కురూవిణి అయిన పెల్లి కూతురు అయి 
ఉండాలి. అలాగయితేనే అతనికి చీకూ, చింతా ఉండదు. కాని ఈ మాట 
సూర్యభానుతో నోరు తెరిచి చెప్పలేడు... 

ఖాజా సాహేబుగారి మసీదులో కానుక చెల్లించేందుకు నేను అజ్మీరు వెళ్లి 
తిరిగి వచ్చాను. కొన్నాళ్ల తర్వాత సూర్యభాను ఇంట్లో దీపాలు వెలగడం 
నిర్ణాంతపోయి చూశాను. ఏం జరిగింది? ఏమయింది? రాణీ తిరిగి వచ్చేసిందా? 
ఇంకెవరైనా వచ్చారా? లేదు, ఇంకెవ్వరూ రాలేదు. 

చె 

(ఖాన్‌బవోదూల్‌ ఇంకా చెప్పడం మొదలు పెట్టాడు: “ఆ తర్వాత నాకు 
'మెహర్చాన్‌ కనుపించలేదు. అతనితో ఉత్తర (పత్యుత్తరాలు లేవు. పంజాబు 
నుంచి నేను బెంగాలుకి బదిలీ అయాను. అంటే నిక్కచ్చిగా బదలీ కాదు, ఒక 
సీకైట్‌ సర్వీసులో నియమించబడ్డాను. తర్వత ఈ పాంతానికి వచ్చేశాను. నాకు 
తెలిసినంత మట్టుకు ఈ కథ పూర్తి అయింది”.... 

“ఇది పూర్తి అయిందా”! నా కంఠం నుంచి కుతూహలంగా వెలువడింది: 
“లేదు, లేదు, ఇంకా చెప్పండి తర్వాత ఏమయింది? సూర్యభాను ఏమయింది? 
మెహర్‌బాన్‌ ఏమయ్యాడు?” 

లాంచి నీటిలో కటకటలాడుతూ నడుస్తోంది. నీటి బిందువులు ఎగిరి వచ్చి నా 
శరీరంపై పడుతున్నాయి. కొంతసేపు టీ తీసుకున్నాము. డిన్నరుకు 
ఆర్జరిచ్చాను. ఖాన్‌ బవోదూర్‌ నా అతిధి. 

“ఇంకేముంది. బాబా చెప్పాలంకే సుఖం లేదు. ఈ లోకం చూడగా చూడగా 
విసిగెత్తి ముసలి వాణ్ణయి పోయాను. కాని ఆ రోజుల్లో తెలుసుకోలేక పోయాను. 
అందుకే నిర్విణ్యున్నయి పోయాను”. 

“ఏమిటి? ఏమిటి?” నా కుతూహలాన్ని అదువులో పెట్టలేకపోతున్నాను. 

“ఏముంది? అతగాడు నిజంగానే ఆమె ముఖంపై ఆసిడ్‌ చల్లేశాడు. ఒక చుక్క 
చెక్కిలి పైనో మెడపైనో పడింది. అందు మూలాన ఇంక సూర్యభాను పార్టీలు 


రాజీ పసందు 45 


ఇవ్వదు. ఎక్కడికీ బైటకు వెళ్లదు. అయితే, మరేం పెద్ద గాయం తగల లేదు. 
మూర్యభాను దగ్గర ఒక లక్ష రూపాయిల విలువ గల ఆభరణాలున్నాయి. అవన్నీ 
మెహర్‌బాన్‌ చేతిలో పడేసి ఒక్క పరుగున స్టేషనుకి వెళ్లిపోయింది. అటుపైన 
తిన్నగా సియాల్‌ కోటకు వచ్చేసింది”! 

నాకు అసహ్యంవుట్టి చేతులతో చెవులు మూసుకున్నాను. తర్వాత వినాలన్న 
సరదా పోయింది. 

“వస్తువులు చేతిలో పడేసరికి మెహర్‌బాన్‌ చాలా వ్యాకుల చిత్తుడైపోయాడు. 
కూడా పరిగెత్తి వెళ్లి ఏం చేయగలడు? రెండింటిలో ఏది ఎక్కువ మూల్యమైనది - 
ఆభరణమా? ఆడదా? సమయం వచ్చేసరికి, ఆభరణమే!” కాన్‌బహాదుర్‌ ఏదో 
బాధతో అలా అన్నాడే కాని, నా మనన్సుకి అతను (స్తీ పైననే సానుభూతి 
కలవాడని తోచింది. చేతుల (వేళ్ల మధ్య కొంచెం కాళీ చేసాను. 

కాని అదే నా పారపాటు. 

అంతా చీకటి వ్యాపించింది. గమ్యస్థానం చేరడం ఆలస్యం అయింది. భోజనానికి 
కూడా ఆలస్యం అయింది. కథ అంతా పూర్తి అయిపోయింది. నేను ఇక 
ఎందుగురించి అలా ఉండిపోవడం? చెవుల పైనుంచి చేతులు తీసేసాను. 

ఖాన్‌బహాదుర్‌ అన్నాడు: “జరిగిందేదో జరగవలసినట్లు జరిగింది మహాశయా! 
ఏదో కొంతలో తేలిపోయింది వ్యవహారం. ఇటువంటి సంఘటన మరెక్కడా 
జరిగినట్లు చూడలేదు. అలాగ ఉండిపోతే ఒక రోజున మెహర్‌బాన్‌ ఆమెను ఖూనీ 
చేసి ఉండును. సౌందర్యవతి ఎప్పుడు చంచలంగానే ఉంటుంది కదా. ఒకరోజు 
కాకపోతే మరొక రోజున ఏదో విధంగా పాణం తీసేయవలసిందే. ఈ విధంగా 
(బతికిపోయారు. ఆసిడ చుక్క వల్ల ముఖంపై పడ్డ మచ్చ ఉంది చూశారూ, అది 
ఒక పావ పరిహారం అనుకోండి”. 

నేనేం మాట్లాడలేదు. "పాపం" విషయంలో నాకేమీ నమ్మకం లేదు. పైగా, పాపికి 
స్పర్ష మరొక పాపి విధించడం నాకేమీ నచ్చలేదు. మెహార్‌బాన్‌ ఏమీ తక్కువ 
పాపాత్ముడు కాదు. 

“ఆలోచించి చూడండి”, ఖాన్‌ బహాదూర్‌ ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. 
“"స్తేకి ఏమంత భంగపాటు కలిగింది! నిజానికి నష్టం మొగవాడిదే. ఈ 
ఆభరణాలు అతనికేర నష్ట పరివారం కలగజేయలేవు కదా! ఆ నష్టం, 
పరిహారించడానికి వీలులేనిది. అతను ఉద్యోగంలో ఉండిపోతే డి.ఐ.జి. యో లేక 
ఐ.జి యో అయి ఉండేవాడు. అయో కర్మ! విధివాత ఎలా ఉందో అలా జరిగింది. 
ఇంక ఆ రైల్వే ఉద్యోగం అయినా నిలబెట్టుకున్నాడా? ఆ లక్ష రూపాయిల వస్తువులు 
పొందే సరికి అతని బుర తిరిగింది. ఆ వస్తువులు కన్యాశుల్కంగా ఇచ్చి పెళ్లి 


46 బెంగాల్‌ కథానికలు 
చేసుకున్నాడు _ రాజపు(త స్థానం లోని ఒక ఉన్నతమైన కుటుంబంలో పిల్లని. 


అతన్ని వాళ్లు ఆంగ్ల (పభుత్వపు ఉద్యోగం చేయనీయ లేదు. ఏదో సామంత రాజుల 
సేనలో చేర్చారు అతణ్ని. 


అందులో పదవి తప్పితే ఇంకేం పని ఉంది, మహాశయా!” 

నేను నిశ్శబ్దంగా ఊరుకున్నాను. వమనడానికీ మాట తోచలేదు. 

“ఇప్పుడు మన ఇన్‌స్పెక్టర్‌ ఏమయ్యాడో చూడాలి. ఇతను కూడా ఒక "రాణీ 
పసందే”. అమ్మాయి ఏమంత అపురూప సుందరి కాదేమో! సౌందర్యవతి అయితే 
చెడ్డదవుతుందనడంలో ఆశ్చర్యం ఏముంది? ఎవర్తె ఎంత ఎక్కువ చెడ్డదయితే 


అంత సౌందర్యవతి!” అని ఒక దీర్ద నిశ్వాసం విడిచాడు ఖాన్‌ బహాదుర్‌. 


(1953) 


జాడ తెలియదు 
(వమేంద మి(తా 


ఆ రోజు వాతావరణం చాలా ఖరాబుగా ఉంది. చలీ, ఆకాశంలో మబ్బులూ, 
అంతా ఎంత చిరాకుగా ఉందంకే ఏమీ తోచడం లేదు. వర్షం పడడం వల్ల అదేం 
కాదు. కానీ, ఆ మేఘావృతమైన ఆకాశం, ఆ గజిబిజిగా ఉన్న నేలా, అదంతా 
చూస్తూ ఉంకు ఒక శవంలా అసహ్యంగా కనుపిస్తోంది. 

సోమేశ్‌ కనుక హఠాత్తుగా వచ్చి ఉండకపోతే మధ్యాహ్నపు వేళ ఎంత కష్టంగా 
గడిపి ఉండేవాడినో చెప్పలేను. అయితేనేం సోమేశ్‌ ఎల్లాగో రానే వచ్చాడు. 

వారాష(తిక ఒకటి రెండు సార్లు తిరగా మరగా వేసి సోమేశ్‌ ముందు పడేసి, 
అన్నాను: “ఒక ఆశ్చర్యకరమైన సంగతి గమనించావా?” 

“ఏమిటి?” 

“ఈ వేళ పేపరులో ఒక్కసారి ఏడుగురు మాయమై పోయినట్లు (పకటన. 

సోమేశ్‌ ఏవిధమైన కుతూహలం పదర్శించలేదు. ఊరికే సిగరెట్టు కాలుస్తూ 
ఉదాసీన భావంతో కూర్చుండి పోయాడు. నిశ్శబ్దంగా ఉన్న ఇంటిలో ఆ సిగరెట్టు 
పొగ పాములా వంపులు తిరగుతూ, కప్పు పైకి పోతుంది. ఏమీ ఎక్కడా అలికిడి 
లేదు. బైట ఉన్న వాతావరణ మాంద్యం నా మనస్సుపై పతిబింబిస్తోంది. 

ఆఖరికి ఎలాగోలాగ ఈ వ్యాకులకరమైన నిస్తబ్బతను తొలగిద్దామని ఇలా 
మాట్లాడటం మొదలు పెట్టాను: “ఇలా పారిపోయిన వాళ్ల గురించిన _పకటనలు 
చూస్తూంటే నాకు నవ్వు వస్తుంది. వీళ్లలో చాలమటుకు ఎటువంటి వ్యవహారాలో 
నీకు తెలుసా? మొగపిల్లలైతే రాత్రి నాటకమో, సినీమాయో చూసి ఇంటికి తిరిగి 
వచ్చేస్తారు”. (ఇలాంటిదే ఒక సందర్భంలో ఇలా జరుగుతుంది) “భోజనం 
బేసేటప్పుడు కొన్నాళ్లు పోయాక ఇంటి యజమాని ఇలా భార్యతో అన్నాడు' 
ఎక్కడికి వెళ్తాడు బాబు! నీ సకల గుణాభిరాముడు! (పబుద్ధ పుతుడు?” 

మళ్లీ యజమానురాలిని నిందిస్తూ అన్నాడు. “కల్లబొల్లి సణుగుడు కట్టిపెట్టు. 
ఇలాగ కురాళ్లు వెళ్లడమే మంచిది”. 

తల్లి ఎడుపు ఇంకా పెరిగింది. 

తండి ఈసారి పళ్లు ఇకిలిస్తూ తన మనోభావాన్ని (పకటిస్తున్నట్లుగా పలికాడు: 
“వాడు వెళితే బతికి పోయామనుకో. ఈ పాటికి చూడు ఒళ్లు గోక్కుంటూ మళ్లీ 
తిరిగి వచ్చేస్తాడులే. ఇలాగ డబ్బు ఖర్చులేని హోటలు ఎక్కడ దొరుకుతుంది 
కనుక!” 

తల్లి అశుపూరిత న్వరంతో అంది: “ఇంత దారుణమైన చలికాలపు ర్యాతిలో 


48 బెంగాలీ కథానికలు 
ఎక్కడ ఉండగలడో ఎవరికి తెలుస్తుంది? ఏం కష్టపడుతున్నాడో అని నా భయం”. 

“అవును భయం!” తండి వ్యంగ్యం పెంచుతూ ఇంకా ఇలా అన్నాడు: “సీ 
కొడుకు ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఒక దివ్య పురుషుడు నాక లోకం నుంచి 
స్నేహితుల ఇంటికి దిగివచ్చాడు! ఎంతో శమ తీసుకుని దర్శనం ఇచ్చేందుకు 
వచ్చాడు!” 

తల్లి ఏడుపు ఇంకా ఏం తగ్గలేదు. “ఇదేం రకం విస్సాటమో తెలియడం లేదు!” 

విసుగు వుట్టి తండి బైటకు వెళ్లాడు. సాయంతం ఆఫీసు నుంచి తిరిగి 
వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి ఇంకా క్షీణించింది. కురవాడు ఇంటికి తిరిగి రాలేదు. 
తల్లి కొడుకు ఇంటికి వచ్చేవరకూ (పక్క దిగనని పట్టుపట్టింది. 

“ఇంక ఇక్కడ ఉండలేను. ఈ అశాంతి గృహంలో ఉండడం కంటె అడవికి 
పోవడం మెరుగు,” అని అంటూ యజమాని బై టకు పోయి, తిన్నగా న్యూస్‌పేపరు 
ఆఫీసు బయలు దేరాడు. 

షతికా కార్యాలయంలో వ్యవహారం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఏ మూలలో ఏం 
పని జరుగుతూంటుందో అర్థం కాదు. కొంచెం సేపు అటూ ఇటూ తిరిగి ఒక గదిలో 
ఉన్న ఒక పెద్ద మనిషిని సాహసించి అడిగాడు: "మీ పేపరులో ఈ వార్త 
(పకటించాలనుకుంటున్నాను" 

ఆ అమాయకపు ముఖం గల పెద్ద మనిషి హఠాత్తుగా తల ఆడించి వ్యంగ్య 
స్వరంతో పలికాడు: “వార్త! ఏం, మా వార్తలు మీకు నచ్చలేదా? ఏం, మేం ఇన్నాళ్లూ 
రామాయణం (పకటించామా!” (సాయంతవేళ తల్లి పిల్లవానికి మిఠాయి 
కొనుక్కునేందుకని దాచిన డబ్బులు తీసి ఇచ్చింది. ఆమె ఆ విషయం గురించి, 
అంతా తెలిసి కూడా, అబద్ధం ఆడలేక మాట్లాడక ఊరుకుంది). 

తండి ఇంకా ఇలా అనడం (ప్రారంభించాడు! “ఇంత రాతి మన బాబు వచ్చే 
సమయం అవలేదు. (క్రితం సారి ఎల్లాగో బ్యుర తాకట్టు పెట్టి ఫెయిల్‌ అయ్యాడు 
పరీక్షలో. ఈసారి ఏ విధంగా పాన్‌ అవతాదో అర్థం అయింది. నా దగ్గరేం డబ్బు 
దాచి బెట్టిన మూట లేదు- వాడిని రాజకుమారునిలా సంతోష పరిచేందుకు ఈసారి 
వాడిని ఇంట్లోంచి గెంటేస్తా, గెంటేస్తా”! 

ఈ మాటలు నోటి లోంచి ఊడి పడ్డాయోలేదో, అదే సమయంలో (పబుద్ధ పుతుని 
ప్రవేశం జరిగింది ఇంట్లో. 

తండి మాట్లాడదలచుకున్న మాట పూర్తి చేయలేదు. తన దగ్గర కురవాడిని 
గౌరవంగా ఉంచుకునే మాకేమీ ఆయన పలకలేదు. 

ఆఖరికి యజమాని అన్నాడు: “ఇటువంటి పిల్లవాడితో. నాకేం పనిలేదు. బై టకి 
ప్ర! 


జాడ తెలియదు 49 


అభిమానం గల బాలుడు ఇంకేమీ బదులు చెప్పక వెంటనే పితృ వాక్య 
వరిపాలన చేసేందుకు సంనిద్ధుడయ్యాడు. 

ఇద్దరి మధ్య పోరు తీర్చేందుకు ఏమీ తోచక తల్లి కేవలం ఇలా అంది: "అయ్యో, 
భోజన సమయంలో ఇటువంటి మాటలు మాటాడవచ్చా? తర్వాత 
మాట్లాడుకోవచ్చు కదా?” 

అప్పుడు యజమాని యజమానురాలి వైపు కొట్టబోయేలాగ ముఖం పెట్ట 
అన్నాడు: “నీ గారం మూలాన్నే వాడిలా విచ్చలవిడిగా తిరుగుతూ బుర 
పాడుబేసుకున్నాడు!” 

తల్లి చీర కొంగుతో కళ్లు తుడుచుకుంటూంది. కుురవాడు విశాల (పపంచంలో 
తన అదృశ్యయాను సాగించేందుకు బైటకు నడిచాడు. 

మరునాడు ఇల్లంతా భీకరమైన పరిస్థితిలో ఉంది. తల్లి ఆ రాతి నుంచి తిండి 
తినడం మానేసింది. ఆ రోజున (పక్కమీద నుంచి లేవాలనైనా ఆమెకు మనస్సు 
శ తండికూడా ర్యాతంతా నిదపోలేదు. కాని ఆ మాట ఎవరితో 


యజమాని (పిల్లవాడి తండి) గాభరా పడిపోయి ఒక్కసారి నిస్సహాయుడిలా 
నాలుగు వైపులా చూశాడు. (పక్కనున్న మరొక పెద్దమనిషి, ముఖం చూస్తే చాలా 
కఠినమైన స్వభావం ద్యోతకమైనా అతనే సానుభూతి _పకటించే స్వరంతో 
అన్నాడు: “అయ్యో! ఏం చేశారు! ఆ పెద్దమనిషి ఏం చెప్పదలచుకున్నాడో వినండి! 
కూర్చోండి బాబూ!”. 

బాబా (పిల్లవాడి తండి) ఒక కుర్చీ మీద కలవర పడుతూ కూర్చున్నాక పతిక 
ఆఫీసులో అన్నాడు: “ఏమిటి మీరు చెప్పదలచుకున్న వార్త?” 

“అయ్యా! వార్తా కాదు ఇది - ఇదె ఒక పకటన. 

“పకటనా? ఎటువంటి _పకటనా? ఎంత సేన్‌ పడుతుంది? కాపీ 
తీసుకొచ్చారా?” 

బాబా ఇంకా వెరిగానే పలికాడు: "అయ్యా! నిక్కచ్చిగా (వపకటనా కాదు మా 
అబ్బాయి మా ఇంటి లోంచి పారిపోయాడు... 

అతని మాట ఇంకా చెప్పవలసిన పనిలేదు. టేబులుకి మరొక (పక్కనున్న 
ఆసామి అన్నాడు: “ఆ తెలిసింది జాడ తెలియడం లేదు! సరే గుర్తులు ఏమిటి? 
ముఖం యొక్క పోలికలు; తిరిగి రాకపోయేందుకు కోరిక!” 

బాబా వెంటనే సర్దుకుని అన్నాడు: “కాదు సార్‌, తిరిగి రమ్మనమనే కోరిక! 
వాడి తల్లి చాలా రోదన చేస్తూ పక్క పట్టేసింది!” 

“అర్థం అయింది, అర్థం అయింది. బాగా కోపగించుకుని వెళ్లిపోయాడా?'' 


50 బెంగాలీ కధానికలు 


పెద్దమనిషి ఒక కాగితం పాడ్‌ అతని ముందర పెట్టి అన్నాడు: “తారీఖు 
వాయండి”. 

“వాయడం!” - బాబా ముఖం బాధామయంగా ఉన్నట్లు స్పష్టమైంది. 

దయామయుడైన పెద్ద మనిషి అన్నాడు: “సరే, నేనే వాసి ఇస్తాను అండి. మీరు 
ఊరికే ఊరూ, పేరూ అలాంటి విషయాలు తెలియజేయండి”. 

ఆ విషయాలన్నీ తెలియజేస్తూ బాబా అన్నాడువోఒక్క విషయం మటుకు 
మీరు గట్టిగా నొక్కి చెప్పాలి. కురవాడి తల్లి నిన్నటినుంచి కటిక మంచినీళ్లానా 
తాగడం లేదని”. 

“అదేం చెప్పక్కరలేదు. నేనెలా _ాస్తానంకే, చదివేసరికి మీవాడు ఏడుపులో 
మునిగిపోతాడనుకోండి. మీరు నిగ్సింతగా ఉండండి”. 

ఓదార్పుపాంది బాబా ఇంటికి తిరిగి వెళాడు. కాని అ్యశుసాగరంలో ముంచే 
పకటన _పచురించబడే ముందుగానే కురవాడు ఇంటికి తిరిగివచ్చేశాడు. 

అయితే వాడు పశ్చాత్తాపపడి ఇంటికొచ్చేశాదనుకోకండి. వెళ్లిపోయే ముందు 
వాడి పుస్తకాలు కొన్ని తీసుకు వెళదామని వచ్చాడు, అంతే. 

ఈసారి తల్లి యొక్క (కోథధపూరిత స్వరం వినవడింది: పోయే వాడికి పుస్తకాలు 
కూడా ఎందుకు? వంశానికి చీడపురుగులా పుట్టావు! ఇంకెవడూ కురవాడు 
నీలాగ చీవాట్లు ఇలా తినడానికి సిద్ధపడడు. నువ్వొక్కడివేమపహా (పవక్తవై 
పోయావు! నిన్న రాతి నీకోసం ఎదురు చూసి, ఏడ్చి ఏడ్చి, నా కళ్లు ఎలా కాయలు 
కాచాయో, చూడు; నా ముఖం ఎలా కళా విహీనమైందో చూసుకో. మీ 
నాన్నగారేమో కోపగించుకుంటూ వెల్లిపోయారు? 

బాబా ఈసారి తనలో తనే నెమ్మదిగా సణుగుకున్నాడు: ఊ ఇంకా ఎందుకు ఈ 
వాగ్వివాదం? 

తల్లి నిందిస్తూ ఇంకా ఇలా అంది: మీరూరుకోండి అంతగర్వం ఏం మంచిది 
కాదు. ఏదో తిట్లు తిట్టారని పిల్లవాడు ఇల్లు విడిచి వెళితే ఇంత గొడవా?. 

“ఇదండీ, చాల మట్టుకు ఈ పారిపోయిన పిల్లల ఇళ్లలో కథ ఇల్లాగే 
ఉంటుంది”. 

సోమేశ్‌ సిగరెట్టు కాల్చడం పూర్తి అయింది. 

ఇంతసేపూ అతను నేను చెప్పిన మాటలన్నీ పూర్తిగా సావధానంతో 
విన్నాడనుకోను. ఒక్కసారైనా అతనిలో కొంచెమయినా ఆసక్తి చూపించే చలనం 
కనపడలేదు. 

కొంచెం విరక్తితో కూడుకున్న గొంతుకతో అన్నాను: “అసలు నీకేమయిందో 
చెప్పు నిష్కారణంగా నేనొక్కణ్నీ ఏదో వాగుకుంటూ చస్తున్నాను”. 


జాడ తెలియదు 51 


నా మాట కేమీ సమాధానం చెప్పకుండా సోమేశ్‌ కాళ్లు జాపుకుని తిన్నగా 
కూర్చుని, సిగరెట్టు పీక పారేశాడు. కొంచెం సేపటికి ఇలా అన్నాడు: “నీకేం 
తెలియదు. ఈ (పకటనల వెనక చాలా నిజమైన (టాజిడీలు ఉంటాయి”. 

"ఆ మాట నేను కాదనను. కొన్ని కొన్ని సందర్భాలలో నిజంగా పారిపోయిన 
వాళ్లు తిరిగిరారు”. 

సోమేశ్‌ కొద్దిగా నవ్వి అన్నాడు: “కాదనడం లేదు. అయితే తిరిగి వచ్చిన వాళ్ల 
విషయంలోనే ఒక అతి విషాదకరమైన సంఘటన నాకు తెలుసు”. 

నేను కుతూహలంతో అతని కేసి చూసి అన్నాను: “అంకే?” 

“చెపుతాను. విను”. 

బైట మళ్లీ వర్షం పడడం మొదలయింది. కిటికీ లోంచి చూస్తుంకే బైట వున్న 
రోడ్డు ఏదో అస్పష్టంగా కనుపిస్తోంది. నా దృష్టిలో సమస్త జగత్తూ 
వవ మైెంటగా తోచింది. 

“పాత పేపర్ల ఫైలు చూస్తే, వాట్లల్లో ఒక పేరుపడ్డ వార్తా షతికలో రోజూ ఒక 
(పకటన పడేది. అది కేవలం (పకటన కాదు. ఒక ఇతిహాసం. ధారావాహిక 
కథానికలా ఆ (పకటన చదువుతూంటే,-నిజంగా ఆ (పకటన (వాసే వాళ్ల ఆర్తనాదం 
కర్ణపుటంలో (పతిధ్యనిస్తున్నట్లు ఉండేది. ఆ (పకటన తప్పకుండా జాడ 
తప్పిపోయిన వాడి గురించి మొదట చూస్తే తల్లి యొక్క దుఃఖ సందేశం కొడుకు 
తిరిగి ఇంటికి రావడం గురించే. భాష చూస్తే ఏదో అస్పష్టంగా అస్తవ్యస్తంగా 
ఉండేది కాని, ఆ మాటల వెనుక ఉన్న తీవ వ్యాకులత అది చదివితే కాని 
బోధపడేది కాదు. మెల్లిగా తల్లి యొక్క దీనపు పార్థన వార్తాష(తిక కాగితాల్లో నుంచి 
ఒక నిరాశా పూరితమైన వేడి నిట్టూర్పులా వెలువడేది. అటుపైన తండి 
గంభీరస్వరం. కొద్దిగా వణకుతూ, నెమ్మదిగా _పశాంతంగా ఇలా వినపడేది: “శోభన్‌, 
తిరిగిరా నీ తల్లి మంచం పట్టింది. నీ తల్లిదండుల పట్ల నీకున్న కర్తవ్యం, 
బాధ్యత నీకు తెలియడం లేదు”. 

(పకటన ఆ తర్వాత ఇంక నెమ్మదిగా ఉండి పోలేదు. తండి స్వరం ఇంక చాలా 
దీర్ణంగా ఉండేది- ఏదో గొడవ జరిగుతున్నట్లుగా: “శోభన్‌, నువ్విప్పుడు తిరిగి రాక 
పోతే నీ తల్లిని ఇంక చూడలేవు”. 
కాని శోభన్‌ హృదయానికి ఈ ఆర్తనాదం పూర్తిగా అవగతం కాలేదు. (పకటన 
అంతా ఒకే మోస్తరుగా నడుస్తోంది : పోతే, తం్యడిలో ఆత్మ సంయమం, క్షమతా 
"' క్రీణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కేవలం దుఃఖమే కాదు, దౌర్బల్యం కూడా 
ద్యోతకమయింది- “శోభన్‌, మాకంత కష్టంగా రోజులు గడుస్తున్నాయో నీకు 
తెలియదు. తిరిగిరాా మమ్మల్నింక బాధ పెటకు". 


ల 


5్‌2 బెంగాలీ కథానికలు 


పకటన మరీ వైరాశ్యవు నినాదాన్ని పదర్శిస్తాంది. అటు తర్వాత ఒక్కసారిగా 
అందులో మార్పు వచ్చేసింది. ఇంక 'కోభన్‌' పేరు పట్టే ఏమీ [వాయబడేడి కాదు. 
ఏదో ఒక సాధారణ విజ్ఞప్తి మటుకే -"ఫల్లానా పోలికా, ఫలానా కను,ముక్కు తీరూ; 
ఫలానా వయసూ గల ఒక కురవాడు ఒక సంవత్సరం నుంచి వాడి జాడ 
తెలియడం లేదు. ఎవరైనా వాడి ఆచూకీ తెలియజేస్తే వారికి బహుమతి 
ఇవ్వబడుతుంది”. | 

కమంగా బహుమతి యొక్క సంఖ్య పేపరులో పెరుగుతుండేదోేజఒక్మ్క. 
పలచటి 16-17 ఏళ్ల కురాడు. గుర్తులు: బుజంపైన కుడి చెవి (క్రింద ఒక పెద్ద 
పుట్టుమచ్చ. వాడు (బతికి ఉన్నాడా లేదా అని ఎవరైనా ఆచూకీ తెలియజేస్తే 
వారికి బహుమతి లభిస్తుంది”. 

సోమేశ్‌ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. వర్షపు నీరు బాగా పడటం 
మూలాన గాజు కిటికీ ద్వారా ఏమీ కనిపించడం లేదు. ఇంటిలో ఎంత 
చలివేస్తూందంకే ఏదైనా గట్టి కంబళీ కప్పుకుంటు బాగుంటుంది అనిపించింది. 

అన్నాను: “సరే, ,పకటనల కథ చెప్పేశావు. అసలు సంగతి పర్యవసానం 
ఏమిటో నీకు తెలియదా?” 

“తెలుసు ! శోభనని నాకు తెలుసు. వాడు ఏదో మవోదురభిమానంతో ఇల్లు 
విడిచిపోయాడనుకోకు. ఇల్లు విడిచి పెట్టడం వాడికి సులభమైన పని. కారణం 
ఏదైతేనేం అయిందేదో అయింది. భూమిపై ఏ ఒకరిద్దరో జన్మిస్తారు. పూర్తిగా నిర్లిప్త 
మనస్కులై. వాళ్లది నిక్కచ్చిగా కఠిన హృదయం అనడానికి వీలులేదు. వాళ్ల 
మనస్సుకి ఏదో జిడ్డు పట్టుకుందని చెప్పవచ్చు. అలా జారుడు మనస్సు 
అనడంలో ఉద్దేశమేమిటంటే అది పట్టుబడనూ పట్టుబడదు. దానిపై మచ్చ 
పడదు కూడా. వంకే ఆశ్చర్యంగా ఉంటుంది: కాని, వాడు వార్తా షతికల్లో పడ్డ 
(వపకటనలు సరిగ్గా చదవనైనా చదివే వాడు కాదు. ఏ రోజు నైనా అవ కంటబడితే 
- అవి వెంటనే చదివి మరచి పోయేవాడు. ఇల్లు విడిచి వెళ్లడం వల్ల 
అనుభవించవలసిన ఇక్కట్లలోనే తన జీవితం యొక్క స్వేచ్చాపథాన్ని రుచి 
చూశాడు. ఇతరులు ఏమైనా అనుకోనీ కురవాళ్లు ఈ అల్ప _పపంచపు సత్కారం 
గురించి ఏమీ లెక్క జేయకుండా (పవర్తిస్తారు. కాని ఎప్పుడైతే అకస్మాత్తుగా 
పేపరులో _పకటనలు ఆగిపోయాయో అప్పటి నుంచి అతని ఉదాసీన స్వభావంలో 
ఒక విధమైన వైకల్యం ఎలా _పవేశించిందో చెప్పలేము పేపరు (పకటన ఒక 
అస్వాభావికమైన విధంగా ఆగిపోయింది. అంటు విసుగు పుట్టి (కమంగా 
(పకటనలు చేయడం మానలేదు, కాని ఒకానొక భీకరమైన దుర్దటన వల్ల అవి 
స్తంభించిపోయాయి. ఒక రోజున శోభన పోలికల వర్ణనకు జదులుగా ఈ విధంగా 


జాడ తెలియదు 53 


(పకటన పడింది. “శోభన, నీ తల్లి గురించి నీకు బోధించలేక పోతున్నామ. ఆమె 
ఇప్పుడు కేవలం నీ నామస్మరణ చేస్తూ ఉండి పోతోంది.” అటు పైన ఇక 
(పకటనలు (పచురించబడలేదు. 

అలా ఇంచుమించు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. 

అకస్మాత్తుగా ఒక రోజున ఊరిలో శోభన్‌ హాజరయ్యాడు. ఒకానొక వ్యవహారం 
శోభన్‌ స్వభావాన్ని పరిచితం చేస్తుంది. ఆ సంగతి ముందుగా చెప్పను. శోభన్‌ 
మామూలు మధ్య తరగతి కుటుంబానికి చెందిన కురవాడు కాదు. అలాగని 
అతను ఒక మవోధనికుల వంశానికి చెందిన వాడని చెప్పలేము. అతని పురాతన 
జమీందారీ అనేక దుర్దశలు అనుభవించినా అప్పుడు ఇంతగా నశించి పోలేదు. ఆ 
జమీందారీకి శోభన్‌ ఒకే ఒక వారసుడు”. 

సోమేశ్‌ కొద్దిగా నవ్వి ఇంకేం మాట్లాడకుండా ఆ కథే చెప్పడం కొనసాగించాడు: 
“రెండు సంవత్సరాల స్వతం([త జీవితపు కష్టనష్టాలు అతనిపై తమ ముద వేని 
అతనిలో చాలా మార్పుని తీసుకువచ్చాయి. కానీ అతని సేవక బృందం అతనిని 
గుర్తించలేకపోతారని అతడనుకోలేదు”. 

శోభన్‌ తన ఊరు చేరుకుని తిన్నగా ఇంటిలోకి (పవేశించే నరికి, ముందుగా ఆ 
జమీందారీ పాత దివాను అతనికి అడ్డు వచ్చాడు. 

“ఎవరు కావాలి?” 

శోభన్‌ జవాబిచ్చాడు: "ఎవ్వరూ అక్కరలేదు. ఇంట్లోకి వెళ్లదలచు కున్నాను”. 

దివాను కొంతసేపు అతనికేసి తీక్షణంగా చూసి, తర్వాత చిరునవ్వు నవ్వి 
అన్నాడు: “ఓ కాని అంతా కంగారు ఏముంది? రండి, ఆఫీసుగదిలో కొంత విశ్రాంతి 
తీసుకోండి”. 

శోభన్‌ నిర్ధాంతపోయి అన్నాడు: “ఏం, ఏమయింది దివాన్‌ గారూ!" 

“ఏమీ లేదులే” 

“మా అమ్మగారు బాగున్నారా?” అని బెంగతో అడిగాడు. 

దివాను గారు వికృతంగా నవ్వి అన్నారు: “బాగానే ఉన్నారు లెండి. నాతో కూడా 
రండి”. న్‌ 

శోభన్‌: “కానీ లోపలికి వెళ్లాలి కదా?” 

దివానుగారు కొంచెం కఠిన స్వరంతో అన్నారు” “అది కుదరదు మీరు నాతో 
రండి”. 

శోభన్‌ ఏదో యాతికంగా దివాను గారితో కూడా ఆఫీసు వెపు నడవడం మొదలు 
పెట్టాడు. రెండు సంవత్సరాలలో అక్కడ కొద్దిగా మార్పులు వచ్చాయి. పూర్వపు 
(పభుత్వం ఇప్పుడు కొనసాగడం లేదు. (కొత్తవాళ్లు ఇద్దరు అక్కడ కాతాలు 


54 బెంగాలీ కథానికలు 


(వాస్తున్నారు. తనకు తెలిసి ఉన్న ముసలి కోశాధికారిని చూసి శోభన్‌ కొంత తృప్తి 
ఈపడ్డాడు. 

దివాను గారు అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి కోశాధికారితో ఇలా అన్నాడు: 
"ఈయన ఇంట్లోకి వెళ్ళదలచుకున్నారు!” 

దివాను గారి కంఠధ్వని ఏదో అస్వాభావికంగా తోచింది శోభన్‌కి. కోశాధికారి 
ముక్కుపై నుంచి కళ్లజోడు కొంచెం పైకెత్తి అతని వెపు చూసి ఇలా అన్నాడు: “ఓ 
ఈయన ఈవేళ వచ్చారా?” 

“అవును ఇప్పుడే”. 

శోభన్‌ ఈ సారి కొంచెం విసుక్కుంటూ పలికాడు: “మీరేం చెప్పదలచుకున్నారో 
అది స్పష్టంగా చెప్పేసేయండి. మా అమ్మకి ఏమైనా అయిందా? మా నాన్న గారు 
ఎలా ఉన్నారు?” 

నలువెపులా అందరూ అతని వైపు తీక్షణంగా చూశారు. అంతా నిశ్శబ్దం. కొంత 
' సేపు పోయాక దివానుగారు అన్నారు. “వారు భయులూ బాగానే ఉన్నారు. కానీ 
ఇప్పుడు మీరు వాళ్లను చూడడానికి కుదరదు”. న 

ఇప్పుడు శోభన్‌ (కుద్దుడయ్యాడు:'"ఎందుకు చూడడానికి వీలుపడదు? మీ 
బ్యురేమైనా పాడయిందా? నేను వెళుతున్నాను!” 

శోభన్‌ లేచి నిలబడ్డాడు. కాని దివానుగారు గేటు దగ్గరకు కొంచెం ముందుగా 
నడిచి. నెమ్మదిగా అన్నారు. “చూడండి, ఊరికే గందరగోళం చేస్తే ఏం లాభం 
లేదు!” 

అకస్మాత్తుగా శోభన్‌కి వ్యవహారం అంతా భయానకంగా స్పష్టయిందెి. బీభత్స 
స్వరంతో అన్నాడు: “ఏంటి, మీరు నన్ను గుర్తించలేకపోతున్నారా?” 

అంతా నిశ్శబ్దం. : 

“నేను శోభన్‌న్ని! నేను శోభన్‌ని అని మీకు తెలియదా?” 

దివాను: “మీరు కొంచెం సేపు ఉండండి. నేనిప్పుడే వస్తాను”? (పక్కనుణ్న 
గదిలోకి వెల్లి కేబులులోని డాయరు నుంచి ఒక సరకు తీసి ఆయన శోభన్‌ చేతిలో 
పెట్టారు. మామూలుగా చూస్తే, అది ఒక పురాతన ఫొటో. ఇప్పుడు ఒక విషయం 
స్పష్టమయింది. 

దివాను గారన్నారు: “గుర్తు పట్టారా” 

విస్మితుడై శోభన్‌ అన్నాడు: “ఇది నా ఫొటోయే.చూడండి. దయచేసి మీరే 
పోల్చండి. ఉఫ్‌, ఇదంతా ఎంత దుర్భరంగా ఉంది.!” 

తలజుట్టు నిరాశతో చేత్తో బిగ పట్టుకుని అక్కడే చతికిల పడ్డాడు. 

దివానుగారు అతని (పక్కన కూర్చుని అన్నాడు: “చూడండి; మరేమీ 


అనుకోవద్దు. మీతో ఫోటోకి కొంచెం పోలిక ఉంది నిజంగా. కాని ఇంతకుముందు 
మరిద్దర మనుషులు వచ్చారు. పుట్టుమచ్చ తో సవో. మా దగ్గర చాలా 
గొడవచేశారు. మేమే మీ హంగామా చేయడం లేదు. ఇప్పుడు ఇంక మీరు 
వెళ్లవచ్చు”. 

కోభన్‌ దిగ్భాంతుడై అందరి వైపు చూశాడు. అందరి ముఖంపైన అపనమ్మకం 
గోచరిసోంది. 

వ్యాకుల భావంతో శోభన్‌ అన్నాడు: “ఒకసారి నేను తల్లితం[డులను చూసాను. 
మీకు నా పైన నమ్మకం లేకపోవచ్చు కాని, ఒక్కసారి నన్ను నా జననీ జనకులను 
చూడనీయండి”. 

దివానుగారు నిస్సహవాయునివలె చేతులాడించి అన్నారు: “దయచేసి వినండి, 
విడు రోజుల (కితం శోభన్‌ చనిపోయాడు. అతను చనిపోయిన వార్త మాకు 
అందింది”. 

శోభన్‌ ఆ పరిస్థితిలో నవ్వకుండా ఉండలేకపోయాడు. అడిగాడు: “ఎల్లా 
చనిపోయాడు?” 

తన కంఠస్వరంలో వెటకారం, నిర్లక్ష్యం (పదర్శిస్తూ దివానుగా రన్నారు: “రోడ్డు 
మీద బండి[కింద పడి చనిపోయాడు. అతని ఊరూ, పేరూ నిర్ణయించడానికి 
సంభవం కాలేదు. కాని పేపరులో మేము చేసిన వకటనలు చూసిన కొందరు ఆ 
విషయం మాకు తెలియజేసారు. ఆ శవం యొక్క వర్ణన మాకు వహాస్పిటలు 
అధికారులు అందజేసారు”. 

శోభన్‌ ఈ వార్తకు తన సమాధానం చెప్పే లోపులోనే, అతని తండి ఇంట్లోంచి 
బైటకు వచ్చాడు. తుఫానుకి పడిపోయిన చెట్టులా, ఉన్న ఆయన దీనపు అవస్థ 
ఆయన నడకలో కూడా (పస్ఫుటంగా కనిపించింది. 

అక్కడ వారందరూ పరిస్థితిని అవగాహన చేసుకునే లోగానే, వాళ్లు ఆ 
సందర్భంలో ఏ విధమైన చర్యా తీసుకోవడానికి అవకాశం లేకుండానే, శోభన్‌ ఒక్క 
పరుగున తండి దగ్గరకు చేరుకున్నాడు. 

“బాబా!” 

వృద్ధుడు ఆశ్చర్య చకితుడై నిలబడిపోయాడు. ఆయన ముఖంలోని వేదనా, 
విమూఢతా శోభన్‌ హృదయాన్ని కత్తి పొడిచినట్లు పాడిచాయి. 

“బాబా! నన్ను గుర్తించగలిగారా?” 

తండి తడుముకుంటున్నట్లుగా ఒక అడుగు ముందుకు వేని నిశ్చేష్టుడై 
ఉండిపోయాడు. _పబలమైన భావావేశం, అతని వార్ధక్యంతో వడలిన ముఖంపై 
ఒక వికార స్వరూపాన్ని కల్పించింది. 


56 బెంగాలీ కథానికలు 


ఇంతలో దివాను గారు, ఇతర గుమస్తాలు అక్కడకు వచ్చారు. 

చేతులూ, గొంతుకా వణుకు తూండగా వృద్ధుడన్నాడు: “ఎవరు?” 

దివానుగారు శోభన్‌ బుజంపై గట్టిగా చేయివేసి అన్నాడు: “ఎవరూ లేదు. 
ఇతను కూడా ఇదివరలో లాగే -వీడు మూడవ వాడు. 

ఒక గుమాస్తా అన్నాడు: “మమ్మల్ని అడ్డుపడనీయకుండా మా చేతుల నుంచి 
తప్పించుకుని.... 

వృద్ధుడు అతనిని ఆపుజేసి అన్నాడు: “ఏమీ మాట్లాడవద్దు. వెళ్లనీ" 

వృద్ధుడు ఆఖరిసారి శోభన్‌ కేసి చూసి వ్యాకుల చిత్తుడై ఇంటి వెపు తిరిగి 
వెళ్లిపోయాడు. 

శోభన్‌ స్తబ్బుడై నిలబడిపోయాడు. దివోనుగారు అతనితో ఏదో అన్నారు. చాలా 
సేపు అతను ఆ మాటలు వినిపించుకోలేదు. ఎప్పుడు అతను ఆఫీసు గదిలోకి 
వచ్చి కూర్చున్నాడో అతనికే తెలియదు. 

కొంతసేపు తర్వాత అతణ్ని ఒక మూర్భావస్థ వంటిది ఆవరించింది. ఇంటిలో 
నుంచి ఒక గుమాస్తా వచ్చి దివానుగారితో ఏదో చెప్పాడు. దివానుగారు అతనికేం 
సమాధాన మిచ్చాడో శోభన్‌కి సరిగ్గా వినపడలేదు. పైగా ఏమీ అర్థమవలేదు కూడా. 
దివానుగారి చేతిలో చాలా పెద్ద మొత్తం కరెన్సీ నటులు. ఆయన కంఠ స్వరంలో 
నమత. - 

కోభన్‌కి ఒక పని చేయవలసి ఉంటుంది. ఇంటి యజమానురాలు మృత్యు 
ముఖంలో ఉన్నది. ఆమె తన కొడుకు “చావు కబురు” విని వుండలేదు. ఆమెకేమీ 
తెలియజేయలేదు. ఇప్పుడు తను వెళ్లి ఆమెకు కనుపిస్తే ఆమె శాంతంగా చివరి 
ఊపిరి పీలుస్తుందనిపించింది అతనికి. తన పారిపోయిన కొడుకు దర్శనం ఆమెకు 
ఒక సారి కనిపించాలని శోభన్‌కి తోచింది. 

చనిపోబోతున్న ఆమె కాంతి హీనపు దృష్టికి ఏమీ స్పష్టంగా కనిపించదు. 
పారిపోయిన కొడుకుకీ శోభన్‌కి నిజమైన పోలిక ఉంది. మృత్యుద్వారంలో నిలబడి 
ఉన్న ఆమెకి ఈ తుది ఓదార్పు కలగజేయాలని తన వ్యాకులపు వాంఛను ఈ 
విధంగా శోభన్‌కు తెలియజేసాడు జమీందారు. ఇందువల్ల అతనికేమీ నష్టం లేదు. 

దివానుగారు కరెన్సీ నోట్ల కట్టను శోభన్‌ చేతిలో పెట్టారు”. 

సోమేశ్‌ ఊరుకున్నారు: కొంతసేపు బైట వర్షవు ధ్వని తప్ప వేరేమీ శబ్బం లేదు. 
నేను ఆఖరికి అన్నాను: “సోమేశ్‌, నీ చెవి పక్కను ఒక వుట్టుమచ్చ ఉంది". 

సోమేశ్‌ నవ్వుతూ అన్నాడు: “అందువల్లనే ఈ కథ అల్లడం సులభం 
అయింది". 

కానీ ఎందుకో ' చెప్పలేను- .శీతల మేఘావృతమై, అస్వాభావికమైన చిరు 


జాడ తెలియదు 57 


ల్‌ 


చీకటిలో ఉన్న ఆ మధ్యాహ్నపు వేళ అతని నవ్వుపై నమ్మకం కలగలేదు నాకు. 


(అక్కడక్కడ, అప్పుడప్పుడు 1962) 


భూపతనం 


నతీనాభ్‌ భాదురీ 


ఏ శిశు శవం తల్లి గుండెపై నుంచి (తన తండియైన పరసాదీచే) బలవంతంగా 
లాగబడుతుందో దానికి శరణ్యం భూమిలో పాతిపెట్టడం కాదు నదీ గర్భంలో 
పారవెయ్యడమే. 

ఇంటిలో ఉన్న సమయంలో పరసాదీ ఏడవడు. ఎప్పుడైనా కంటి కాలకులలోకి 
అశువులు (పవేగిస్తే, మన్‌చనియా చూస్తుందేమో అన్న బెంగతో ముఖం (పక్కకు . 
తిప్పేసుకుంటాడు. కన్నూ కన్నూ కలిస్తే ఒక విదమైన లజ్జ ఉత్పన్నమవుతుంది. 
కాబట్టి, ఇంతసేపూ ఆమె వైపు చూడనైనా చూడలేదు. ఈ “సమయంలో ఎవరికేసి 
ఎవరు చూస్తే ఎటువంటి భావోదేకం కలుగుతుందో చెప్పలేము. ఒకే ఒక రీతిగా 
కోకంతోనూ, సిగ్గుతోనూ, సతమతమవుతున్న మన్‌చనియా వైపు చూసి ఆమెను 
మరింత దుఃఖితను చేయడం ఉచితం కాదని, పరసాదీ ఇంటి బైటకు వెళ్లి 
దుఃఖిస్తాడు. 

ఇంతకాలం ఆమెకు పిల్లలు పుట్టలేదని ఎన్ని మంత తంతాలు, రక్షరేకులూ, 
(వతాలు, మందులు గిందులు! తను చనిపోయిన తర్వాత తన నోట్లో కానిన్ని నీళ్లు 
పోసేందుకు సంతానం లేదన్న బాధ. కానీ కొన్నాళ్లకు దేవుడు దయతలచి ఆమె 
గర్భవతి అయ్యాక పిల్లాడు పుట్టవరకూ రోజులు ఎంత వ్యాకులతతో లెక్క 
పెట్టేవాడు! మన్‌చనియా గురించి ఏ విధమైన _పశ్న వేయాలో తోచేది కాదు: నీకు 
ఏం ఎక్కువ ఇష్టంగా తినాలని ఉంది? నీకు మగపిల్లవాడు కావాలా, ఆడపిల్లా? ఏ 
పోలికగా ఉండాలి? కడుపులో పిల్లవాడు కదులుతున్నాడా! మామూలు గర్భిణీ 
(స్తీలలాగ నీకు కాల్చిన మట్టి తినాలని ఉందా?” ఇలా ఇంకన్నెన్ని ఊహాలూ, పిచ్చి 
కబుర్లు వాళ్లిద్దరి మధ్య జరిగేవో! 'చామరాశీతో ఏమేమి పిచ్చి విచ్చి మాటలు 
మాట్లాడేవాడో! చుట్టు (పక్కల వాళ్లంతా అతని వెరిపేమను చూసి ఎంతగా 
నవ్వేవారో! 

తర్వాత (పసవించాక 2 బుధవారాలూ, ఒక గురువారం, శుకవారం, శనివారం 
- మొత్తం 17 రోజులు స్వర్గం కరతలామలకం అయింది. 17 రోజుల తర్వాత ఏ 
పభువైతే ఆ బిడ్డను అన్నుగపాంచాడో ఆ [పభువే మింగేశాడు. - ఆవో, 
మానవుడు ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడా! పోయేవాళ్లు పోతూనే 
ఉంటారు. చిన్న పిల్లలు అనేక రకాలుగా గతిస్తూ ఉంటారు. బెల్లపు పెనంలో పడే, 
కాగుతున్న పాల కుండలో పడో, పిల్లలు చావడం గురించి విన్నాము. కాని ఈ 
విధంగా మరణించడమా?- ఒకే లేత రక్తపు ముద్ద!... మరు క్షణంలో 


భూవతనం 59 


నల్లబడిపోయింది పాలు (తాగుతూ మధ్యలో గాలి పీల్చుకునే టప్పుడు రెండు కళ్లూ 
తెల్లబోయి బై టపడినట్లుగా పడి మూసుకుపోయాయి... అయ్యో! 

భయమంకే ఏమిటో, ఆపదంకే ఏమిటో తెలుసుకునే ముందే వాటి రుచిని 
చూడటమయింది. అకస్మాత్తుగా మాతృహృదయం భూపతన మయింది. పురిటి 
మంచం [కింద గుండె పగిలిపోయేలాగ అంధకారం. ఆ అంధకారం మధ్య నుంచి 
తుది ఏడుపు వినవడనైనా లేదు.... 

మన్‌చనియాకు అసలు నంగతి చాలా సేపటి వరకూ తెలియలేదు. కొంతసేపు 
ఏదో చలిచలిగా ఉందేమిటి అనిపించింది. ఒక్కొక్కప్పుడల్లాగే అవుతుంది కంబళీ 
బాగా కప్పుకు నిద పోతున్నప్పుడు మరొక ప్రాణి తాకిడి తెలిసిరాదు. ఎంత 
మొద్దు న్నిదో అది!... కానీ ఏమికు చలిచలిగా అనిపిస్తోంది? “కాళిస్టాన్‌' నుంచి 
జేగంట వినవస్తోంది. తెల్లవారేందుకు ఇంక ఎంతో ఆలస్యం లేదు. గరగరమంటూ 
లేచి కూర్చుంది....ఏదైనా అతుకు బొంత ముక్కలా తడిసినది ఉంటే కంబళీ 
(కింద ఇలా చలిచలిగా ఉండదే!...ఒక విధమైన అనుభవానికి ఆశిస్తే మరొకటి 
అనుభవానికి వచ్చింది. హృదయం కంపించింది. లాంతరు వెలిగించేందుకు 
నాలుగు అగ్గిపుల్లలు ఖర్చు అయాయి. లాంతరు వత్తి పెద్దది చేసి, పరువుకేసి 
చూసేనరికి తన మనసులో మిగిలిన ఆశాజ్యోతి కాస్తా మటుమాయమైంది. ఆమె 
ఏడ్పు కేక విని పరసాదీ లేచాడు...కానీ ఆమెకు అదే దేవస్పర్శలో మరింత 
ఉద్వేగం ఉత్పన్నమయింది! ఏ విధంగానైనా ఏమీ లభించలేదు. 17 రోజుల 
మాంస పిండం వల్ల తన హృదయంపై జరిగిన ఆఘాతం వల్ల మన్‌చనియా పై 
భయముద పడింది. అదే హృదయ భాష ఆమె కన్నీళ్ల ద్వారా పలుకుతూనే 
ఉంది. 

మన్‌చనియా ముసలి కుక్క కొంతదూరం పరసాదుతో కూడా కూడా వెళ్లి తిరిగి 
వచ్చింది. వచ్చి మన్‌చనియా (పక్కన కూర్చుంది. నల్లరంగుది కాబట్టి ఆ కుక్క 
పేరు- 'కారియా. కారియా అదే పనిగా ఆమె అశుపూరిత చక్తువుల వైపూ, 
చిందరవందరగా ఎగురుతున్న కేశభారం వైపూ చూస్తోంది. ముసలి కుక్క చాలా 
కాలం నుంచి ఈ సంసారంలో నివసిస్తోంది. అంతా భారమే. సరిగ్గా ఇంటిలో 
మనుష్యుల మోస్తరుగానే. 

తన అత్తవారింటికి (రెండవసారి) కాపురానికి వచ్చేటప్పుడు, కూడా పుట్టింటి 
నుంచి ఆ కుక్కను తీసుక వచ్చింది మన్‌చనియా. అంకు నిక్కచ్చిగా ఆమె 
తీసుకురాలేదు. అమె వెనక్కాలే ఆ కుక్కే వచ్చేసింది తనంతట తాను. అదంతా 
ఈ నాటి మాటా? ఆమె వవాహం తన 4వ ఏట అయింది; కాపురానికీ, పెళ్లి 
అయిన 15 సంవత్సరాల తర్వాత వెల్లింది. కాపురానికి వచ్చేముందు నూతన 


60 బెంగాలీ కథానికలు 


వదువుకి కన్యాశుల్కంగా చెల్లించవలసిన సొమ్ము దగ్గర సమకూర్చుకుని, పరసాదీ 
అనేక సార్లు అత్తవారింటికి కబురు పంపాడు. కాని మామగారు జవాబు ఇవ్వలేదు; 
ఊరికే జాప్యం చేసేవాడు. ఈ విషయం (పజలు పది విధాలుగా చెప్పుకుంటారు. 
అప్పుడు ఆ ఊరిలో తహనీలుదారు గారింట్లో పిల్లలను సంరక్షించే ఆయా 
వనిచేసేది మన్‌చనియా. కేవలం ఆమె నెలజీతంపై ఆధారపడే ఆమె 
తల్లితం,డులు జీవించే వారని చెప్పుకుంటారు లోకులు. ఆ మాట విని పరసాదీ 
యొక్క రక్తం ఉడికిపోయేది. వయస్సు యొక్క వేడిమి, దాని పైన రూపాయిల 
వేడిమి. వంట నూనె తీసుకుని, లారీ పట్టుకుని, అత్త వారింటికి వెళ్తాడు అతను. 
మాటల పోటి కృ్వరలతో దెబ్బలాట, అన్నీ జరిపి తన భార్యపై తనకున్న హక్కుని 
పురస్కరించుకుని తను కూడా ఆమెను తీసుకు వచ్చాడు. ఊరి బెట పాలాల 
దగ్గరకు ఎద్దు బండి చేరుకునే నరికి, వెనక్కి చూస్తే ఒక నల్లకుక్క కూడా రావడం 
కనపడింది. 

“ఈ కుక్క ఎవరిదే?” 

ఇదే మన్‌చనియాతో మొదటిసారిగా పరసాదీ మాట్లాడడం. 

“నాది”, అని అతి భీతితో పలికింది. 

“నీదా!” 

మన్‌చనియా ముఖం పొంగిపోయింది. ఏమి అవుతుందోననే భయం మూలాన 
కఠినుడైన భర్త. పోట్లాడి తన్ను తీనుకు వెళ్తున్నాడు. కొంత సెపు తచ్చాడి 
అడిగింది: “ఆ కుక్కని బండిలో ఎక్కించుకోవచ్చా?” 

“లోపల భదంగా ఉంటుందా?” 

“ఆ, ఉంటుంది”. 

బండి నడుస్తూండగా, ఆ కుక్కని ఎక్కించే వయత్నంలో అడిగాడు: “ఓహో 
ఎల్లాగిది? నువ్వేం బాగా వంగోగలవా? ఇంకా కొంచెం ముందు వైపు తిరిగి కూర్చో:” 

ఒంటిమీద బట్ట సద్దుకుని, మన్‌చనియా కుక్కను బండిలోకి ఎత్తి ఎక్కించింది. 
చూడగా ఆమె బాగా లావు ఒళ్లు ఉన్నదైనా, పని చేయడంలో చాలా సమర్శురాలని 
తేలింది. ఎప్పుడైనా ఆమె బండ ముఖం గురించి _పజలేమైనా అంటే కొంచెం 
చిరాకుపడి తన మోటు శరీరాన్ని దాచుకునేందుకు కట్టుకున్న బట్ట పూర్తిగా 
కప్పేసుకునేది. మొదటి రోజునే పరసాదీ ఈ విషయం కనిపెట్టాడు. 

“ఎంత బరువు నువ్వు నెత్తిమీద పెట్టుకుని మయగలవు?” 

“ఒక్క మణుగెతే మోయగలను”. 

ఒక మణుగు బరువు బుట్టనెత్తిపై పెట్టుకుని నడవగలదని తెలుస్తోంది. 

ఆమె ముఖం తీరులో. కలవరపాటు (పన్ఫుటంగా కనుపిస్తోంది. అందు 


భూవతనం 61 


మూలాన ఆమెను సంభాషణ ద్వారా సావధానురాలిని చేయాలని పరసాదీ, “సంత 
జరిగే వోరదావోట్‌ మా యింటికి ౩ (కోశుల దూరంలో ఉంది. అక్కడి నుంచి 
గుత్త దుకాణంలో వంట కూరగాయలు కొని తీసుకు వచ్చి పట్టణంలో చిల్లరగా 
అమ్మడం నా పని", అన్నాడు. 

ఇదే ఆమె భర్తతో పథమ సంభాషణ: ఆమె కుక్క గురించి, ఆమె మోటు వళ్లు 
గురించి. భర్త ఎప్పుడైతే సంత బజారు గురించీ, వంట కూరగాయల గురించీ 
మాట్లాడడం మొదలు పెట్టాడో, అతని మాటల యొక్క అంతరార్థం మన్‌చనియా 
కనిపెట్టగలిగింది. 

అంతటితో పూర్తి అవలేదు. తర్వాత కొంచెం దూరం వెళ్లాక తహసీలు దారుగారి 
ఇద్దరు సిపాయిలు. పరసాదీ కోసం ఎదురు చూస్తూ కనుపించారు. వాళ్లకి తనని 
కొర్టందుకు యజమాని ఆజ్ఞ ఉన్నట్లు తోస్తోంది. కానీ వాళ్లు కొంచమే అవకాశం 
పొందారు. యజమానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఏవో తిట్లు తిట్టి ఆఖరికి ఇలా 
వేళాకోళం చేశారు. “రెండు ఆడ నల్లకుక్కలను తీసుకుని మన (గామం నుంచి 
చీకటి పడేసరికి ఒకరు వెళుతూ ఉంటారు. అందులో మోటుకుక్క ఉంకే, బక్క 
పలచని కుక్క కంటె, బాగుంటుంది. చూదాం”. 

అల్లా వేళాకోళం చేస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వి వెళ్లి పోయారు సిపాయి 
లిద్దరూ. ఇది 10 సంవత్సరాల (క్రితం జరిగిన సంఘటన. అప్పటి నుంచీ కుక్క 
ఇక్కడే ఉంటోంది. అప్పటినుంచే, మన్‌చనియా మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, 
ఆమె నల్ల కుక్క గురించి కూడా తలచుకుంటూ ఉంటారు అక్కడి జనం. 
హైందార్‌ తలాయ్‌, హర్‌దాహట్‌ అలాంటి చోట్లకు తన యింటినుంచి 
వెళుతున్నప్పుడు, ఆమె కూడా ఆ కుక్క వెంట వడుతుంది. ఏనుగు తొండం 
లాంటి కుక్క, ఆమె మోటు యజమానురాలు మన్‌చనియా గురించీ, అల్లరిపిల్లలు 
అదేపనిగా చెప్పుకుంటూ నవ్వుకుంటారు. కురకారు ఇంత నిర్దాక్షణ్యంగా 
ఎందుకు _పవర్తిస్తారో చెప్పలేము. చెమట కార్చుకుంటూ కూరల బుట్ట నెత్తిమీద 
పెట్టుకుని మన్‌చనియా రోడ్డుమీద కనుపించేసరికి, ప్లిలకాయల గోళీకాయ ఆట 
ఆగిపోతుంది. ఒకళ్ల కళ్లల్లోకి మరొకళ్లు చూసి సంజ్ఞలు చేసుకుంటారు. ఒకడు 
గొంతెత్తి పాడుతాడు: "“మన్‌ాచానిాియా అని మరొకడు శుతి కలుపుతాడు. 
“ల-దాబ-దాయా” (మోటు మనిషి పైలయు; మన్‌చనియా, లదబదియా! 
మన్‌చనియా, లద్‌బదియా!” కారియా తోక [కిందికి దించుకు పోతుంది. 
మన్‌చనియా దగ్గరగా వచ్చేసరికి ముఠాలోని ఇద్దరు పెద్ద రౌడీలు ఆమెకు చెరో 
వైపునా నిలబడతారు. ఆమె నడకని అనుకరిస్తూ వాళ్లూ అడుగులు వేస్తారు. 
“అదర్‌, బదర్‌”! “లదర్‌, బదరొ'!“"లదర్‌, బదర్‌!” (శబ్బానుకరణ). 


62 బెంగాలీ కథానికలు 


మన్‌చనియా గుండె చీల్చుకుపోతుంది. ' ఆమె వార్దరి ఏమంత పల్లంగా 
(వహించదు. మరే విషయంలోనైనా ఎవరైనా ఆమె వెనకాలపడితే, వాళ్లకి తిరిగి 
జవాబు చెప్పడంలో ఆమె వెనుదీయదు. బూతులు, అరుపులు మొదలైన పిల్లల 
అల్లరికి ఆమె ఎలాగో సద్దుకుంటుంది; కాని ఆమె శరీరం అవకరమైన 
'మోటుతనం గురించి తనని చికాకు పరిచే వెటకారాలు వెక్కిరింతలూ 'సపహించు 
కోలేదు. ఆమె అలవాటు (పకారం వళ్లంతా బట్టకప్పుకుని దాచుకుందామంకే 
రెండు చేతులూ బరువు మూటలు పట్టుకుని ఉంటాయి. అల్లరి పిల్లల బారి 
నుంచి తప్పించుకుని కొంత దూరం నడిచేసరికి కారియా తోక మళ్లీ పైకి లేచి 
నిలబడుతుంది. వెనక్కి తిరిగి కురాళ్ల వైపు “భాౌభౌ' మని రెండు సార్లు 
మొరుగుతుంది. మరో సారి రెట్టించి మొరిగాక, తనకి సుపరిచితమైన చోట 
వానన చూసి తిరిగి రోడ్డుపై నడవడం మొదలు పెడుతుంది. 

మన్‌చనియాకి ఈ చిరాకు పరిస్థితి కాలకమేణ కొంచెం తక్కువ బరువుగా 
తోచింది. మనోబలం పెరిగిన కొలదీ అననుకూల విషయాలు కూడా సానుకూలంగా 
తోస్తాయి. ఎల్లాగో ఇన్నాళ్లకి తన మోటు శరీరం గురించి రాజీ పడింది. కానీ 
ఇప్పుడు ఈ రోదనం! 17 రోజుల పట్టాభిషేకం పూర్తి అయిపోయింది 
మన్‌చనియాకి. దేన్ని దేహంలో ధరించి, ఇన్నాళ్లూ అస్వస్థత సహించి, తన 
శ్వాసభారాన్ని భరించి, లోకుల విషయంలో తల వంచుకుని కాలం గడిపిందో, అదే 
ఇప్పుడు తనకు ఆఖరికి శతుత్వాన్ని కల్పించింది. శతువు ...శ్వతువు. 

ఇంటి గుమ్మంలో కాళ్లు జాపుకుని కూర్చుంది మన్‌చనియా. ముసలి కుక్క 
ఆమె పాదాలు నాకుతోంది. కారియా కంటి కొలకుల్లో కన్నీటి బరువు 
గోచరమవుతూనే ఉంది. తనకి తెలియకుండానే మన్‌చనియా చేతులు ఆ కుక్క 
వీపునీ, గుండెనీ నిమురుతున్నాయి. వీవు మీది గరుకు జుత్తు ఆమె (వేళ్ల సందుల్లో 
నిబ్బరంగా నిలబడింది. గుండె మీద ఇంకా మెత్తగా ఉంది. (పక్క ఎముకలు చేతి 
పట్టుకి దొరుకుతున్నాయి. వడిలిపోయిన ఛాతీపై వేళ్లు నిమురుతూంకే దానికి 
సుఖంగా ఉండబట్టి అల్లాగే చూస్తూండిపోయింది. మొటిమలలాగ చిన్నచిన్నవి. 
(వయత్నించి చూడకపోతే ఆ నల్ల వెంటుకల మధ్య దృష్టి వాటి మీద పడదు. 
కారియా చెవిపై పేనుల కంటె చిన్నవైన చను మొనలు! వయస్సు మళ్ల బట్టి గత 
సంవత్సరం నుంచి ముసలి కుక్క (పసవించడం మానేసింది. కానీ, అదే 
బాగుంది.... నూరు రెట్లు బాగుంది! 

కారియా అదే పనిగా చూస్తోంది. ఒక సారి మన్‌చనియా ముఖం వైపు. మరొక 
సారి మెడ (కిందకు వంచి ఆమె హృదయ భారాన్ని అర్థం చేసుకున్నట్లు 
పవర్తిస్తోంది. మన్‌చనియా ముఖ కవళికను చూస్తే, తిన్నగా (పేమగా 


భూవతనం 63 


కనపడకపోతేనేం? గుండెపైన చనుమొనలు కిచకిచలు పెడుతున్నాయి. 

దుఃఖమై తే అనుభూతికి వచ్చింది. అయినా ఇలాగ కడుపులోని పిల్లాడు 
గతించడం వల్ల కలిగిన లజ్జా శోకాల భారం మటుకు తొలగి పోవడం లేదు. 
“సర్కారు వారి హైదర్‌తలా” [గామంలో అందరూ ఆమె గురించి ఆ సంగతే 
చెప్పుకుంటున్నారు. ఎంతెతే ఏమని చెప్పగలదు? ఇంటి బైటకు వెళ్లడానికి 
సావాసించ లేకపోతోంది మన్‌చనియా. అయినా ఆమెకి ఏమంత శాంతి 
లభిస్తుందని? చుట్టు పక్కల వాళ్లు వచ్చి ఆమెకి ఓదార్పు చేకూర్చలేకపోయారు 
కదా! ఆమె అంతా (గపాంచుకుంది. దుప్పటి కప్పుకుని చాప మీద పడుకునే 
నరికి ఎవరో కదులుతూ ఉన్నట్లు చప్పుడు. ఎవరేం మాట్లాడినా, ఆమె వాళ్లకి 
జవాబు చెప్పేది కాదు. పరసాదీ ఇంటిలో ఉంకే, మన్‌చనియాకి చికాకు కలిగించే 
వారిని లోపలికి రానిచ్చే వాడు కాదు. ఒక మునలమ్మ సానుభూతి చెపుదామని 
వచ్చేసరికి “మన్‌చనియా గాఢనిద్రలో ఉందని ఆమెని కోపపడి పంపేశాడు 
పరసాదీ. కారియా 24 గంటలూ మన్‌చనియా పడకున్న చాప (పక్కనే కాపలా 
కాస్తూ కూర్చునేది. ఎవరైనా తెలుసున్నవాళ్లు (సానుభూతి చెప్పేందుకు) 
ఇంటిలోకి ప్రవేగించబోతున్నప్పుడు. వాళ్లను చూసి ఒకటి రెండుసార్లు 

“భౌభౌ'మని మొరిగి తన అసంతృప్తిని (పకటించేది. 

మన్‌చనియా ఒక మాట వల్ల, (స్తీ స్వభావం సరిగ్గా అవగాహన చేసుకోగలిగాడు 
పరపాదీ. మట్టి వైపు చూస్తూ, తన భర్తకి చాలా నెమ్మదిగా “సర్కారు 
హైదారానుంచి నీళ్లు తెమ్మనమని అడిగింది. "తాగేందుకా? మన్‌చనియా 
మాట్లాడక ఊరుకుంది. 'స్నానానికా?? మన్‌చనియా కళ్లమ్మట నీళ్లు కారాయి. 
భర్తతో ఎప్పుడైనా "సర్కార్‌ హైదరా' నుంచి స్నానానికి నీళ్లు తెమ్మనమని చెప్పేది 
భార్య. ఒక బండ వళ్లు మనిషి: స్నానం చేయకపోతే గడవదు. పైగా వంటిపై 
పొంగిపోయిన పాల వానన. తన మట్టుకు తనే అసహ్యాంచుకుంటూ ఉంటుంది. 
సిగ్గుతో ఛాదస్తవడి, భర్తని స్నానానికనే నీళ్లు తెమ్మనమంది. _“హైందారా 
తలాయ్‌” చెరువులోంచి అక్కడి వాళ్లు చూస్తూండగా నీళ్ళు తేవడం ఆమెకి చాలా 
సిగ్గు. పరసాదీ మట్టికుండ పట్టుకుని బయలుదేరాడు. మన్‌చనియా బాల్చీ చేత్తో 
అందిస్తూ తన “నర్కార్‌ హైదరా నుంచి కడవతో నీళ్లు తెస్తూంకే ఇరుగు పరుగు 
వాళ్లేమనుకుంటారు! 

తన నహజబుద్ధితో ఆలోచించుకుని, ఇప్పటి పరిస్థితిలో తన భార్య మనస్సు 
మరొక విషయంపై మరల్పడం సముచితం అని (గహించారు పరసాదీ. 
(పాంగణంలోని వుష్ప కిసలయ గుచ్చాలతో కన్నుల పండుగలా తయారు చేని 
మన్‌చనియా చేతులతో పెంచిన చెట్ల మధ్య ఆమె కంటికీ చెవికీ వినోదం కల్పిస్తే 


64 బెంగాలీ కథానికలు 


బాగుంటుంది. కాని అది ఎలా సాధ్యం అవుతుంది. వరండాలో కూర్చుని పగలూ, 
ర్యాతీ ఇదే ఆలోచన. పాద్దున్నే లేచి రోజూ గోడ బల్ల చెక్క పై నుంచి కూరలు 
తీసుకుని బజారు వెళ్లేవాడు. ఈ మూడు రోజులూ మన్‌చనియా సీమ చిక్కుడు 
కాయలు కోయడం మరచిపోయింది. 

తీరిక ఉన్నప్పుడల్లా మన్‌చనియాతో కబుర్లు చెప్పి ఆమె మనస్సుని ఇతర 
విషయాలపై మరల్పుదామని (పయత్నించేవాడు, అయితే మొదలెట్టందుకు 
ఒకటి తర్వాత మరొక విషయం వదీ బు(రకి తట్టడం లేదు. మాట్లాడాలంటే గత 
విషయాల గురించే కానీ అవి మాట్లాడదగిన విషయాలు కాదు. మరే కథైనా 
చెప్పాలంకే అనుకోకుండా ఇబ్బంది కలిగేది. కూరగాయల మార్కెట్టు గురించి 
సంభాషించడం వాళ్ల దీర్ణకాలవు అలవాటు. నీమ చిక్కుడు కాయల గురించి 
మాట్లాడడం మొదలు పెట్టాడు పరసాదీ?: “ఇప్పుడు వాటి ధర బాగానే ఉంది. 
ఇంకో నెలపోయిన తర్వాత కుక్క శెవుల్లాగ గట్టిగా ఉండే ఆ కూరలని ఎవరు 
అడుగుతారు? ఇంతకంటే బాగా కాసే చెట్ల వల్ల లాభం జాస్తిగా ఉంటుంది. 
“సాతపూతియా' చిక్కుడు కాయలైతే బాగా కాస్తాయి. ఒక్కొక్క విత్తనానికీ ఏడు 
రెట్లు కాయలు కాస్తాయి. మన దొడ్లో దనరా ముందు అవే కాస్తాయి. నే 
నేమనుకుంటున్నానంకే 'ఖగరియా-వోట్‌”లో జరిగే దసరా ఉత్సవాలలో నీ కోసం 
ఆవడలు....” 

మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోయాడు. మాటల సందర్భం సరిగ్గా 
కుదరలేదు. అప్పుడు పిల్లవాడు కడుపులో ఉన్నాడు. తన భార్య ఆ రోజుల్లో 
ఆవడలు తిందామని సరదా పడేది. 

“అవునవును, అకాలంలో పండే కూరల వల్లే లాభం ఎక్కువ. సీమచిక్కుడు 
కాయలు నిరుటి కంటి ఈ ఎడాది ముందుగా కాస్తున్నాయి. అప్పటికప్పుడు కాఫి 
చచ్చిపోయే చెట్లను నువ్వే పీకి పారేశావు. నా సలహాపై వైశాఖ మానం నుంచి నీళ్లు 
పోయడం మొదలు పెట్టావు. చెప్పు, నేను అలా చెప్పాను కదూ?” 

మళ్లీ కొంత సేపు ఏదో అవ్యక్త భావంతో మన్‌చనియా ముఖ వైఖరి గమనించి 
నిలిచిపోయాడు పరసాదీ. 

“"సారకాయ చెట్టు ఎంత తేజోవంతంగా వికసిస్తోందో చూడు. ఎంత పెద్ద 
తొడిమలనుకున్నావ్‌? బొటన[వేలు కంటె లావుగా ఉన్నాయి. రోజూ అన్నంపై 
గంజి తీసికెల్లి చెట్టు మొదట్లో పోస్తే అది ఎంత బాగా పెరిగి ఫలిస్తోందో తెలుసా? 
వాటి. కాడలు కోసి అమ్మి పారేస్తే బాగుంటుందని పిస్తుంది. చూడు, ఇంకా 
ముదరకుండానే ఎల్లా (కుల్లి పోయాయో, ముదరకుండానే ఎలా (కుళ్లి 
పోయాయో....” 


భూప తనం; 65 


ఇంక అంతకంటె ఏం చెప్పలేకపోయాడు అతను. భార్య ముఖం అకస్మాత్తుగా 
వెల వెల పోయింది ఎందుకు? పరసాదీ మాట మధ్యలో ఆగిపోయింది. లేచి 
నిలబడ్డాడు. ఇంక సర్దుకుని ఏం మాట చెప్పాలి? (ఏ మాట చెప్పినా పాత కథ 
గుర్తుకి వస్తొంది). 

"కుట్టుపని పట్టుకు కూర్చుంటే కొంచెం మనస్సులో బెంగ మరచి పోవచ్చు. 
కూరలు అమ్మాక భార్యకు 'కుర్తా కోసం ఒక కట్‌వీన్‌ గుడ్డకొని తెచ్చాడు. 

మన్‌చనియా అంది “ఈ గుడ్డ తడిపాక చాలా చిన్నదై పోయింది. 

“అంతా మరీ నిక్కచ్చిగా బిగువు కుర్తా కుట్టించుకోవడం ఎందుకు? కొంచెం 
వదులుగా కుట్టించుకుంటే సరిపోను కదా?” 

ఆపైన మాట్లాడేందుకూ తోచలేదు. అప్పుడు మన్‌చనియా నేలపై చూస్తూ 
ఉండిపోయింది. ఎన్నెన్నో కాలక్షేపం చేసే మాటలు చెబుదామనుకున్నాడు. కానీ 
ఏం చెప్పినా వాటికి అపార్థం తోస్తోంది ఆమెకి. 

అతనిలో (పయత్న దోషం లేదు. మరునాడు ఒక చిన్న కుక్కను తీసుకు 
వచ్చాడు. ఒక్కమాటు కళ్ళు చిల్లు పడ్డాయి. “మళ్లీ ఇదేమిటి తీసుకు వచ్చావ్‌?” 

“కారియా మునలి దయిపోయింది ఎప్పుడు చనిపోతుందో ఏమో. ఇప్పటి 
నుంచి ఒక (కొత్త కుక్కను పెంచుకుంకే మేలు. రోడ్డు మధ్యన చలికి వణకుతూ 
'కొయకొయ్‌'మంటూంకే దీన్ని తీసుకుని వచ్చాను?” 

మన్‌చనియా ఆవేళ బైటకు వెళ్లడం గురించి పేచీ పెట్టింది. ఎన్నాళ్లు ఇలా 
ఇంటిలో ఉండిపోవడం? ఏదో అవస్థ పడిన వాళ్లలా ఏమిటి ఇంటిలోన 
కుమిలిపోవడం? ఇంతట్లోకి భర్త కుక్క పిల్లను తీసుకుని హాజరాయ్యాడు. 

గొడవ! ఇంతకాలం కారియా ఏకేటా పిల్లలనుకన్నా వాటి పోషణ గురించి బెంగ 
ఉండేది కాదు నక్కలు ఎన్నెన్నో తినేసేవి; ఇరుగు పొరుగు కురాళ్లు తీసుకపోయే 
వారు మిగతా వాటిని. కుక్కని పెంచే ఖర్చు భరించాలంకే ఎన్ని ఆకులూ 
అలములూ తినాలి? కుక్క ఇంట్లో ఉంకే కేవలం ఆకులూ, అలములూ తినాలా? 
ఒక ఆసామీ ఇంటి చెత్త కుప్పనుంచి మరో ఆసామి చెత్త కుప్పవరకూ 24 గంటలూ 
కాపలా కాస్తూ తిరగాలి! 

అయితేనేం భర్త తనంతట తాను తీసుకువస్తే, దాని కోసం ఇంట్లో చోటు 
చేయవలసిందే. 

_ముసలికుక్కని దింపి కుక్క పిల్లను చేత్తో తీసుకుంది మన్‌చనియా. ఇంటి 
నుంచి బైటకు వెళ్లడానికి ఆమెకి నిగ్గువేస్తోంది. పోనీ, ఏదైనా అవకాశం 
దొరికిందనేసరికి, కుక్కపిల్ల వచ్చికూర్చుంది. ఒక వేళ ఏ పనైనా ఆలస్యంగా 
చేయవలసి వస్తే ఇప్పుడొక మిషపై తప్పించుకునే (కొత్త కాలక్షేపం కలిగింది. 


66 బెంగాలీ కథానికలు 


ఒకసారి కుక్క పిల్ల ముక్కు ముందుకి జావి “పిసవిస'మని శబ్దం చేస్తూ వాసన 
చూసింది. బట్టల మధ్య ముఖం దూర్చదలచుకుంది. నాలుక చిగురుతో (వేళ్లూ, 
చెయ్యి లోపలా పైనా స్పృశించింది. మన్‌చనియా శరీరపు గంథం దానికి 
అనుకూలంగా తోచింది. లోపల ఉన్న పాలు పైకి పొంగి వస్తున్నప్పుడు వచ్చే 
పరిమళం దానికి పరిచితమైనది. కొంచెం తగ్గి, మరొకసారి ఆ పరిమళాన్ని 
(గ్రహించింది కుక్క పిల్ల. తన సహజ _పవృత్తి వల్ల ఈ వాసనే తనకొక చిమ్మి గొట్టం 
లాగ సంకేతం అందిస్తుందని తెలుసుకుంది. 

“బాబోయ్‌, బాబోయ్‌! ఒక్క నిముషమైనా నిశ్చింతగా ఉండనియ్యి! ఊరికే 
కూర్చో, ఈ పక్క!” 

ఒళ్లోంచి తీసి కుక్క పిల్లని (పక్కన కూర్చోబెట్టింది. 

కారియా కంఠం నుంచి ఒక శబ్దం బైటకు వచ్చింది" గర్‌,గర్‌,గర్‌. (కొత్తగా 
వచ్చిన ఈ కుక్కపిల్ల హడావుడి దానికేం నచ్చలేదు. మొదటి నుంచి చివరి వరకూ 
వ్యవవారం ఎలా నడుస్తూందో అదంతా కూడా కనిపెట్టుతూనే ఉంది. ఒకసారి కుక్క 
పిల్ల దగ్గరకు వెళ్లి దాని శరీరం వాసన చూసింది. ఆ పరిమళం మధ్య ఏముందో 
ఏమి లేదో తెలిసి వచ్చింది. ఒక మాటు ఆవులించి, వరండానుంచి బై టకు వెళ్లి 
(పాంగణంలో కునుకుపాట్లు పడుతూ కూర్చుంది. కుక్క పిల్ల విషయంలో దానికి 
చాలా ఉదాసీనత కలిగింది. 

కుక్క పిల్ల మెత్తని జుట్టుని చేత్తో నిమురుతూంది మన్‌చనియా. సిల్కులాగ 
ఎంతో హాయిగా ఉంది ముట్టుకుంకే. వాటి మధ్య (వేలు పెట్టినప్పుడు కలిగిన 
సుఖం మూలాన శరీరంలో కలిగిన గగుర్పాటు వల్ల ఏమీ చిరాకు అనిపించలేదు. 
తన (వ్రేలి చిగురు ఆ కుక్క పిల్ల కోమల గాత స్పర్శని అనుభవించినప్పుడు 
మన్‌చనియాకు ఏదో పరధ్యానంగా అనిపించింది. 

ఆ రోజు కారోజు చనుపాలు వృథాగా. పోతున్నాయి. ఒకసారి ఒక పళ్లెరంలోకి 
తన పాలు వితికి ఆ కుక్కపిల్ల ముందు ఉంచింది మన్‌చనియా. “రెపరెప” 
మంటూ (తాగేసింది కుక్కపిల్ల. అది తాగుతున్న చప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా 
ఉంది. దానికేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది మన్‌చనియా. 

అటు పెరటివైపు కారియా చెవి ఎగబిట్టి లేచింది. దాని నిస్పృహ 
తొలగింది.ఒక్క మాటుగా వరండాలోని పాల పళ్లెం దగ్గరకు వచ్చేసింది. 
“నువ్వందు కొచ్చావ్‌ మళ్లి? పో! పామ్మంటూంకే నీక్కాదూ!” 

'ఘ్యా, య్యా, య్యా మంటూ కారియా గొంతుకనుంచి ఒక శబ్దం పెకి 
వినిపించింది. 

“ఇదేం నువ్వు తినే వస్తువు కాదు! ఏం అలా కోపంగా చూస్తావ్‌? ఇంత చిన్న 


భూవతనం 67 


కుక్క పిల్ల వైనా నీకు అనసూయ? సిగ్గు లేదూ? పో అవతలకి!” 

ఘర్‌-ర్‌-ర్‌-ర్‌-ర్‌. 

అంకే ఇదంతా కారియాకి నచ్చలేదు, కాని యజమానురాలి మాట 
ధిక్కరించేందుకు ఏం ఉపాయం.... 

ఇంటి పనులు చక్క బెట్టుకుని మన్‌చనియా నెత్తిపై తట్ట పెట్టుకుని బైటకు 
బయలు దేరింది. చిరకాలపు అలవాటు (పకారం కారియా ఒళ్లు సాచి 
నిలబడింది. ' 

“నువ్వెందుకు లేచావు? నువ్వుండిపో! ఈ వేళ నువ్వు నాతో రానక్కరలేదు! 
ఎదురు చెప్పకు! ఫో! ఫో ఇంట్లోకి!” 

గేటు తలుపు తాళం వేసి మన్‌చనియా ఎప్పుడైతే వెళ్లిందో అప్పుడు కారియా 
భౌభొమని అరుస్తూ చుట్టూపక్కలంతా గొడవ చేసేసింది. 

ఎవరికి భయపడి ఆమె బైటకు వెళ్లేందుకు శంకించేదో, వాళ్లే ఇప్పుడు మళ్లి 
ఎదురయ్యారు. వేళాకోళపు రుచికి అలవాటు పడ్డ అల్లరి కురాళ్లకు జాలీ నాలీ 
ఉండదు. ఈ రోజు కూడా మన్‌చనియా కనుపించేసరికి వాళ్ల గోభీకాయ ఆట 
ఆగిపోయింది. ఈ వేళ 'కూరగాయల. బొారమ్మ” ఒక్కర్తీ వెళుతోంది ఏమిటో! 
కాపలా కుక్క కూడా లేదే మ(రా?... పిచ్చికూతలు కూస్తూ ఆమె నడకను 
అనుకరిస్తూ వాళ్లు గంతులు వేయలేదు. ఊరికే వాళ్లల్లోవాళ్లు పూతన రాక్షసి కథ 
చెప్పుకుంటూ వేళాకోళాలు ఆడుతున్నారు. మన్‌చనియాకు అంతా వినిపించింది. 
కళ్లూ, చెవులూ మూనుకుని అక్కడి నుంచి పరుగు పెట్టి తప్పించుకుంది. 
అటుపైన ఎవరింటిలో కూరలు అమ్మడానికి వెళితే, ఆ ఇంటి (స్త్రీలు ఆమెను ఈ 
మధ్య జరిగిన విషాద సంఘటన గురించి గుచ్చి గుచ్చి అడిగేవారు. పోలీసు వాళ్ల 
ఆచూకీ లాగ! ఎవరికేం తెలుస్తుంది? లేకపోతే తన బ్యుర దగ్గమై నట్లు ఏ తల్లికైనా 
జరిగితే ఆమె ఇలా నెక్కి నెక్కి పక్నించగలదా? తన భర్త రెండు మూడు రోజులు 
ఇంటింటికీ వెళ్లి కూరలు అమ్మే విషయంలో ఆమెను అడ్డుపెట్టాడు. బజారుకి 
పట్టికెళ్లి అక్కడ ఒక చోట కూర్చుని అమ్మమన్నాడు. నిక్కచ్చిగా చెప్పేశాడు. 
అప్పుడు పరసాదీ మాట అర్థం చేసుకోలేకపోయింది. అంటే ఇంటింటికీ వెళితే 
ఎక్కువ (శమ అయిపోతూందని అలా అన్నాడనుకుంది. 

అప్పటి నుంచి ఏ గృహస్థు ఇంటికీ వెళ్లకుండా తిన్నగా బజారుకి వెళ్లేది. 

ఇంటికి భార్యాభర్తలు కలిసి తిరిగి వచ్చారు. వీధి తలుపు తెరిచిన చప్పుడైనా 
' పూర్వంలాగ తోకాడిస్తూ వాళ్లకు ఎదురు రాలేదు కారియా. వాళ్లు వచ్చినట్లు 
గమనించిన శబ్దం ఏమీ రాలేదు. ఏం జరిగింది? దీపం వెలిగించి చూసేసరికి దొడ్డిలో 
కాళ్లు జాపి ఒక (వక్కకి పడుక్కుని ఉంది కారియా; కుక్కవిల్లేమో దాని 


68 బెంగాలీ కథానికలు 


వడిలిపోయిన ఛాతీని శక్తి కొలదీ నాకుతోంది. మధ్య మధ్య ఒక చన్ను విడిచి 
మరొక చన్ను కుడుస్తోంది. దగ్గరగా వెళ్లి మన్‌చనియా తన చేత్తో కుక్కపిల్లను 
ఇవతలికి లాగేసరికి, కారియా వళ్లు దులుపుకుని లేచి నిలబడింది. చాలాసేవు 
తేరిపార చూసింది. ఈ వ్యవహారం అంతా నీకథ లాంటిదే, నీ పని నీకే అర్థం 
అవడం లేదు, అన్నట్లు. ఒక (పక్కకి పడుకోగా పడుకోగా వళ్లూ, కాళ్లూ చేతులూ 
మొద్దుబారిపోయాయి. కారియా మట్టి వాసన చూస్తూ చూస్తూ ఇంటి బైటకు 
వెళిపోయింది. 

“ఇప్పటి నుంచి ఇంక దీనికో పేరు పెట్టాలి. నా ఉద్దేశంలో దీనిపేరు “బచ్చా” 
అని పెడితే బాగుంటుంది”. 

“అవును “బచ్చా” అనే పేరు బాగుంటుంది”. 
"బచ్చా! ఒరే బచ్చా! మళ్లీ కళ్ళు మిటమిట లాడిస్తూ చూస్తున్నావు. వేలు 
కరుచుకోవద్దని చెప్పలేదూ నీకు! మొద్దు తిరుగుబోతు! అదేం తినే 
వస్తువనుకున్నావ్‌? ఆకలేస్తోందా? అయితే నీకేదో ఇస్తాంలే! అట్టేసేపు పట్టదు. 
పిల్లలకు గంట గంటకీ పాలు పట్టాలి కదా! రా!” 

“కుయ్‌, కుయ్‌ మని చేసే శబ్దం ఉందే, అది కుక్కపిల్లలు ఆకలి వేసేటప్పుడు 
పిలిచే కేక”. 

“ఆకలి వేసినప్పుడు మామే కాదు, మిగతా సమయాల్లో కూడా అది అలాంటి 
శబ్దమే చేస్తుంది”. 

మన్‌చనియా ముఖంలో చిరునవ్వు (పకాశిస్తోంది. ఆ చిరునవ్వే 
కనుపించకపోతే, భర్త మిగతా సంగతి అంతా పూర్తిగా (గహించుకో 
లేకపోయేవాడన్న మాట. 15 రోజుల తర్వాత ఇదే మొదటి సారిగా ఆమె నవ్వింది. 

“ఆ విషయాలన్నీ నీకు బాగా తెలుసు. కుక్కను పెంచగా పెంచగా నీకు అన్ని 
విషయాల్లోనూ కట్టుదిట్టం అయింది”. 

' మరునాడు రోజంతా కారియా వక్షస్థలాన్ని నాకుతూనే ఉంది "బచ్చా"! రోజంతా 
కారియా వళ్లు జాపుకుని పడుక్కుంది. ఏదో బాగా విశాంతి కలిగినట్లు తోస్తోంది. 
"మన్‌చనియా తట్టనెత్తి పై పెట్టుకుని బైటకు వెళుతున్నప్పుడు ముసలికుక్క 
కూడా వెళ్లడం మానేసింది... ఆవిడ ఏమీ అలా ఆజ్ఞావించకపోయినా సరే, తనంతట 
తానే మానేసింది. బజారు నుంచి ఆమె తిరిగి వచ్చేసరికి, ఇంత (క్రితం మాదిరిగానే 
మునలికుక్క పడుక్కుని ఉంకే, దాని ఛాతీ నాకుతూ “బచ్చా ఉంది. కారియా 
చనుమొనలు ఇప్పుడింక మొటిమల్లా లేవు. కొంచెం పెద్దవయ్యాయి. వాటి 
మొదళ్లు కూడా కొంచెం పటిష్టమయ్యాయి. కొంచెం వంగ పండు రంగులాగ 
మెరుస్తున్నాయి. ఏమీ గీసుకున్నట్లు పుండ్లు లేవు కదా! ఊరీకే నాకుతూంటే, 


భూవతనం 69 


కుడుస్తూంటే బచ్చా వాట్లనలా పీకుతూంకే! ఏం చెప్పలేం (వేలుతో పట్టుకుని 
చూసింది మన్‌చనియా.... ఏం లేదు. ఇవేమీ గోకినట్టి పుళ్లుకాదు నాడులూ, 
నరాలూ వంగపండు రంగులాంటి పలచని మరకలు తప్పిస్తే, అవి చక్కగా పైకి 
కొట్టవచ్చినట్లు కనుపిస్తున్నాయి. బాగా జిడ్డుగా ఉంది దాని చర్మం. కారియా 
ముఖ వెఖరి చూస్తే, మన్‌చనియా నిష్కారణ కౌతూహలం దానికి సందేహాస్పదంగా 
ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా నిర్ధాంతపోయి చూడడానికి వాల్లిద్దరి మధ్యా ఏం 
రహస్యం ఉంది? ఇంత (క్రితం ఇటువంటి చూపులు లేవా? 

తగరపు పళ్లెరం చేత్తో పట్టుకుని మన్‌చనియా వరండాలోంచి పిలుస్తోంది: 
“బచ్చా! బచ్చా! రా రా నువ్వు! కురొకుర్‌-కుర్‌-కుర్‌- రారా బాబూ!” 

“బచ్చా"కు ఎవరు పిలుస్తున్నారో అర్థమయింది. “"ఘర్‌ఘర్‌ మని చప్పుడు 
చేస్తూ లేచి వరండాలోకి వచ్చింది. ఒక్కసారి ఎగిరి మన్‌చనియా పై పడాలని ఉంది 
దానికి. మోకాళ్లపై బట్టలో “ఖరఖరమని చప్పుడు చేస్తూ గోళ్లతో గీకడం 
మొదలుపెట్టింది. 

“ఉండు ఉండు! ఒక్క క్షణం ఓపిక పట్టలేవా? ఎందుకొచ్చావు? కారియా 
దగ్గరకు వెళ్లలేకపోయావా? నీకోకొత్త తల్లి దొరికింది కాదూ? దాని రొమ్ము నాక 
కూడదా? ఇంకా దాన్ని వాసన చూస్తావా” 

ఏమిటి ఈ విషయం -ఏం జరిగి ఏమయింది? ఇల్లాంటిదేదో జరిగినట్లు గుర్తుకు 
వస్తోంది. మరచి పోవడమెలాగ!... 

కారియా మెడ (తిపిపాంగణం నుంచి చూసింది. దాని కళ్ల వెనుక నుంచి 
ఎక్కడకు పోయింది? మన్‌చనియా మాట వినబడింది. ఆమె హావభావాలను, 
(పతీ అంగ భంగిమను గమనిస్తోంది. ఆ తగరపు పళెరం ఎక్కడకి తీసుకు 
వెళ్తుందో, అటు వైపు చెవి (తిప్పి నిలబడి ఉండి పోయింది..“బచ్చా' చేతి నుంచి 
విడిపించుకుని, బైట ఒక చుట్టు తిరిగి వచ్చి దాని (పక్కన ఉండడం స్వాభావికమే, 
కాని అలా చేయడానికి నిగ్గువేని ఊరుకుంది కారియా. ఎంతో ఆతురతతో 'బచ్చా' 
తిరిగి రావడం కోసం ఎదురుచూస్తోంది... పళ్లెరంలో పాలు పూర్తిగా నాకే దాక కూడా, 
“బచ్చా ఇంకా అక్కడ "కుయ్‌ కుయ్‌” మంటూ ఉండిపోయిందేమిటి? ఆ వళ్లెం 
కింద చుట్టకుదురుని ఇంకా వాసన చూస్తూ ఉందేం?... 

“అయిందా?” 

ఇదేం అభిమానమో!... మన్‌చనియా గొంతుకలో ఇటువంటి భాధా కరమైన 
ధ్వనిని కారియా పూర్తిగా ఎరుగును. “రప్పు"మని ఒక్కసారి దుమికి వరండాలో 
బచ్చా మెడపైన వళ్లతో పట్టుకుని దాన్ని లాక్కుని తీసుకు వచ్చింది. తర్వాత దాని 
యధథాస్థానంలోకి వెల్లింది. అక్కడ ఏం చేయదలచుకుందో ఏమో... తిన్నగా బచ్చా 


70 బెంగాలీ కధానికలు 


మెడపైన నాకుతూ కొంచెం విశ్రాంతిని పొందెందె. ఆ పైన ఒక (పక్కగా పడుకుని 
తను కూడా విశ్రాంతి తీసుకుంది... లేదు ఈసారి చెప్పక్కరలేదు! ఈసారి ఏం 
జరుగుతుందో దాని గురించి బచ్చాకు వేరే తెలియజేయనక్కరలేదు. 

కర స్తంభం పట్టుకుని, నోటమ్మట మాట రాకుండా, నిర్జాంతపోయి చూస్తోంది 
మన్‌చనియా.... ఇంకా ముసలి కారియాకు కోరిక తీరలేదు! బాగా నొక్కిపెట్టి 
నలిపేసింది బచ్చాని. శరీరం కదపకుండా కేవలం తల తిప్పి దాన్ని అనేక 
విధాలుగా కుమ్మడానికి _పయత్నించింది కారియా. ఒకవేళ శరీరం కదిపితే 
బచ్చాకు చన్నుకుడవడం సౌకర్యంగా ఉండదనో లేక తన మట్టుకు తనకి విశ్రాంతి 
ఉండదనో ఎవరు చెప్పగలరు? ఈ మునలి కుక్క యొక్క హృదయ పరివర్తనాన్ని 
పరసాదీ ఏమైనా గమనించాడాషేభర్తని పిలిచి ఇదంతా చూపించాలని ఆమెకు బాగా 
కోరిక కలిగింది, కాని కొంచెం సందేహించింది. 

ఈ సంగతి అంతటిపైనా పరసాదీ దృష్టి పడకపోలేదు, కానీ ఈ విషయం 
మన్‌చనియాతో ఎలా చర్చించడం? 

ఏదో నక్క వాసన రాబట్టి ఆ రాతంతా కారియా మొరుగుతూనే ఉంది. దాని 
మూలాన ఆ రాతి మన్‌చనియాకు చాలాసార్లు నిదా భంగం అయింది. 

మరునాడు లేచి చూసే నరికి కారియా కానీ బచ్చా కానీ ఎక్కడా కనుపించలేదు. 
వసారాలో ఎక్కడి కెళ్లుంటారు చెప్మా! “సాతపూతియాి చిక్కుడు కాయల పందిరి 
(కింద ఒక సందుకు పెట్టిలాంటి కరలతో కట్టిన గూడు ఉంది. ఒకప్పుడు 
మన్‌చనియా బాతులను పెంచింది, వాటికోసం ఆ బుల్లి 'గది' కట్టించింది. వెతికి 
చూసెసరికి ఆ పెట్టి లాంటి చిన్న "గదిలోకి బచ్చాను తీసికెళ్లి నిద పోతున్న 
కారియా కనుపించింది. ఆ గూడు నాలుగు (పక్కలా మూసి ఉంది, కేవలం ఒక 
పక్క బాతులు (పవేశించేందుకు ఒక చిన్న తలుపు లాంటిది ఉంది. 

తల (క్రిందకు వంచి చూస్తోంది మన్‌చనియా లోపల చీకటిగా ఉండబట్టి సరిగ్గా 
కనుపించడం లేదు. 

ఘర్‌-ర-ర్‌-ర్‌-ర్‌... ఇప్పుడింక ఎవరి అవసర ముంది.? 

“ఊ, చంపేస్తున్నావ్‌! నోరు మూసుకో కారియా!” 

మన్‌చనియా అరుగుమీద నుంచి చిక్కుడు కాయ విసిరింది. “ఖట్‌ఖట్‌'మని 
చప్పుడు అయాక, మొరుగుతూ మొరుగుతూ లేచింది కారియా. పరసాదీ వచ్చి 
అడిగాడు: “ఏమిటి అంత మొరుగు ఎందుకు” 

“దానికేదో అనిష్టుయింది” 

“సాతపూతియా చిక్కుడు పందిరి ఇప్పుడు దాని స్వస్థానం అయినట్లు 
కనుపిస్తోంది, కాదూ?” 


భూవతనం 71 


“అవును, మరింకే మనుకున్నారు?” 

“డ్రా బిడ్డను సంపాదించింది". 

“సప్త జన్మల సంతానం!” 

ఆ తర్వాత ఆ విషయంలో భర్తకి మరింత మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా 
ఉండేందుకు కడవ పుచ్చుకుని “సర్కార్‌ హైందారాతలాయ్‌'కి నీళ్ళు తెచ్చేందుకు 
వేళింది. 

పరసాదీ “అమ్మయ్య!” అన్నట్లుగా విశ్రాంతిని సూచించే నిట్టూర్పు విడిచాడు. 
భార్యా భర్తల బాంధవ్యం ఒక కలవర పరిచే స్థానాన్ని చేరుకుంది - వాళ్లంతట 
వాళ్లకి తెలియకుండానే. 

ఆ రోజు అతను కూరలు కొనేందుకు “హరదా-హాట్‌ కి వెళ్లవలసి ఉంది. 
కొంత కంగారు పడవలసి ఉంది, అందుచేత తొందరగా వంట కోసం నిప్పు 
అంటించాడు. వంట కట్టెలు విరుస్తున్న చప్పుడు విని “భౌ, భౌ మంటు 
మొరుగుతూ లేచింది కారియా. 

“తస్సాదియ్యా! కాస్త పుల్ల విరిగిన చప్పుడవడానికి వీలులేదు”.... 

నిజమే. గోడమీద కాకి కనిపిస్తే మొరుగుతూ లేస్తుంది కారియా; పరసాదీ 
వసారాలో తిరుగుతూంకే మొరుగుతుంది; ఇంటి కప్పు పై (గద్ద వాలితే 
మొరుగుతుంది; గుమ్మం బైట పిల్లి కనిపిస్తే మొరుగుతుంది. అందరూ 
శతువులే, అందరి నుంచీ ఏదో ఆపద సంభవిస్తోనే ఉంటుంది. అన్నీ కాపలా కాస్తూ 
ఉండాలి, కనిపెడుతూ ఉంచాలి, కాస్త ఎదైనా ఆపద యొక్క వాసన ముక్కుకి 
తగిలితే చాలు అరిచి హడల గొక్టెయ్యాలి, 24 గంటలూ కన్నూ చెవీ, ముక్కూ, 
అన్నీ-తెరిచి ఉంచాలి; ఎవరినీ నమ్మడానికి లేదు; శతువు దాడిచేసే ముందే 
వాడిపై ఎగిరి పడాలి; కాస్త అవకాశం దొరికితే చాలు దానితో పడలేం.... 

పక్క కాలువ ముందు ఒక ముంగిన కనిపిస్తై బాతు గూడు నుంచి బైటకు 
వచ్చేసింది కారియా. పొయ్యి పక్క నుంచి తీక్షణంగా చూస్తున్నాడు కుక్కని 
పరసాదీ.... ఎర బడ్డ దాని రెండు కళ్లూ, దాని వళ్ళ్లూ, దాని హావభావాలూ 
చూస్తూంటే మళ్లీ ఇంకో బిడ్డను కనే లక్షణాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. దాని 
వెనకాలే కుక్కప్లిల కూడా బాతు గూడు నుంచి ఇవతలికి వచ్చింది. ముంగిస 
భయపడి పారిపోయింది. అయినా కారియా హడావుడీ, మొరుగులు తగ్గలేదు. 
బాగా దొర్లడం మూలాన దాని ఛాతీ పై చాలా మట్టుకు మట్టి అంటుకుంది. 
నడుస్తున్నప్పుడు కూడా కారియా వక్షస్థలాన్ని నాకడం మానలేదు బచ్చా కాని 
ఏమిటిది? అదే అది! ఏం పారపాటు లేదు.... అయినా ఇదేలా సంభవం 
అయింది? వాళ్లిద్దరూ మళ్లీ బాతు గూడులో (వవేశించారు.... నిర్జాంతపోయాడు 


72 జంగాల కథానికలు 


వరసాదీ. జంతువుల విషయంలో ఇలా జరుగుతందని అతనికి తెలియదు. 
- మన్‌చనియా ఏం కనిపెట్టింది? మన్‌చనియాకు ఇదంతా చెప్పాలా? చుట్టు (పక్కల 
వాళ్లను పిలిచి ఈ తమాషా అంతా చూపించుదామనుకున్నాడు, కాని అది 
సరియైన ఉపాయం కాదు. అందుచేత నోరు మూసుకుని ఊరుకున్నాడు. 

హరదా-హాట్‌ వెళ్లే (తోవలో మన్‌చనియా శునక ద్వయం విషయం 
తర్కించుకుంది. ఆహారం తీసుకునేందుకు పిలిచినా ఆ రోజున కారియా బాతు 
గూడు నుంచి బైటకు రాలేదు; తనూ తినలేదు, బచ్చాను కూడా తినేందుకు 
వెళ్లనీయలేదు: బచ్చా గురించే విశేషమైన ఆలోచన.... 

“రారా, అన్నం తినకుండా ఎలా ఉండగలవు?"”, అని ఎంత (బతిమాలినా పని 
జరగలేదు. ఇంతకంటె ఈ విషయం గుధించి మన్‌చనియాతో చర్చించడానికి 
పరసాదీ మనసు ఒప్పడం లేదు. అయినా మన్‌చనియా _(గహించలేక పోతుందా? 
ఏమైనా తెలిసిందా!... 

ఇంటికి తిరిగి వచ్చేసరికి పొద్దు పోయింది. అయినా రోజస్తమానం బచ్చా 
తినకుండా ఉండిపోయింది. ఇది మన్‌చనియాకు చాలా దుఃఖకరమైన సంగతి. 
తగరపు పళ్లెరంలో తీసుకుని వెళ్లింది బాతు గూడువెపు. 

“బచ్చా! బచ్చా! రారా బాబూ రారా! కులాకురాకురాకుర్‌ాకురాకుర్‌!” 

ఇంట్లోంచి పరసాదీ అన్నాడు: “అది వచ్చేసిందే!” 

వాస్తవానికి బచ్చా రాలేదు. బాతుగూడు రంధం మధ్య నుంచి ముఖం బై టకి 
పెట్టి “భాభా” మని మొరిగింది కారియా. పళ్లు బైటకు పెట్టి ఆహారం కొరకడానికి 
పయత్నించింది. 

“నిన్ను పిలిచి చచ్చిందెవరు?నువ్యు నోరు మూసుకో?” 

ఒక కాలు బైటకు జాపుకుని బెటకు వచ్చింది కారియా. ఇది తనకు 
పరిచితమైన కారియా కాదు, ఇది పూర్తిగా మరొక మూర్తి. విషయం సరిగ్గా 
(గపాంచుకునే ముందరగానే, శతువుపై విరుచుకు పడింది; మన్‌చనియాని పీకి, 
కొరికి ముక్కలుముక్కలు చేద్దామా అన్నట్లు మీద పడింది కారియా. కంగారుగా 
ఎగిరిపడిపోయింది ఆనప పాదుపై మన్‌చనియా. కట్టుకున్న బట్ట పీలికలై 
పోయింది; [వేళ మధ్య నుంచి రక్తం (పవహిస్తోంది, “ఆ, ఆ అంటూ 
కషరపట్టుకుని వచ్చాడు పరసాదీ; కాని పరసాదీకి అదంతా ఏం తెలియడం లేదు. 
బాతుగూడు రంథధం నుంచి చీల్చుకుని వచ్చేవరకూ ఆమె కారియా ఛాతీపై తన 
దృష్టిని పసరింపబేయలేదు. కారియా చన్నుల నుంచి పాలు బెటకు 
వస్తున్నాయి. అదే వెచ్చని, తడిగా ఉన్న ేళాడుతూ ఉన్న మాంస పిండాల 
భారమే తన (వేళ్లపై పడిందె- ఆ కుక్క తనపై దాడి చేసినప్పుడు.... అవును, 


భూపతనం 73 


తడితడిగా ఉన్నది! కారియా వక్షస్థలం నుంచి పాలు కారాయి. ఇపుడు తన 
(వేళ్లమధ్య కారియా పాలే రక్తంతో పాటు కలిసి పడ్డాయి. 
మన్‌చనియా శాపభారం ఒక బద్ద రాతి బండ కంటి ఆవు గుండెపె బరువుగా 


పడింది. 


(“'స|తరేభార్‌ బాబా', 1959) 


సరిహద్దురెఖ 


ఆశావూర్జాదేవ 


అందరూ విసుక్కుని వెల్లిపోయారు. 

ఆఖరికి సతీనాథ్‌ తన యింటి రెండవ అంతస్తు నుంచి లేచి వచ్చాడు. వచ్చి 
ఇలా తీవ స్వరంతో పలికాడు? “ఛబీ, అనభ్యతకు కూడా ఒక హద్దు ఉంటే 
బాగుంటుంది. కానీ నువ్వు ఈ పెళివారి ముందు చూపించావే, ఆ అసభ్యతకు 
ఏమీ హద్దు లేకుండా పోయింది. నన్ను ఇంతమంది బంధువుల మధ్య అతి 
నీచంగా నువ్వు అవమానించినా, నా ముఖంలో ఏం తక్కువ నవ్వు కనిపించలేదులే. 
ఇంక దయచేని వెళ్ళు!” 

రెండవ అంతస్తు పైన కప్పు వేసేందుకు సాంక్షను అవలేదు; అయినా ఛబీ 
కోసం పెంకుల కప్పు వేసి ఒక చిన్నగది కట్టటం జరిగింది. ఛబీ ఈ పెంకుల 
కప్పుల గదిలో వెలుగు (పవేశించదు. [కింద అంతస్తు వరండానుంచి వెలిగే దీపపు 
ఒక సన్నని కిరణం అక్కడ (పతిబింబించి ఆ గది గుమ్మాన్ని కాస్త కనువించేలా 
చేస్తుంది. 

ఆ గుమ్మం తలుపు పై చేయి వేసుకుని నిలబడింది ఛబీ; అక్కడ తలుపు పైన 
ఆమె చేతి [వేళ్ల ఒక పక్క చెంపా మటుకు కనుపిస్తున్నాయి. కాని అవి 
చూసినంత మాతాన ఛబీ ముఖకవళిక పట్టుబడదు. 

పట్టుబడదు-ఇదివరలో లాగే మొండిగా బండగా ఉంది. నతీనాథ్‌ పిలుస్తూ 
వచ్చే ముందు ఏ మొండి పట్టులో వుందో ఇప్పుడు అంతకంటె పిచ్చి పట్టుదలతో 
ఉంది. ఛబీ ఈ అవస్థలోని మార్పు మట్టుకు అర్థం కావడంలేదు. వింతగా గొంతుతో 
ఛబీ ఇలా సతీనాథ్‌తో: “మళ్లీ కష్టపడి ఎందుకు వచ్చావు? నే నిదివరకే 
చెప్పాను....” 

“అవును తెలుసు....” అని చిరాకుగానూ, కోపంగానూ అన్నాడు నతీనాధ: 
“తెలుసు ఒక్కొక్కరూ ఇంటిల్లిపాది జనం నిన్ను స్తోతం చేసేందుకు వచ్చారని 
వాళ్లందరినీ నువ్వు ఇది తినకండి, ఇలా కిందకు వంగకండి' అని అరుస్తూ హడల 
గొట్టావని. మీ వదినగారు చేతులు జోడించుకుని తిరిగి వెల్లి పోయిందని కూడా 
విన్నాను. అందుచేత - సీ”. 

ఇప్పుడు ఛబీ ముఖం కనబడలేదు. 

ఛబీ ఇంటిలో నుంచి కొద్దిగా బైటకు వస్తే కనుపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు 
బైటకు రానేలేదు. ఆ పెంకుటి గది తలుపు ఆమెను, సీతాదేవిని పర్ణశాల ముందు 
గీసిన గీత లాగ, ఆపుజేసింది. ఆ గుమ్మపు సరిహద్దు ఆమె దాటితే ఎవరో 


సరిహద్దురేఖ 75 


రావణుని చేయి ఆమె మీద పడుతుందన్నట్లు!కానీ తలుపు మూసుకుని (పక్క 
పరచుకుని, పడుకునేందుకు ఆమెకు అవకాశం దొరకలేదు. ఆ సాయంతం ఒకరి 
తర్వాత మరొకరు వచ్చి ఆమెను పిలుస్తూనే ఉన్నారు. 

“ఓ ఛబీ,500 మంది వచ్చి ఉన్నారు (కింద; ఎంతో మంది “ఛబీ, ఛబీి' అంటూ 
నీ కోసం వెతుకుతున్నారు; ఒక్క మాటు రావే!.... “ఓ ఛబీ, మీ అన్నయ్య గారి 
అల్లుడు ఎలా ఉంటాడో ఒక్కసారి వచ్చి చూపించనే!” ...“మేనత్తా, పెల్లి వారింట్లో 
అన్ని ఏర్పాట్లు చేయకుండా వచ్చేశావు, నాన్నగారు కోపంతో మండిపడుతున్నారు 
త్వరగా రా!” 

కాని భబీ కదలలేదు. 

భబీ దురభిమానం సడలలేదు. 

ఛబీ, “తల నొప్పిగా ఉంది", అంది. 

అయినప్పటికీ, రోజస్తమానం ఏమీ లేదు. ఏ రోజూ ఏమీ లేదు. మొదటి 
నుంచి పెళ్లి పనులు ఛబీ చక్క బెట్టింది. వంటిల్లు, సామానుగది, భోజనపు గది, 
పూజగది, అన్నీ చ|కంలా తిరిగి చక్కగా ఏర్పాట్లు చేసింది : ఏ ఘటన మూలాన 
పెళ్లినాటి సాయంకాలం ఆమెలో ఈ దురభిమానం కలిగి ఆమెను పడకపై 
ఉండిపోయేలాగ చేసిందో చెప్పలేము. పెల్లి సమయంలో అంతా ఆమె కోసం 
వెతికారు. 

ఛబీ ఎక్కడ? ఛబీ! 

ముహూర్తానికి కావలసిన వన్తువులు ఏవీ కనబడవేం? ఎక్కడ ఉన్నాయి? 

నిజానికి దొరికాయనుకోండి, అవన్నీ (పక్కనే ఉన్నాయి. అయినా ఎవరైనా వాటి 
దగ్గర కూర్చుని అవి అందించకపోతే కష్టం కదా? అదీకాక మొత్తం పెల్లికి 
సంబంధించిన వస్తువులన్నీ ఛబీ ఆజమాయిషీలోనే ఉన్నాయి. పెళ్లికూతురు తల్లి 
ఎన్ని వైపుల పని చక్కబెట్టగలదు? అతిథులని సత్కరించడానికేనా వ్యవధి లేదు 
ఆమెకు. 

కానీ అన్నీ తెలిసి కూడా అన్నిటికంటె నిక్కచ్చిగా అవసరమైన సమయానికి 
ఛబీ పారిపోయిందే? ఛీ, ఛీ! తిట్లు తిన్న మొగుణ్ని సంతోషపరచడానికి వెళ్లిందా 
ఏం? అయినా ఇదా అందుకు సమయం? వెరి వెంగళప్ప, ముందే ఏం చేస్తూ ఏం 
చేస్తాడో వాడికి నిద బిళ్లలిచ్చేసి నిక్సింతగా వచ్చేయ కూడదా? వధూవరులు 
శయ్యామందిరం లో ఉన్నప్పుడు భోజనపు ఏర్పాట్లు అన్నీ చేసి రెండవ అంతస్తు 
పై కూర్చుని, నిదనుంచి లేచిన మొగుడికి అన్నం పెట్టి తృప్తి పరచవచ్చు కదా! 

ఏమిటిది! 

ఇదె సహించడం కష్టం కదా! 


76 బెంగాలీ కథానికలు 


ఈ ఇంటిల్లిపాది జనం చూస్తూండగా నువ్వు గర్వంతో మొగుణ్ని తీసుకు 
వెళ్లిపోయి కూర్చున్నావా నీ గదిలో? ఏమన్నావు “అతను తినడు, నేను 
తినను”.... ఛీఛీ! ఇటువంటి అల్లుడున్నప్పుడు, అన్నగారికి ఎన్నో 
సుఖపదమైన సంగతులు చెప్పవలసి ఉన్నప్పుడు, పెళ్లి వేళ, (స్త్రీల 
ముచ్చట్లవేళ, నువ్వేమైనా ఒక్కసారి వచ్చి చూశావా? తిండి తినేటప్పుడు 
ఇటువంటి పాగరు ఎక్కడైనా చూశావా? ఇలాంటి ఉత్సవం, ఇటువంటి జనాభాకు 
చక్కని వంటకాలూ, చేపలూ, మిఠాయిలూ, అలాంటివి అన్నీ ఉండగా, పట్టుమని 
ఇద్దరు మనుష్యులైనా ఏమీ పంటితో కొరికి రుచి చూడలేదే! ఉపవాసం 
ఉండిపోవాలా? 

నీ అన్నగారి మంచి చెడ్డల గురించి ఏమైనా ఆలోచించావా? అన్నగారిదీని, 
వదిన గారిదీ శిరస్సు నిగ్గుతో వంగేలాగ చేస్తావా? నీచత్వానికి ఏం వాద్దు 
ఉండనక్కర్లేదా? 

అన్నగారే, నీ కంటె 20 ఏళ్లు పెద్దవాడైన అన్నగారే, తండి లాంటివాడే, నిన్ను 
తండి లా పెంచాడే, నీకు పెళ్లి చేశాడే! అటుపైన పన్నెండు మాసాలు, ముప్పయి 
రోజులూ, నిన్ను నీ వెరి మొగుణ్ని పోషించాడు; నీ కోసం గది కట్టించాడు. 
అటువంటి అన్నగారు నీ పిచ్చి మొగుణ్ని ఏదో తిట్టాడని, ఏదో కాస్త గెంటాడని, 
ఇటువంటి అసభ్యపు వ్యవహారానికి సిద్ధపడతావా? నీ శరీరం కృతజ్ఞతా భారాన్ని 
మోయలేదా? 

ఛబీ పట్ల ఇంత కృతఘ్నత ఏవిధంగా ఆరోపించబడిందో ఆ విధంగానే ఆమె పట్ల 
జాలి చూపేవాళ్లు ఆమె పెంకుటిల్లు తలుపు ముందు తీర్ధ (పజలా వచ్చి పడ్డారు. 

చాలా మంది సవోనుభూతి _పకటించారు. 

అయితే అదంతా చాటుమాటుగానే. 

కారణమేమిటంటే ఎవరైనా గృహస్థుల పతిపక్తుల మాట రహస్యంగానే చెపితే 
మంచిది. రహస్యంగా అనబడుతుంది “ఆహా!” అని. అనబడుతుంది- 
'దెబ్బతిన్నాడు! చెల్లెలి భర్త విచ్చివాడు, ఆ సంగతి తెలుసుకుని 
(పవర్తించనక్కరలేదా? నీ లాంటి తెలివైన వాడు, మంచీ చెడ్డ తెలినినవాడు. నీ 
కూతురి వివావో సమయంలో, బావగారిని బుజం పట్టుకు గెంటేస్తాడా? నీ చెల్లెలు 
ఇబ్బందిలో పడి నీ ఆశ్రయంలో ఉండబట్టి ఇలా (పవర్తించ గలిగావు కాని, అదే 
ఆమె ధనవంతుని భార్య అయితే ఇలా చూస్తావో” 

కానీ (క్రిందకు వెళ్లి మళ్లీ తనే కోపంలో మునిగిపోయి సతమతమవుతూ 
కూర్చున్నాడు 

కానీ కూర్చోలేదేం? 


నరివాద్దురేఖ 77 


అతను ఏమైనా ఏనుపభువా, కృష్ణ చైతన్యుడా-కోపం లేకపోవడానికి తన 
తత్వంలో వాళ్ల సానుభూతికి సమాధానంగా చబీ కళ్లమ్మట నీళ్లేం కార్చలేదు. 
నరికదా ఇలా అంది: “మీ మాటలేమీ నాకు నచ్చడం లేదు. మీరంతా [కిందికి 
వెళ్లిపోండి”- 

అయితే ఏమయింది? 

ఏసూ, చైతన్యులు కూడా ఇలాంటప్పుడు కోవిస్తారేమో! 

అయితే ఇదంతా ఒక సాంధ్య లీలేనా? 

ఆ రాతి, చాలా రాతి గడిచాక, పై వాళ్లందరూ సెలవు తీసుకున్నాక, కేవలం 
ఇంట్లో వాళ్లే భోజనానికి కూర్చున్నారు. అప్పుడు సతీనాభ్‌ తన (క్రొత్త అల్లుని 
రూపురేఖలూ, గుణగణాలు తన శక్తి కొలదీ పొగిడి ఆనందించాక, అకస్మాత్తుగా 
అడిగాడు: “కితీక్‌ అన్నం తిన్నాడా?” 

అప్పటికి అతనికి అంతా జ్ఞాపకం వచ్చింది అసహ్యంగా చీపురు మీద ఒక 
మిఠాయి ముద్ద పెట్టుకుని క్షితీశ్‌ బంధువులందరూ మాట్లాడుతూ కూర్చున్న 
చోటకి వచ్చి తినడం మొదలు పెట్టడం, తను అతణ్ని తిట్టి హాలులో నుంచి పట్టి 
గెంటివేయడమూను. 

ఆ వ్యవహారం అంతా గర్హించదగినదని సతీనాథ్‌ అంగీకరించక పోలేదు; 
అయినా, తన (పవృత్తి ఉప్పూ కారం తినే స్వభావాన్ని ఎలా అత్మికమించగలదు? 

ఆ క్రితీశ్‌ అల్లా వచ్చిన సమయంలో సతీనాథ్‌ పరిస్థితి గమనిస్తే అతని పవర్తన 
. అర్థమవుతోంది" కన్యాదానం చేసేందుకు శాస్త యుక్తంగా ఆ పూట అన్నం 
తినలేదు, అటువంటి చిరాకుగా, మనస్సు ఉద్వేగకరంగా ఉన్న సమయంలో ఆ 
బావగారి వెరి వాలకం, పిచ్చి పనీ చూస్తే అతనెలా తట్టుకోగలడు? 

నిజంగా తట్టుకోలేకపోయాడు సతీనాథ్‌. 

కానీ, వెరివాడు అంత అవమానంతో చిత్తు చిత్తు అయిపోతాడని నతీనాథ్‌ 
ఊహించలేదు... తిరిగి వెళ్లి, ఏ మిఠాయి కొట్టులోనో కూర్చుని ఉంటాడను 
కున్నాడు. అదీ కాక, ఛబీ ఇంతగా ఈ విషయం మనస్సుకి పట్టించుకుంటుందని 
కూడా అతను. ఊహించలేదు. ఛబీ కనుపించక పోయేసరికి, తనొక్కడే కాదు ఆ 
లోటు వల్ల బాధపడినది - ఇంటిల్లిపాదీ "ఛబీ, ఛబీ' అంటూ గొడవ చేసేశారు. 

అదే సమయంలో తన భార్య అక్కగారు, ఆ కన్యాదానపు సభలో జరిగిన గొడవ 
గురించి ఇలా లేవదీసింది మరింత గొడవ: “ఏమిటో భాయీ, నువ్వేమో మీ 
" బావగారిని వెళ్ల గొట్టావనీ, మెడ పట్టుకు గెంటావనీ, అందు మూలాన మీ చెల్లెలు 
దుఃఖపడి తన గదిలో కూర్చుండి పోయిందనీ, అప్పటి నుంచీ దిగి రాలేదనీ, 
విన్నాను. మీ బావగారేమో మిఠాయి కొట్టులో “తన్వి గంధి మిఠాయి ముద్ద 


78 బెంగాలీ కథానికలు 


(పొట్లాం) తినడం గురించి దెబ్బలాట వచ్చిందనీ, అవన్నీ మిఠాయి ముక్కలు 
వోలు మెట్ల నిండా వినిరేశాడని కోపగించి పారేసి వెల్లిపోయాడనీ - విన్నాను. 
అతను విచ్చివాడయితే అవచ్చు, కానీ మీ చెల్లెలు పిచ్చిది కాదు కదా?” 

ఈ యుక్తి యుక్తమైన (పశ్న విని, తను ఇదివరలో పెళ్లి పీటపై నుంచి కోపంతో 
లేచి చేసిన హడావుడి గురించి మాట సర్దుకోలేక పోయినా, ఇప్పటికి ఇంటి 
బంధువులతో చేన్తున్న భోజన సమయంలో తనలోని సహజమైన జాదార్యం 
(పస్ఫుటింపచేస్తూ, అడిగాడు, “క్రితీక్‌ భోజనం చేశాడా” అని. 

సాయం(తం నుంచీ, ఒక 50 మంది జనం వెళ్లి ఛబీని పెళ్లి చూసేందుకు 
రమ్మనీ, అతిధుల (పక్కకు వచ్చి కూర్చోమనీ, పంక్తి భోజనానికి రమ్మనీ 
(బతిమాలారు. కానీ, పర్వతంలా కదలకుండా కూర్చుండి పోయింది ఛబీ: దిగి 
రాలేదు. 

ఇలాగ జరిగిన అనభ్యపు వ్యవవాోరం గురించి మళీ తన భార్య వల్ల విన్నాడు 
సతీనాఢ్‌. ఆ తర్వాతనే అతని లో జిదార్యం సంగీతం _పతిధ్వనించింది. “ఈ ఆశ 
ఇలా పని జరగదు” అని. 

అంతటితో ఒక్కసారిగా లేచి వెళ్లాడు రెండవ అంతస్తు పైకి. అన్నాడు: 
“చేతులు జోడించి టూర్ధిస్తున్నాను, ఒక్క మాటు వచ్చి మాతో భోంచెయ్యవూ?” 

ఛబీ కంఠం ఎమైనా కంపించిందా? 

లేక అదంతా నతీనాథ్‌ (భమయేనా? 

(భమ అనే తెలుస్తోంది. ఛబీ మట్టుకు శు[భంగా గొంతుక సవరించుకు అంది: 
“ఇదంతా ఎందకు చెపుతున్నావు అన్నాయ్యా, నేను నీకు చెప్పలేదు నాకు అన్నం 
తినాలని లేదనీ, తినలేననీ? తల నొప్పిగా ఉందని చెప్పాను కదా!” 

సతీనాథ్‌కి బావగారు మిఠాయి ముద్ద తినడం మెట్లనిండా పడడం మొదలైన 
వాత అనహ్యపు సంఘటన అంతా గుర్తుకు వచ్చింది. వెంట వెంటనే మరాక 
మాట.... “వెచ్చివాడే, విచ్చివాడే, భర్త!” అని తోచింది. 

మెత్తని గొంతుతో అన్నాడు: “బాగుంది, ఊరికే ఒక్కసారి మా అందరితో వచ్చి 
కూర్చోలేవా? క్షితీశ్‌కి భోజనం మేడ పైకి పంపించమని చెప్పి వచ్చాను. అతనికి 
అన్నం పెళ్టేసి నువ్వు రా!” 

ఛబీ పూర్వం లాగే నిక్కచ్చి అయిన కంఠంతో అంది! “ఆయన 
తినదలచుకోలేదు, అన్నయ్యా!” 

మళ్లీ ధెర్యం తగ్గిపోయింది. 

అయితే అదేం ఆశ్చర్యం కాదు. 

బొంగురు గొంతుతో ఒకే, ఒక మాట అని దిగి వెల్లి పోయాడు- “కృతఘ్నులే 


సరివాద్దురేఖ 70 


ఇలా తయారవుతారు కదా?” 

ఇంక అతనితో కూడానే అమల్‌ లేచి వచ్చాడు. చివరగా భోజనం చేసేవారి 
వడ్డన పూచీ అతను వపాంచాడు, ఆఖరికి ఒక (స్తీ మొండి పట్టుదల మూలాన 
నిష్కారణంగా 12 గంటల నుంచి ఒంటి గంటవరకూ కాలం వృథా అయింది. 

ఇదంతా తన వాళ్ల గురించి కాదు, ఇరుగు పొరుగు వాళ్ల గురించి, ఇంత 
బాధ్యత వహించనక్కర లేకపోయినా, వహించాడు. అది అతని స్వభావం. 
అయితే మల్లీ రాతి అయ్యాక తన ఇంట్లో వాళ్లు ఏమంటారు? 

బహుశా మెట్టుపై నుంచి సతీనాథ్‌ తోసేస్తాడు. 

సతీనాథ తీక్షణంగా అతని వెపు చూశాడు. కలవరంగా, వ్యగ్యంగా, తీవంగా 
అన్నాడు: “ఆఖరికి నువ్వు మిగిలావాి” 

కిందకి వెళ్లాడు. 

ఇంటి (పక్క కురవాడు, చాలా కాలం నుంచి తెలిసిన వాడు, ఏమీ 
ఆశ్చర్యపడలేదు. అయినా పెద్ద ఆశపడలేదు. 

అనుల్‌ కూడా అల్లాగే ఆశించలేదు. 

అమల్‌కి వినవలసినదేమీ మిగలలేదు. 

ఆ సంఘటన గురించే ఆలోచన! 

అదే అమల్‌కి నమ్మకం తన పైన. కాగా ఆమెను ఒక సారి చూడాలని 
కుతూహలం కలిగింది. ఇంత పట్టుదలతో ఉన్నప్పుడు ఛబీ ఎలా ఉంటుందో 
చూడాలని అనిపించింది అమలీ్‌కి. 

ఛబీ అప్పుడు వచ్చి తలుపు మూనివేయబోయింది. ఇంక కొంచెం నిద 
పోవచ్చునని అనుకుంది. 

అమల్‌ని చూసెనరికి చెయ్యి ఆగింది. తలుపు సగం మూసి ఉంది. 

అమల్‌ అనుకున్నాడు, ఒక్కసారి గబుక్కున అగ్గిపుల్ల వెలిగించి చూస్తే? ఆమె 
ముఖం ఎలా ఉందో చూడవచ్చు. అలాగయితే! అది వెలగలేదు. 

అన్నాడు, “దీపం వెలగడం లేదు!” 

ఛబీ ఇదివరలో లాగే ఎండిన గొంతుతో: 'నీకేం కావాలి?” “ఏం పెద్ద వని లేదు. 
కాని నీ వంట్లో ఎలా ఉందో, అది...” ఛబీ సమాధానం చెప్పలేదు, ఏమీ కదలిక 
(పదర్శించలేదు, కామారపు మర్యాద రక్తించుకుంటూ ఈ కుతూహలపు మాట విని 
నవ్వనూ లేదు. ఛబీ ఎప్పటి ఛబీ లాగే ఆ చీకటి నీడలో అలాగే'నిలబడి ఉంది. 

అమల్‌కి ఛబీ గది లోపల భాగం కనుపించలేదు. సగం తెరిచిన తలుపు పె 
చేయివేసి నిలిచి ఉంది ఛబీ. అయినా గది మధ్యకి దృష్టి_పసరించేందుకు వృథా 
పయత్నం చేసి అమల్‌ అన్నాడు: క్రితీక్‌ బాబూ న్నిదపోతున్నారా?” 


80 బెంగాలీ కథానికలు 


అప్పుడు ఏదో కారణ రహితంగా ఛబీ కొద్దిగా నవ్వి అంది" అవును”. 

“సతీనాథగారు ఆయన్ని అదరగొట్టారని విన్నాను, కాని, ఛబీ, నువ్వు ఇంత 
గొడవ చేయడం న్యాయమేనా? ఇదంతా వింటూంకే సిగ్గు కలుగుతోంది” 

ఛబీ ఈసారి స్పష్టంగా నవ్వింది. 

ఒక్కసారి అమల్‌కి అనిపించింది - ఛబీ అస్వాభావికపు ఆకారం కనిపించిందని, 
నవ్వినంత మేరకు నవ్వుతూనే అంది ఛబీ: “నాకు సిగ్గులేక పోవడం చూసి నీకు 
ఒక్కసారి సిగ్గు ఎందుకు వేస్తోంది, అమల” 

అమల్‌ నిజంగా అగ్గిపుల్ల వెలిగిస్తే? ఛబీ కేవలం నిగ్గు విడవడమే కాదు, పూర్తిగా 
నిష్టూరవు భావం ఆమె ముఖంలో ఎలా ద్యోతకమవుతుందో గమనించేవాడేమో? 

ఆ చీకటి ముసుగులో ఛబీని గుర్తించడం సాధ్యం కాలేదు. 

ఛబీ అన్నయ్య దగా పడ్డాడు, తెలియకుండా ఒక పిచ్చి యువకునితో ఆమె 
వివాహం చేశాడు, అయినప్పటికీ ఛబీ ఎప్పుడూ గూడా అన్నగారిపై నేరం 
మోవలేదు. తన బావగారినీ, పిచ్చివాడైన తన భర్తనీ, తననీ ఇక్కడినుంచి గెంటేసి 
నందుకు అన్నగోరిని ఏమీ దూషించలేదు ఛబీ. 

అమల్‌ పిరికితనాన్ని ఎప్పుడూ ధిక్కరించలేదు ఛబీ. తన చిన్నతనంలో ఇంటి 
పనులు ఎంత పూచీతో నిర్వర్తించేదో, పెళ్లి అయి పెద్ద అయాక కూడా అంత 
బాధ్యత తోనే నెరవేరుస్తోంది. పైగా తన పిచ్చి భర్తని జ్మాగత్తతో సంరక్షిస్తోంది. 

కాని అన్నింటిలోకి ఆశ్చర్యం ఏమిటంకే ఏదో ఒక వింత కవచం ధరించి తనని 
తాను దాచుకుంటోంది ఛబీ. అమల్‌కి ఏం తెలియదా, అన్నీ తెలుసును!... 

క్రితీక్‌ని చాలాసేపు చూడక పోవడం మూలాన చాలా బెంగ (పదర్శించింది ఛబీ; 
అదే ఆ నవ్వులోని అంతరార్థం, మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా లేచి అంది. 
“అదే అది! ఇంతసేపు మన ఇల్లు చూడాలన్న గుర్తు రాలేదంటే, ఏమైనా బైరాగి 
అయి వెళ్లి పోలేదు కదా!... అంది: “ఎంతయింది? అమ్మో, ఆకాశంలో ఎంత వేళ 
గడచి పోయిందో! నా(వభువు మల్లి వంటింటిలో చొరబడి ముంతలో అన్నం తినడం 
లేదు కదా!” అంది: “అదే చూడు, ముఖం నల్లబరచుకుని అకస్మాత్తుగా 
వెళ్లిపోయాడు దయామయుడు; నేను సరదాగా అన్నాను. ఇదంతా సహించలేక 
పోతున్నాను పోదాం బాబా! లేకపోతే “భోలానాథో రుదుడై పోయి 
కూర్చుంటాడు!” 

విచ్చివానికి సహజమైన (_పవర్రనలో ఏదైనా చమత్కారం కాని విరక్తి కాని 
(పకటితమైనా, అతను ఎప్పుడూ కూడా ఛబీని కోపంగా చూడలేదు. అతనితో 
స్వరం కలివి అంది: “చెప్పు బాబా, నీ కన్నీ దొరికాయి కదా ఒక్క మాట చెప్పు!' 
నాకేం పని తక్కువ లేదు! అల్లుడు గారు మర్యాద చూపకుండా అన్నాడు? “కొట్టు 


సరిహాద్దురేఖ 81 


ధనంజయా!”” అంకే మంచి పని అవుతుంది వాడికి!” 

నవ్వుతూ నవ్వుతూనే అంది ఛబీ. 

అయినప్పటికీ భర్తకి జరిగిన అవమానం గురించి తను చూపించిన (పవర్తనలో 
ఏమైనా మార్పు వచ్చిందా ఇప్పుడు! 

అల్లాగయితే సతీనాథ్‌ భార్య మాట నిజమైనదని స్వీకరించ వచ్చునా? 
పతీకార జ్యాలని ఎమైనా ఈ విధంగా కప్పి పుచ్చడానికి పయత్నిస్తోందా! తన 
అన్నగారి కూతురుకి పెళ్లి బాగా జరగడం, చక్కటి వరుడు దొరకడం - ఇదంతా 
చూస్తే ఆమె గుండె ఏమైనా మండుతోందా? 

ఛబీ గురించి ఆమె బంధువులు అలా అనుకోవడం లేదు. 

తన మటుకు తనే అలా ఊహించుకుంటోంది. 

ఇలా జరిగిన అత్యాచారం, అటుపైన నడచిన వింత వ్యవహారం, మధ్య 
సతమతమవుతోంది ఆమె. 

ఈర్ష్య! 

లేకపోతే ఇంత పతిభక్తి ఎప్పుడు వచ్చిపడింది ఛబీకి! “భర్త పిచ్చివాడని ఇంత 
దుఃఖం వచ్చింది, ఇదేమిటో అర్థం కావడం లేదు. అరే బాబా, ఎంత అద్భుతమైన 
కఠిన హృదయం!” అని అంటుంది వదినెగారు. 

ఛబీ ఆ కఠిన హృదయమే ముక్క ముక్కలై పోయింది. అందు మూలానే 
_పతీకార వాంఛ! అయినా అమల్‌ ఈ ఆలోచనలన్నీ పైకి అనలేదు. ఊరికే 
ఒక్కమాట అన్నాడు: “నువ్వు చాలా కఠిన హృదయురాలివి ఛబీ'” 

ఛబీ అంది: “ఇన్నాళ్లకి తెలిసిందా నీకా సంగతి?” అయితే నువ్వు కేవలం చూసి 
పోదామని వచ్చావా? భోజనం చేయమని చెప్పేందుకు రాలేదు కదా?” 

అమల్‌ గాయపడిన తన దృష్టి _పసరించి మరొకసారి ఛబీని సరిగ్గా చూద్దామని 
పయత్నించాడు. తర్వాత అన్నాడు: “లేదు, నిన్ను పిలిచేందుకు వచ్చేటంత 
మొండి ధైర్యం లేదు నాకు. నేను అనుకున్నదేమిటంటే క్రితీ క్‌ బాబ్బుని తినడానికి 
అడ్డుపెట్టకుండా ఉంకే నువ్వేమైనా మీ అన్నయ్య మనస్సుకి శాంతి కల్పిస్తావేమో 
అని అదొక్కటి పాపం ఆ పెద్ద మనిషిని హద్దులో పెడుతుంది. బాగా ఆశ 
పెట్టుకుని నాతో అన్నాడు, “నువ్వు మాకు వడ్డించి, “తనపేంచవి ఈ ఉపకారం బేసి 
పెట్టవా?” 

మాట అంతా చెప్పాక కొద్దిగా నవ్వాడు అమల్‌. అన్నాడు- తప్పకుండా, (వాళ్లేం 
మాట్లాడలేదు”, అన్నాడు, “దుర్మార్గులు!” 

ఇంతసేపూ అన్నం తినక పోవడం మూలాన ఛబీ కంఠం ఇంతగా 
ఎండిపోయిందా? లేక ఈ మధ్య జరిగిన అనభ్యపు సంఘటన వల్ల కలిగిన 


82 బెంగాలీ కథానికలు 


పశ్చాత్తాపమా! మామూలుగా ఆమె గొంతుక చాలా మధురంగా ఉండేదే! 

ఒకప్పుడు ఉండేది; ఇప్పుడు కాదు. ఇప్పటి ఆ ఎండిపోయిన గొంతుతోనే 
అంది - “ఆయన నీ వడ్డన కోసం ఏం ఎదురు చూడడం లేదు, తనకే....” 

“ఆగు, ఛబీ! ఆ మాటలన్నీ ఆపుజెయ్యి... నువ్వు తినక పోతే మానెయ్యి. 
ఆయన్ని కొంచెం లేపి తిననియ్యి; నా మాట అల్లాగయితే నేను 
నిలబెట్టుకోగలను,' 

ఛబీ తన బాల్యపు మర్యాదలన్నీ తుడిచి పెట్టేసింది. అల్లాగే బండగా 
నిలబడిపోయి అంది- “ఆయన తినరు!” 

“ఛబీ! వాస్తవానికి నువ్వు బుద్ధి పూర్వకంగా అసభ్యతను (వదర్శిస్తున్నావు. 
(వతి దానికీ, ఒక హద్దు ఉండాలి. కోపగిషీచి ఈ వేళ ఆయన్ని అన్నం తిననీయక 


ఛబీ ఈ సారి నవ్వుతూ ఉంది. నిజానికి నవ్వుతూ ఉంది చప్పుడు చేస్తూ. అంది, 
“రేపు తినడు అమల్‌. రేపూ లేదు ఎల్లుండీ లేదు. ఎప్పుడూ తినడు!” 

ఈ మామూలుగా కోపగించుకున్న మాట వని అంతగా భయపడ్డాడెందుకు 
అమల్‌ ఛబీ నవ్వులో ఏమి అస్వాభావికపు భావం గోచరించింది అమల్‌కి? 

“ఛబీ! అంటూ ఆర్తనాదం చేశాడు అమల్‌. 

ఛబీ ఈ పిలుపుకి జవాబు ఇవ్వలేదు. ఛబీ కదల లేదు. ఛబీ అనిశ్చల మూర్తిని 
అలా చాలాసేపు చూస్తూ వెరిగా కూర్చిండి పోయాడు అమల్‌. ఒక్కసారిగా లేచి 
తలుపు పట్టుకు ఉన్న ఛబీ చేతిని జోరుగా నొక్కి అన్నాడు, “ఛబీ, దీపం 
వెలిగించు! 

ఛబీ మెల్లిగా చెయ్యి విడిపించుకుంది. 

అంది, “ఎందుకోసం?” 

“నేను చూడాలి”. 

“చూడడానికి ఏమీ లేదు, అమల్‌!” 

“ఛబీ, ఇంత నిక్కచ్చితనం వదిలెయ్యి. గుమ్మానికి అడ్డులే. నన్ను చూడనీ”. 

అయినా ఛబీ తప్పుకోలేదు. 

ఒక ధృఢ స్వరంతో అంది. “నిజానికి ఏమీ లేదు” 

అమల్‌ ఏమిటి అలా అస్వాభావికంగా ఉండిపోయాడు? 

'అమల్‌ అలా ఎందుకు చూశాడు అసలు? 

తను ఇలా ఇంతసేపు ఇక్కడ ఉండిపోవడం గురించి (కింది అంతస్తులో వాళ్లు 
ఏమనుకుంటున్నారో అన్న సంగతి మరచిపోయాడా? తన చిన్ననాటి చరిత 
గురించి తనకేమీ ఆలోచన లేదా? ఎవరికీ తెలియక పోలేదా? 


85 
సరిహద్దురేఖ 


చాలాసేపటికి అమల్‌కి గుర్తు వచ్చింది (కింద అంతస్తులో ఒక |పాణికోటి ఉంది 
అని. అక్కడికి దిగి వెళ్లాలి. అందుకే అన్నాడు. “ఛబీ, ఇదేమిటి? “దుర్మార్గుడు 
నన్ను తిననీయడం లేదు'. అని తన తల మొత్తుకుంటు కూర్చున్నాడే”- 

“ఛవీ, నువ్వేమై నా రాయివా?” 

“అయితే అవ్వచ్చు”. 

“"ఛబీ, [కిందకు వెల్లి వాళ్లకేం చెప్పను?” 

“ఏమీ లేదు, అమల్‌, నీ మీద ఒట్టు. వధూవరులు శయ్యా మందిరంలో 
ఉన్నారు. ఈ రాతి వారుభయుల ఆనందం మనం పాడు చేయవద్దు”. . 

“ఛబీ, ఏం చేయగలం?” 

“చేయగలిగిందేదో అయింది అమల్‌! సరిహద్దు రేఖను మరచిపోయి ఎవరు 
దాటి వెళ్లగలరు?” ఆ నవ దంపతుల ఆవ్లోద సమయంలో నేను నా.... 

“అయితే ర్మాతంతా ఇల్లాగే ఉండిపోతావా?” 

“లేదు, న్మిదపోతాను బాగా మొద్దు న్మిదపడుతుందనిపిస్తోంది”. 

అలా అనీ మొరటుగా, అసభ్యంగా ఛబీ అమల్‌ చూస్తూండగానే తలుపు 
మూసేసి లోపలికి వెల్లిపోయింది. 

“రక్కు'మన్న చప్పుడయింది గడియ చప్పుడు. 

అవును, తలుపు మూసేయడం కంటె వేరేమీ చేయలేక పోయింది ఛబీ. 

ఆమెకి సతీనాథ్‌ మాట అంతవరకూ గుండెకు, (గుచ్చుకుంది- అన్నింటికీ 
ఎంతవరకూ హద్దు ఉందో అంతా ఉండడం న్యాయమే. 

కొన్ని గంటలు ఇలా ఆ అతికితలపు అంధకారంలో మిగిలిపోయిన తర్వాత ఛబీ 
మళీ తన సహజ సామర్థ్యాన్ని సంపాదించుకుంటుంది. మరునాటి ఉదయం తన 
స్వాభావికమైన విధంగా, యధేష్టంగా, కిందకు వల్లి, తేలికయైన కంఠంతో 
వాళ్లందరికీ ఇలా చెపుతుంది: “నిన్న పెల్లి హడావుడిలో మిమ్మల్ని మరింతగా 
బాధించదలచుకోలేదు. గత్యంతరం లేక, ఇతి కర్తవ్యతా మూఢురాలనై, నేనేమీ 
వెల్లిపోలేదు. రండి వచ్చి చూడండి ఇప్పుడు అసలు ఏమయ్యిందో. అప్పుడు 
మీరేం చేయాలో మీకే బోధపడుతుంది!” * 


(కౌాంచ్‌వూతిహీరే, 1967) 
* అనువాదకుని సూచన: కథ యొక్క ముగింపు విషాదాంతము. ఎప్పుడు తినడు, అని ఛబీ 
అనడంలో క్షితీశ ఏమయ్యాడో పాఠకులకు అవగతమయే ఉండవచ్చు. 


82 


ల ఆడదొంగ 


సనాతన్‌ సనాతుని బిడ్డ సుధా. తం[డిని బట్టి బిడ్డ. 

ఒకటి తర్వాత మరొకటి వచిత సంఘటనలు జరిగినప్పుడు, వాటి వల్ల 
పభావితుడై ఎటువంటి వేదనతో తండి వెక్కివెక్కి ఏడుస్తాడో, అటువంటి 
బాధతోట్‌ కూతురు కూడా పైట కొంగుతో కళ్లు తుడుచుకుంటూ బోరుబోరు మని 
ఏడుస్తుంది. ఎవరైనా దగ్గర నిలబడి ఆ దృశ్యం చూస్తే వాళ్ల కళ్లల్లో కూడా నీళ్లూ, 
హృదయం నుంచి దిర్ద నిశ్వాసమూ వెలువడతాయి- “ఆవాో, ఎంత కష్టమైన 
సంగతి! ఆ పిల్ల తప్పితే అతనికి (పపంచంలో ఇంకెవ్వరూ తన వాళ్లన్నవారు 
లేరు. అందుచేత ఆమెని పరాయి ఇంటికి పంపించ వలని వస్తే అతని గుండె 
పగిలిపోతుంది”. 

సుధా పెల్లి అయిన మరునాడు ఆమెను అత్తవారింటికి తీసుకు వెళ్లడానికి 
పెళ్లికొడుకు, పెళ్లివారూ, మరి ఇద్దరు ముగ్గురు బంధువులూ నిద్ధంగా 
ఉన్నప్పుడు, అతను వెక్కి వెక్కి ఏడ్చేసరికి, ఆమె కూడా బోరుబోరుమని 
ఏడవడం (పారంభించింది. 

కానీ ఒక నెల గడిచిందో లేదో వీళ్లందరు ఇరుగుపారుగు వాళ్లు, ఆ వరుడూ, 
మిగతా వాళ్లూ చక్కగా తెలుసుకున్నారు- నిక్కచ్చిగా, అక్షరాలూ, తం(డిని బట్టు 
బిడ్డ, అని. సనాతన్‌ ఎంత టక్కరివాడో, అంత టక్కరిదీ అతని కూతురు. 
మానవులను మోసపుచ్చ్చడంలో ఇద్దరికీ సమానమైన సామర్థ్యం, శక్తీ ఉన్నాయి. 
ఒకరికొకరు ఏమీ తక్కువ కాదు. తండి ఎల్లాగో పిల్ల అల్లాగే. 

పోలీసువాళ్లు మటుకు అంటారు “పిల్ల లాగా తండి" అని. ఇల్లా 
మూడుసార్లు జరిగింది. ఒకసారి తారకేశ్వర్‌లోనూ మరాక సారి బసిద్‌ వోట్‌లోను 
రెండు మోసపు కేసులు జరిగాయి. రెండు నెలల మధ్య రెండు కేనులు. 
ఇప్పడు ఇది మూడవ కేసు. మూడు సంఘటనలూ ఈ ఒకే తండి, ఒకే కూతురు 
వల్ల జరిగాయన్న ముద కనిపిస్తుంది. అలాగ మనుష్యులను ([దోహపరచడం 
ఈ ఇద్దరి పద్ధతే అని స్పష్టమయింది. 

ఛాట్‌పాడా బజారు దగ్గరి ఒక సందులో ఒక చిన్న ఇంటిలో తాళం (బద్దలు 
గొట్టి తలుపులు తీసి వెతికారు పోలీసులు.కానీ ఆ శూన్య గృహం అన్ని 
మూలలూ వెతికినా ఒక గడ్డిపరకైనా దొరకలేదు. సనాతన్‌, సుధా, తమ 
అద్భుతమైన చాతుర్యాన్ని అతి నైపుణ్యంతో (పదర్శించారు వాళ్లెక్కడికి 
పారిపోయారో, ఎవరికీ తెలియదు. ఏ ఇరుగుపారుగు వాళ్లు ఒక నెల (క్రితం 


అడదొంగ 85 


తండీ, కూతుళ్ల దుఃఖాశువులను తిలకించి తామూ కళ్లమ్మట నీళ్లు కార్చారో, 
వాళ్లిప్పుడు సిగ్గుపడి ఇలా తమ పశ్చాత్తాపాన్ని _పకటించారు.- నిజానికి జగత్తు 
ఒక జంతు (పదర్శన శాలలాంటిది, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరు 
చెప్పగలరు?” 

కొందరు అన్నారు. “పక్రులలోనూ, పశువులలోనూ ఇటువంటి నిందాగర్భిత 
మైన వ్యవహారం ఉండదు, మానవ జగత్తు లోనే, బాబూ!” 

మరొకడు అన్నాడు: “మా (పక్కన ఉండి మా కళ్ళ ముందరే ఇటువంటి 
మోనం చేసేవాళ్లు ఉన్నారంటే మాకు చాలా లజ్ఞాకరమైన విషయం. ఎక్కడి 
నుంచో ఒక మొగవాడూ, ఒక ఆడపిల్లా కొన్నాళ్లు ఇక్కడ ఉండి ఈ చుట్టు (పక్కల 
వాళ్లందరినీ దగా చేసి కళ్లల్లో కారం జల్లి పారిపోయారు., బాబూ! ఎవ్వరూ కూడా 
వాళ్లు ఇటువంటి మోసగాళ్లు అని ఊహించలేకపోయారు! 

అవును, ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆ వెక్కి వెక్కి ఏడుపులూ, 
బారుబారు రోదనలు మధ్య ఒక అతి చమత్కారమైన చోరీ ఎలా జరిగిందో 
అదంతా ఇరుగుపారుగు వాళ్లకీ, వరుడికీ, ఇతర బంధువులకీ దృగ్గోచరం 
కాలేదు. వాళ్ల కంటికి ఎలా పట్టుబడుతుంది? తండీ, కూతురు (పదర్శించిన 
కరుణామయ మైన అశు పూరితమైన ముఖ కవళికలు స్మరించుకుంటూంకే 
ఇప్పటికి కూడా అది ఆ యిద్దరి మోసగాళ్ల పని కాదు, మరొకరి పని అని 
తోస్తుంది. 

పోలీసులు అన్నారు- “మరొకరి పనికాదు. నిన్సంకోచం గా అది తండీ, 
కూతురూ కలిని చేసిన చోరీయే. మరో (క్రొత్త చోటికి వెల్లి, మారుపెర్లు పెట్టుకుని 
తండ్రీ కూతురూ అక్కడ కొన్నాళ్లు మకాం చేస్తారు. అప్పుడు అక్కడ కూడా 
కొన్నాళ్లకి ఇలాంటి మోసమే చేసి పారిపోతారు. 

ఇరుగుపారుగు వాళ్లంతా దుఃఖంతోనూ, సిగ్గుతోనూ, ఏదో అపరాధం 
చేసినట్లుగానూ, ఏ పెద్దమనిషి ముఖం వైపు చూస్తున్నారో ఆయన ఆ పేటలో ఒకే 
నెల ముందు తల మీద టోపీ పెట్టుకుని ఒక సాయం(తం వేళ అక్కడకు 
వచ్చాడు - ఇప్పటి శూన్య గృహంలో వున్న దర్శిదుడైన తండికి అతని కూతురు 
పెళ్లి విషయంలో సహాయం చేసేందుకు. అక్కడి కురవాళ్లు కొందరు అతణ్ని 
చూసి నవ్వుకుంటున్నారు. 

ఆ పెద్ద మనిషి వయస్సు 45-50 మధ్య ఉంటుంది. "నైవాటిలో ఆయనకి 
ఒక బట్టల దుకాణం ఉంది. భార్యా పిల్లలూ, లేని వ్యాపారస్తుడు. భార్య 
మరణించినా, పునర్వివాహం కోసం ఏమీ (పయత్నం చేయడం లేదు. అయినా 
సనాతన్‌ బాబుతో పరిచయం అయ్యాక, సనాతన్‌ బాబు దర్శిద అవస్థ 


86 బంగాలీ కథానికలు 


గమనించాక ఈ వయస్సులో అతనికి సంసార జీవితం మాధుర్యాన్ని రుచి 
చూడాలన్న గాభరా బాగా వట్టుకుంది. ఈ సందులో ఈ ఇంటికి సనాతన్‌ బాబు 
ఆవ్వానంపై ఒక రోజు వచ్చి, కాస్త రొట్టి తిని, కాస్త పాయసం (తాగాక, అతని 
మనస్సులో సనాతనబాబు కూతురి పెల్లి విషయంలో సాయం చేయాలన్న 
గాఢమైన వాంఛ ఉత్పన్నమయింది. తన కులానికి చెందిన ఒక అందమైన కన్య 
ఇటువంటి చీకటి సందులో అవివాహితగా పడి ఉండడం చూస్తే "నైవాటి'లో 
బట్టల వ్యాపారం చేస్తూ బాగా సొమ్ము చేసుకుంటున్న ఆ ఆసామీ మనసుకి 
కష్టంగా తోచింది. పిల్ల తం(డికి నగదుగా 50 రూపాయిలూ, పెళ్లికి కావలిసిన 
సరుకులు కొనేందుకు మరికొన్ని రూపాయిలూ పెళ్లి కూతురి కోసం 10 తులాల 
బంగారం అలంకారాలు ఇచ్చి సనాతన్‌ అనుమతి తీసుకుని పెల్లికి ఒక మంచి 
రోజు కుదుర్చుకుని "'నైవాటి లోని గణేశ్‌ వ్యస్తాల'యపు యజమాని 
దయచేశాడు. పాపం! మేలి ముసుగులో దాగి ఉన్న సుందరి సుధ సౌందర్యాన్ని 
చూసి ముగ్గుడైనట్టి ఆమెను తన కూడా ఒక తెల్లవారు రూమున తీసుకు 
వెళ్లినట్టి, ఆ పెద్దమనిషే ఈనాడు పోలీసులతో కూడా వచ్చి ఇంటి నుంచి సెలవు 
తీసుకున్నాడో ఆ సందులోని ఇల్లు ముందే నిలబడ్డాడు. 

పెళ్లి అయిన వారం రోజుల తర్వాత స్వయంగా నైవోటీ వెళ్లి సుధాని ఈ 
యింటికి తిరిగి తీసుకు వాచ్చడు సనాతన్‌. ఆ తర్వాత వారుభయులూ ఇక్కడ 
ఎంతకాలం ఉన్నారో సరిగ్గా ఎవ్వరూ చెప్పలేరు. లేఖ (వాశాక ఎన్నాళ్లకి 
సమాధానం రాక పోయేసరికి, స్వయంగా వచ్చి చూస్తే “మునలి పెళ్లికొడుకు 
ఆయిన గణేశ్‌ వస్తాలయాధి పతికి కనిపించినదల్లా ఈ కవాట బంధమై పోయిన 
శూన్య గృహం. పోలీసు వాళ్లకి రిపోర్టు ఇచ్చాక వాళ్లన్నారు- “అవును, ఇది 
మూడవసారి, ఇలాగే ఇంత్మకితం రెండు సార్లు తండి తన కూతురి పెళ్లి చేశాడు, 
ఇలాగే పెళ్లి అయిన కొన్నాళ్లకి ఉభయులూ అదృశ్యులయ్యారు. వాళ్ల అసలు 
పేర్లు పోలీసులకి తెలియవు. 

తారకేశ్వరులో ఆ తండి (బాహ్మణుడు; బనిర వోట్‌లో కాయస్ట్థుడు, 
భాట్‌పాడా వచ్చాడు ఒక-వెద్య' తెగకు చెందిన వ్యక్తిగా తారకేశ్వర్‌ పురంలోని 
కేసులో తండిపేరు (పసన్న చ్యకవర్తి, కూతురి పేరు సునయన; బసిర్‌హాట్‌ 
కేసులో తండి సదానంద్‌ ఘోష్‌, కూతురి పేరు మాధవి. ఇప్పుడు భాటాపాడాలో 
సనాతన్‌ సేన్‌, నుధాసేన్‌ పేర్లతో వచ్చి విచ్శితమైన మోసం చేసి దాన్ని గురించి 
సృతిమా(తం వాళ్ళ వెనుక వదలి పూర్తిగ. మాయమయి పోయారు. 
అమాయకంగా తమని నమ్మిన ముగ్గురి జీవితంలో ఒక మాయా శయ్యాగారం, 
శుష్క పుష్పశయ్యా (వదర్శించి ఏ మాతం జాలీ నాలీ లేకుండా మోసపుచ్చి ఈ 


ఆడదొంగ 87 


భూమి పై ఉన్న జనబాహుళ్యంలో ఎక్కడ దాక్కుని ఉన్నారో ఒక అద్భుతమైన 
మగ దొంగ, ఆడదొంగ తండి లాంటిదే కూతురూను. కూతురి వంటివాడే 
తం(డీను. 

భాట్‌పాడా సందు నుంచి విచారణ చేసి చేసి తిరిగి వెళ్లిపోయారు పోలీసు 
వాళ్లు. చుట్టు (పక్కల వాళ్లు కలవర పడి ఆలోచిస్తూ ఉండిపోయారు. గణేశ్‌ 
వ్యస్తాలయపు యజమాని ఒక నవ్వుతూ ఉన్నట్టి, శాంతమై నట్టి సుందరమై నట్టి 
ముఖ కల్పనను చూసి మోసపోయి, ఇప్పుడు దుఃఖం, విస్మయం, భయంతో 
నిలబడి పోయాడు-” ఊ, ఇటువంటి, విధంగానే మానవుడు తోటి మానవుడిని 
మోనపుచ్చుతాడు!” 

అదే సమయంలో రాణాఘాట్‌లోని ఒక సందులోని శిథిల గృహవు కిటికీ వెపు 
మరొక మానవడు తన కళ్లు పసరించి తన అదృష్టాన్ని ఒక దుర్భరమైన 
మాయాజాలంలో బంధించేందుకు ఉద్యుక్తుడవుతున్నాడని భాట్‌ పాడాలోని ఆ 
సందులో వాళ్లకు గానీ, పోలీసులకీ గానీ, గణేశ్‌ వృస్తాలయం యజమానికి గాని, 
ఏమీ ఊహించే అవకాశం లేదు. విజయ్‌బాబు అనే పేరుగల ఒక పెద్ద మనిషి 
కూతురైన కరవీ అనే పేరుగల ఒక యువ కన్యకతో రమేశ్‌ అనే పేరు గల ఒక 
యువకుడు వార్తాలాపం జరుపుతున్నాడు. 

కిటికీ దగ్గర నిలబడి, ఇంటిలోవల నుంచి ఒక వాత్సల్య పూరక స్వరంతో, 
మెల్లిగా కరవీ అడిగింది “ఏమిటి అస్తమానం ఇలా వస్తారు?” రమేశ్‌ సంతోషంతో 
పొంగిపోయి అన్నాడు : “ఒక సాముదికుడు నా అరచేయి చూసి ఏం చెప్పాడో 
తెలుసా నీకు అవ్వబోయే భార్య పేరులో మొదటి అక్షరం “క అవుతుందని?” 

కరవీ నవ్వుతూ అంది: “కానీ, ఇల్లాగ రోజూ నేను కిటికీ దగ్గర నిలబడి ఉంకే 
నాకు చెడ్డ పేరు వస్తుందని, అంతకంటె ఏమీ _పయోజనం లేదని, మీకు 
తెలియడం లేదా?” 

సైకిలు మీద వంగి, రోడ్డు (పక్కనుంచి, రమేశ్‌ అన్నాడు: “నే నిలా వచ్చి 
నిన్ను చూడకుండా ఉండలేను, కరవీ. ఏ రోజు నైతే నువ్వు మొట్టమొదట నా 
కేసి చూశావో, ఆ రోజునే నాకు తెలిసింది నువ్వే నా జీవితానికి శాంతీ, సుఖం 
కలిగిస్తావని” 

కరవీ కెప్పుడూ ధనవంతుల పైనే ఆలోచన. ఇతగాడు వస్తూంకే బాగానే ఉంది 
కాని, కొన్నాళ్ల తరువాత ఈ మాట మరచిపోవచ్చు; వస్తే బాగుంటుందో, లీక 
రాకపోతేనో. అందులోనే ఉంది టక్కరితనం. 

రమేశ్‌ అన్నాడు- “నేను ధనవంతుణ్ని కాను, ధనవంతున్ని కావాలన్న 
ఆలోచన కూడా లేదు నాకు. నిన్ను చూసి జీవనోపాధి కల్పించుదామని వచ్చాను 


88 బెంగాలీ కథానికలు 


అంతకంటె నాకు పెద్ద ఆలోచన లేదు”. 

కరవీ: “మీరు ఏ మాతం ధనవంతులు కారా” 

రమేశ్‌: “ఏ మాతం కాదు”. 

కరవీ: “మీరేం చేన్తూంటారు?” 

రమేశ్‌: “నేను ఆర్జిస్టుని”. 

కరవీ: “అంటు?” 

రమేశ్‌: “నువ్వెప్పుడైనా కలకత్తాలో ఉన్నావా?” 

కరవీ: “ఉన్నాను, కొన్నాళ్లు" 

రమేశ్‌: "సినిమా లెప్పుడేనా చూశావా?” 

కరవీ: “ఒకటి, రెండు చూశాను”! 

రమేశ్‌: “సినిమా వోలు గోడల మీద రంగు రంగుల పెద్ద బొమ్మ లేమైనా 
చూశావా?” 

కరవీ: “చూశాను”. 

రమేశ్‌? “ఆ బొమ్మలు నేను గీసినవే” 

కరవీ: “అందు మూలాన మీకు డబ్బు వస్తుందా?” 

రమేశ్‌: “తప్పకుండా, అదే నా ఆదాయం. భగవంతుడు దయతలిస్తే 
ఇకముందు ఇంత తక్కువగా ఉండదు నా ఆదాయం". 

కరవీ: “నెలకు ఇంచుమించు 50 రూపాయలు వస్తాయా?” 

రమేశ్‌: (నవ్వుతూ) “నిస్సంశయంగా”! 

కరవీ: “నిక్కచ్చిగా ఎంత సంపాదిస్తారో చెప్పరా” 

రమేశ్‌: “ఎంత సంపాదిస్తేనేం నిన్ను సుఖపెట్టడం లో లోటు జరగదులే”. 

కరవీ ముఖం సీరియన్‌గా పెట్టి అంది: “అవును, దర్శిదుల పిల్లను సుఖ 
పెట్టడానికి విడాదికి రెండు చీరలూ, రోజుకి ఒక పూట రెండు .గుప్పిళ అన్నం 
- అంత కంకు ఏమీ అక్కర లేదు!” 

కొంచెం చిరాకుపడి అన్నాడు రమేశ్‌: "అంక ఏమిటి; నేనేం ఏడాదికి రెండు 
పంచలు కట్టుకుని, రోజుకి ఒక -పూట రెండు గుప్పిళ్ల అన్నం తిని 
ఉంటున్నాననుకుంటున్నావా?” 

కరవీ నవ్వుతూ అంది: “అలా చెప్పండి. మీ దగ్గర డబ్బు ఉంది” 

రమేశ్‌; “నిస్సందేహంగా నిన్ను చక్కగా అలంకరించేందుకూ, నీకు శమ 
కలిగించకుండా ఉండేందు కూ కావలసిన డబ్బు ఉంది. అయినా.... అది 
అలాంటిది కాదు". 

దూరాన ఉన్న ఒక మవో ధనికుడైన మార్వాడీ మేడ వైపు చెయ్యి చూపించి 


ఆడదొంగ 89 


అన్నాడు రమేశ్‌: “అంత ధనికుడను కాను నేను, నువ్వూ కాదు కరవీ; 
అందుచేత. — 

కరవీ: “పెల్లి ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది”. 

కొంతసేపు అదో విధంగా ఆలోచిస్తూ ఊరుకున్నాడు రమేశ్‌. 

అటుపైన కొంత నిరాశా భావంతో అన్నాడు: “విజయబాబు దగ్గర ఏ మాతం 
డబ్బు నిలవ లేదా?” 

కరవీ రెండు కళ్లూ అశుపూరితాలయ్యాయి. ఎవరాపగలరు? 

రమేశ్‌*"'ఏ మాతం డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది? 

కరవీ “నాకు తెలునున్నంత వరకూ పెద్ద మనుషుల పిల్లల పెల్లికి 
అమాంబావతాలూ రెండు వేల రూపాయిలైనా ఖర్చు అవుతుంది”. 

రమేశ్‌ ఆశ్చర్యపడి అన్నాడు: “రెండు వేలా!” 

కరవీ దృగంచలాలు కొంత సంశయాత్మకమైన విరక్తిని సూచిస్తున్నాయి: 
"ఏమనుకుంటున్నారు? ఈ మ్యాతం రెండు వేల రూపాయిలు చేకూర్చలేరా?” 

దుఃఖ భావంతో అన్నాడు రమేశ్‌: “చేకూర్చగలను, కాని హడావుడిగా 
సమకూర్చాలంటే చాలా చోట్లకి వెల్లి ఇక్కడో వంద అక్కడే రెండు వందలు అప్పు 
చేయవలసి ఉంటుంది; అంతకంటె ఉపాయం వేరే లేదు”. 

కరవీ: అలాగయితే అప్పు చేయండి. ఎప్పటికో ఒకప్పుడు అప్పు తీర్చే 
యొచ్చు కానీ ఆలస్యం అయితే... 

మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా ఆగిపోయింది. మళ్లీ రెండు కళ్లల్లోనూ 
నీళ్లు (పవేశించాయి. 

రమేశ్‌ అన్నాడు: “ఏమయింది?” 

కరవి: “నిజంగా మీరు నన్ను _పేమిస్తున్నారా?” 

రమేశ్‌: “అవును, కరవీ?” 

కరవీ: “అయితే హాడావుడిగా అన్ని ఏర్పాట్లు చేయండి. లేకపోతే నేను 
ఆత్మహత్య చేసుకోవలసి వస్తుంది”. 

గాభరాపడి రమేశ్‌ అన్నాడు: “ఏమిటి నువ్వు అనేది?” 

కరవి: “అవును, బద్యిబాడిలోని ఒక రెండవ పెల్లి చేసుకునే ముసలివాడితో 
నా సంబంధం ఇంచుమించుగా కుదిరి పోయింది. ఆయన పెళ్లి ఖర్చుల గురించి- 
మా నాన్నకు ఒక వెయ్యి రూపాయిలు పట్టుకొచ్చి ఇద్దామనుకుంటున్నాడు.” 

రమేశ్‌ తన సైకిల్‌ వ్యోండిల్‌ బార్‌ గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్లల్లోనూ, 
ముఖంలోనూ ఒక దృఢ (పతిజ్ఞ పస్పుటం అవుతోంది. అన్నాడు: “ఎప్పటికీ 
అలా అవడానికి వీలులేదు. 


90 బెంగాలీ కథానికలు 


ఆ ముసలివాడి డబ్బు ముట్టుకోవద్దని మీ నాన్నతో చెప్పు”. 

సైకిలు పెడలుపై కాలు పెట్టి బయలు దేరుతూ గట్టిగా అరుస్తూ అన్నాడు? 
“నేను మాట యిస్తున్నాను కరవీ! పెళ్లికి అన్ని ఖర్చులూ నేనే పెట్టుకుంటాను. 
పదెరోజులలోగా నిన్ను పెళ్లి చేసుకుని మా యింటికి తీసుకు పోతాను!”. 

సైకిలు ఎక్కి వెళ్లాడు రమేశ్‌. 

రాణాఘాట్‌లోని ఆ పాడుపడిన ఇంటి _పాంగణంలోనే ఒక చిన్న ఉత్సవం 
జరిగింది. అంతకు ముందు చుట్టు (పక్కల వాళ్లు (కొత్తగా వచ్చిన ముసలి పెద 
అయిన విజయబాబు మంచితనాన్ని అతని కూతురైన కరవ శాంత స్వభావాన్నీ 
సౌందర్యాన్నీ, చూసి ముగ్గులైపోయారు. వాళ్లందరికీ పెళ్లి విందు చేయడానికి 
మామూలుగా సిద్ధపడిన విజయబాబుని వాళ్లంతా "ఇదంతా ఎందుకు మీకు 
వృథాఖర్చు" అని ఆపుబేసారు- “మీలాంటి వారి చే ఇటువంటి ఆడంబరాల 
కోసం ఖర్చు పెట్టించడం మాకు అన్యాయంగా తోస్తోంది”. 

కాగా, పెళ్లికూతురి ఆభరణాల కొరకు 1500 రూపాయిలు ఖర్చు పెట్టి, 
మిగతా ఖర్చు తప్పించుకుంటూ పెళ్లి తతంగం అంతా కానిచ్చేసాడు 
విజయబాబు. ఇరుగు పొరుగు వాళ్లు అనుకున్నారు, పాపం పెద్దమనిషి తన 
యావజ్జీవంతో కష్టపడి దాచుకున్న సొమ్మంతా పెళ్లి కూతురి బంగారపు 
వస్తువులు కొనేందుకు వెచ్చించేసాడని. యొగపెళ్లివారు ఏమీ ఇలా బలవంతం 
చేయలేదు కాబట్టి ఇంతగా తన సామ్ము ఖర్చు చేయవలసిన అవసరం 
లేకపోయినప్పటికీ, ఒకే ఒక సంతానం, ఒకే కూతురు, ఒక్కటే తన బాధ్యత, 
ఇదంతా గమనించి తనని తాను బికారిగా చేసేసుకున్నాడు పాపం పెద్దమనిషి - 
అనుకున్నారు, బిడ్డను ఎంత (పేమగా చూసుకుంటున్నాడో విజయబాబు! 

రమేశ్‌ ఇచ్చిన డబ్బుతో ఆభరణాలు కొనుక్కుని అలంకరించుకుని రమే శ్‌తో 
వెళ్లింది “నూతన” వధువు కరవీ. ఆమెకు వీడ్కోలు చెప్పేటప్పుడు, తండీ - 
కూతుళ్లూ వాళ్లని చూసి జాలిపడిన వరుడూ, బంధువులూ, స్నేహితులూ, 
ఇదివరలో తారకేశ్వరులోనూ, బసిర్‌ వోట్‌లోనూ, భాటపడా లోనూ ఏ విధంగా 
దుఃఖాన్ని వకటించారో ఇప్పుడు అల్లాగే చేశారు. వెక్కి వెక్కి విజయబాబు, 
బారుబారుమని కరవీ ఏడ్చారు. 

భర్తతో నూతన గృహోనికి వెళ్లిపోతున్న కరవీని చూసిన రాణాఘాట్‌లోని ఆ 
సందులోని చాలా మంది కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు సాయంతమె 
కలకత్తాలోని బాగ్‌బజారులో ఒక సందులో ఒక ఇంటిలోని శయ్యా మందిరం 
లోపల (వవేశించారు రమేశ్‌, అతని (కొత్త భార్య. 

తరువాత రెండు రోజులు ఆ బాగ్‌బబజారు సందులోని ఆ కుగృహపు 


ఆడదొంగ 91 


పడకటింటిలో ఉత్సవ జ్యోతి వెలిగింది రాతంతా. శుభకార్య పిండివంటలూ, 
పూలశయ్యా. ఉత్సవం సాం[పదాయిక ఘనత కంటె, నవ్వులాటలూ, వేళా 
కోళాలు, అట్టహాసాలూ ఎక్కువగా సాగాయి. తన వాళ్లనే వాళైవరైతే ఈ లోకంలో 
ఉన్నారో వాళ్లంతా వచ్చి రమేశ్‌ (కొత్త కాపురపు ఉత్సవానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ 
చేశారు. ఒక పినతల్లి, ఆమె ముగ్గురు కూతుళ్లూ వచ్చారు; వచ్చారు ఒక 
పినతం(డి, అతని పదిమంది సంతానమూను. రమేశ్‌ ఇద్దరు స్నేహితుల 
తల్లులూ, ఒక స్నేహితుని భార్య కూడా వచ్చారు. వాళ్లంతా నూతనవధువుని 
చూసి చాలా సంతోషించారు. ఒక రాతి, మరొక పొద్దుటా, అనేక విధాలై నా 
హాడావుడీ, కబుర్లూ, నవ్వులూ, సంబరాలూ అయ్యాక అందరు బంధుమి(తులూ 
వెళ్లిపోయాక, సాయంకాలపు ఎండ ఆ యింటి కిటికీ పై _పసరించి తాండవ 
మాడుతున్నది. ఆ సమయంలో ఇంటి మధ్య నూతన వధువు ఒక వేడి నిట్టూర్పు 
విడిచింది. నెత్తిపై ముసుగు కొంచెం (కిందకు లాగి, తన పెద్ద కాటుక కళ్లని 
తిప్పుతూ, ఇంటి నాలుగు వైపులా చూస్తూ ఉన్న తన కరవీ ముఖం వెపు 
చూశాడు రమేశ్‌. క్ట 

అన్నాడు: “కరవీ, నేను పటంపై నిన్ను చితిస్తాను. 

రెండు రోజుల కృషి అయ్యాక, నీ కళ్లతో నువ్వే చూస్తావు నాయీ చేతుల్లో ఎంత 
కళ ఉందో!” 

ఉత్సాహంతో చూనింది కరవీ- “మీరే మంటున్నారో అర్థం కావడం లేదు”. 

రమేశ్‌: “నీ రెండు కళ్లల్లోంచి గొప్ప జీవ కళ ఉట్టిపడే లా చేస్తాను ఆ 
చితంలో” 

కరవీ: “చేసి ఉంచండి, నేను తిరిగి వచ్చాక చూస్తాను”. 

రమేశ్‌: “నువ్వెక్కడికి వెళతావు”? 

కరవీ: “మా నాన్న దగ్గరకు” 

రమేశ్‌: “ఎప్పుడో వెళ్లవచ్చులే. ఇప్పుడప్పుడే వద్దు”. 

కరవీ: “వెళ్లాలని లేదు కాని మా నాన్న వచ్చి పడితే, వెళ్లక తప్పదు”. 

రమేశ్‌: “మీ నాన్న వస్తాడని ఎందుకు అనుకుంటున్నావు”? 

కరవీ: “రేపు _పాద్దున్నే వస్తాడని అనుకుంటున్నాను”? 

కొంతసేపు ఊరికే ఉంది కరవీ- తర్వాత అకస్మాత్తుగా దుర్భరమైన ఆవేదనతో 
సతమతమౌతు లేచింది. “అయ్యో మా నాన్న మాట జ్ఞాపకం వస్తే ఏమీ తోచడం 
లేదు. ఇప్పుడు ఏడుస్తూ ఉంటాడనుకుంటున్నాను: 

ఓదార్చే కంఠంతో అన్నాడు రమేశ్‌: “అందులో ఆశ్చర్యం ఏముంది? నువ్వు 
అతనికి ఒక్కత్తెవే బ్దిడవు. కాని మీ నాన్న బాధ నాకు అర్థం అవడం లేదు, కరవీ. 


92 బెంగాలీ కథానికలు 


అయితే చూడు, రానీ మీ నాన్నని, వచ్చాక నేనే ఏదో ఆయనకు నచ్చజెపుతాను”. 

కరవీ: “ఏమని చెపుతారు 

రమేశ్‌: “నెల్లాళ్లు పోయాక నువ్వు వస్తావు అక్కడికి, ఈ లోగా నీ పయాణం 
గురించి ఆరాటపడవద్దని . 

కరవీ: “మా నాన్న అర్థం చేసుకుని ఒప్పుకోడు. నేననేదేమిటంకే మీరు అడ్డు 
పెట్టకండి, మా నాన్న మనస్సుకి కష్టం కలిగించకండి”. 

రమేశ్‌ విషాదంగా నవ్వి అన్నాడు: “కాని నా మనస్సు దుఃఖం ఆయన 
గహించ గలడా?” 

కరవీ:*మీ మనసులో దేని గురించి దుఃఖం?” 

కరవీ: “మీ నాన్న రేవు వచ్చి నిన్ను తీసుకు వెళ్లిపోతే నా మనస్సుకి ఏమీ 
తోచదు కరవీ” 

తన పెద్ద కాటుక కళ్లతో రమేశ్‌ వైపు కొంచెం తీవంగా చూసింది. 

రమేశ్‌ అన్నాడు: “నువ్వు వెళితే నేను కూడా నీతో వస్తా. మీ ఊళ్లో 
కొన్నాళ్లుండి మళ్లి నిన్ను తీసుకుని వస్తా". 

కరవీ: “ఛీ, అత్తవారింట్లో అన్నాళ్లు మకాం. చేయడం గురించి మీకేం 
సిగ్గులేదూ”? 

రమేశ్‌: “ఏం మీ నాన్న నన్ను ఆవ్వోనించడా?”” 

కరవీ: “ఆవ్యోనించడు" 

రమేశ్‌: “ఎందుచేత?” 

కరవీ తడబడుతూ అంది: “ఎవరికి తెలుసు?” 

రమేశ్‌: “అయితే నువ్వే మీ నాన్నకి నచ్చజెప్పు”. 

కరవీ: “ఏమని” 

రమేశ్‌: “నన్ను కూడా నీతో పాటు తీసుకు వెళ్లమని”. 

కరవీ: “ఛీ నన్ను పూర్తిగా లజ్ఞా హీనురాలిగా భావిస్తున్నారా! ఏ కూతురైనా 
తంగడిని అలా అడుగుతుందా? ఎంత సిగ్గుచేటు మాట!” 

మాట్లాడక ఊరుకున్నాడు రమేశ్‌. కరవీ అంది: “ఏమిటి మీరలా గంభీరంగా 
ఉండిపోయారు? ఏమైనా మనస్సులో నా గురించి సంశయిస్తున్నారా?” 

రమేశ్‌: “సంశయం ఎందుకు? ఎవరి గురించి?” 

కరవీ: “అంటే మీ పట్ల నాకు (పేమ లేదేమానని” 

రమేశ్‌: “అలాంటి సంశయం కనక వుంకే ముందుగా నేను చావడానికి 
సిద్ధపడతాను". 


కరవీ రెండు కళ్లూ హరాత్తుగా హడలినట్లు కనువించాయి; ఆమె మనన్సులో 


ఏదో విచ్చితమైన భయం ఉత్పన్నమయిందని తెలుస్తోంది. మల్లిగా, కొంచెం 
ఆయాస పడుతూ అంది- “మీరు చావడం ఎందుకు? అంతకంకు నేను చావడమే 
మేలు; అప్పుడు మీరీ ఇంట్లో మరో (కొత్త పెళ్లికూతురుని తీసుకు వచ్చి ఆమెతో 
నా కథ వేళాకోళం చేస్తూ చెప్పుకోవచ్చు. 

రమేశ్‌: "అలాంటి తప్పు మాట వేళాకోళానికెనా అనకు, కరవీ” 

నవ్వుతూ కరవీ అంది: “అఆదృష్టవంతుల భార్య చనిపోతుంది”. 

రమేశ్‌: “అబద్దపు మాట”. 

రమేశ్‌ కూడా నవ్వుతూ ముందుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడు: 
“నీ లాంటి భార్య ఎక్కడా వుండదు. 

కరవీ చకితురాలైంది ఇంకా నవ్వుతూనే అన్నాడు రమేశ్‌: “నీ లాంటి భార్యే 
కనక చనిపోతే, ఆ అభాగ్యపు భర్తకు జీవితంతో ఇంకేమీ (పయోజనం ఉండదు” 

చెయ్యి విడిపించుకుని మరొక వైపు చూస్తోంది కరవీ. తర్వాత మంచానికి ఒక 
మూల ముడుచుకుని కూర్చుంది. రమేశ్‌ వైపు చూడడానికి ఎంత అయిష్టంగా 
ఉందో, అతను తన వైపు చూడడం కూడా అంత అయిష్టంగానూ వుంది తనకి. 

చీకటి పడుతోంది బెంగతో అంది- “మీరీవేళ అన్నం తినరా? నన్ను 
తిననీయరా? 

రమేశ్‌: “అంటే?” 

కరవీ: “బైట నుంచి తినేందుకోసం ఏమీ సరుకులు తేవడానికి మీరు 
సిద్ధ పడడంలేదు; నన్ను వంట చేయమనడం లేదు”. 

రమేశ్‌ కంఠంలో ఆనందం లాస్యమాడింది ఆ మాట వినగానే: “నువ్వు చేస్తావా 
వంట?” 

కరవీ: “అవును ఈ ఒక్కరా(తి మట్టుకు. మీ ఇంట్లో కొంచెం (శమ పడాలి! 

నవ్వుతూంది కరవీ. రమేశ్‌ కూడా నవ్వుతూ అన్నాడు: “నీ తో ఈ మాట 
చెప్పాలని ఇంతసేపూ నా మనను కలవర పడింది". 

కరవీ: “ఏ మాట?” 

రమేశ్‌: “ఇన్నాళ్లూ హోటలు భోజనం చేశాను; కాని నువ్వు ఈ వేళ ఇంట్లో 
(పవేశించాక హోటలు భోజనం తినాలని లేదు”. 

కరవీ: “నా చేతి వంట తినాలని మీకు ఇంత నరదాగా ఉందా”? 

రమేశ్‌: “చెప్పలేనంతగా” 

అన్యమనస్కయై వేరే దిక్కుగా చూస్తూన్న కరవీ హఠాత్తుగా పలికింది: “కాని 
ఇలాంటి కోరిక లేకపోతేనే మంచిది”. 

రమేశ్‌: “చాలా కాలం నుంచి ఉంది ఈ కోరిక”. 


94 బెంగాలీ కథానికలు 


ఆ పైన ఏమీ ఆలస్యం అవలేదు. బాగ్‌ బజారు సందులోని కుగ్భృహాం నుంచి 
సాయంతపు గాలితో వంట పాగ బైటకు వెలువడింది; వంట పాతల చప్పుడూ, 
ప్లేటుల స్పూనుల గలగలా, మంచి హడావుడిగా ఉంది. (కొత్త చీర కొంగు 
నడుముకు బిగించి, చెక్కిళ్లపై చిందర వందరగా జుట్ట అల్లల్లాడు తూండగా పెద్ద 
గల్లంతుగా వంట చేస్తోంది నూతన గృహిణి. 

వంట పూర్తి అయింది. బల్లమీద భోజనం పెట్టి కూర్చుంది కరవీ. తింటూ 
కూర్చున్నాడు రమేశ్‌. 

కుర్చీ మీద కూర్చుని కరవీ ముఖం కేసి చూస్తున్నాడు రమేశ్‌. ఏం 
బెపుదామనుకుంటున్నాజే.ఏ మాట అతని హృదయాంతరాళంలో ఉబలాట 
పడుతూ కలత పెట్టుతుందో. 

కరవీ అంది: “తింటూ తింటూ ఇంత గంభీరంగా ఉన్నారేం?” 

రమేశ్‌ అన్నాడు: “ఒక మాట చెప్పనా?” 


కరవీ: “చెప్పండి” 
రమేశ్‌: “ఒక్కడినీ తినాలని లేదు” 
కరవీ: “అంటే?” 


రమేశ్‌: “నువ్వూరా, మనం ఇద్దరం కలసి తిందాం ఒకే కంచంలో”. 

వెంటనే హుషారుగా లేచింది కరవీ, కాని వం మాట్లాడలేదు. ఊరికే 
నిలబడిపోయింది. 

రమేశ్‌ కూడా లేచి నిలబడ్డాడు. నవ్వుతూ కరవీ చెయ్యి గట్టిగా పట్టుకుని 
కుర్చీ మీద కూర్చుండబెట్టి, అన్నాడు రమేశ్‌: “ఈ పైన నాకు పని హడావుడి 
వల్ల స్తిమితం ఉండదు; ఇలా నీతో చెయ్యి కలిపి ఒకే కంచంలో అన్నం కలుపుకు 
తినే సౌభాగ్యం ఇంక ఎన్నాళ్లో ఏం చెప్పగలం?” 

తింటూ కూర్చుంది కరవీ. రమేశ్‌, కరవీ కలని ష్లేటుపైన చేతులు చాపి వేడి 
అన్నం ముద్ద ఒకటి కలుపుకు తిన్నారు. ఈ విధంగా జీవితంలో ఒక నూతన 
వతం ఆచరించారు - రమేశ్‌, అతని పియురాలైెన, పెళ్లి చేసుకున్న 
సహధర్మచారిణి. 

తింటూ తింటూ ఏదో విధమైన అ్మ_శుపూర్ణ స్వరంతో _పశ్నించింది కరవీ: 
“మీరు బాగా శమ వపడుతున్నారనుకుంటా![” 

రమేశ్‌: “నిజమే. పని విషయంలో ఎవరూ జాలిపడరు. వంట్లో బాగుండక 
కొన్నాళ్లు పని మానివేయవలసి వచ్చింది. 

కరవీ: ఇంత [శమ పడతారెందుకు? 

రమే క్‌: పొట్ట కోసం 


ఆడదొంగ 95 


కరవీ: వమ్మాతం సంపాదిస్తారు? 

రమేశ్‌: ఒక నెల 50, మరొక నెల 100, ఇంకొక నెల ఏమీ ఉండదు. 

కరవీ: సరే, ఇప్పుడు నేనో క్రొత్త బాధ్యత వచ్చి పడ్డాను. దాంతో మీ మతి 
పోతుందనకుంటాను పని చేయగాచేయగా! 

రమేశ్‌: మరేం అంత కఠినమైన దెం కాదు. ఇటుపైన నీ మూలాన నా 
మనస్సు హాయిగా ఉంటుంది కాబట్టి ఎంత శమవనైనా ఓర్పుతో చేయగలనులే. 

కరవీ: కాని మీరు చాలా అప్పు చేశారు కదా? 

రమేశ్‌ నవ్వుతూ అన్నాడు: “ఆ బుణభారం పెద్ద లెక్క లేకుండా 
పోగొట్టియగలను. రెండు సంవత్సరాలు కష్టపడ్డానంకే అది తీరిపోతుంది. 
అందుగురించి ఏం బెంగ పెట్టుకోకు”. 

కరవీ తల ఉన్నట్లుండి వంగింది. చేతులు పట్టుకుని మాట్లాడకుండా 
కూర్చుంది. రమేశ్‌ అడిగాడు: “ఏమయింది? నువ్వు అన్నం తినడం లేదేం?” 

కరవీ కదలకుండా ఉన్న చేతులకేసి చూస్తున్నాడు రమేశ్‌. ఇంతలో ఒక 
విచితమైన సంఘటను చూసి రమేశ్‌ అరిచాడు: "ఇదేమిటి కరవీ?” 

వంచిన కరవీ తలలో దాగిన రెండు కళ్ల నుంచి ఠప్పు మని ఒక జల బిందువు 
వచ్చి పడింది. ఆమె చేతిపై. చేతులు కడుక్కుని నిలబడింది కరవి. 
నడుముకు బిగించిన కొంగు విప్పి దాంతో కళ్లు తడుచుకుని అంది- “వినండి”. 

రమేశ్‌: “చెప్పు”. 

కరవీ: “మిమ్మల్ని మీరు రక్తించుకో దలచుకున్నారా* 

రమేశ్‌: “ఇదేం మాట కరవీ!” 

కరపో “మిమ్మల్ని మీరు రక్షించుకోదలచుకుంకు, వెంటనే పోలీసులను 
పిలిచి నన్ను అరెస్టు చేయించండి!” 

రమేశ్‌ కళ్లు గాభరాగా కంపించాయి? “దీని అర్థం ఏమిటి, కరవీ* 

కరవీ: “నేను మిమ్మల్ని మోసవుచ్చాను. నేను మీ కులస్థురాలను కాను, 
నేను కరవీని కాను, నేను ఇంత(క్రితం అవివాహితను కాను... నేను ఎటువంటి 
దాన్నంకు”... 

గట్టిగా ఆకోశిస్తూ అంది: “నేను ఒక (కూరుడైన తండికి ఒక _కూరురారైన 
కుమార్తెను. నేను మీ ఇంటికి మీతో కాపురం చేసేందుకు రాలేదు, పారి 
పోయేందుకు వచ్చాను”. 

ఏదో నాటకంలో నాయకురాలి లాగ, ఒక వింత పోజు ఇచ్చింది. తమాషాగా 
వేళాకోళం చేస్తున్నట్లు, అస్వాభావికంగా రమేశ్‌ని భయపెట్టదలచుకుంది. 
రాజకుమారి వేషం వేసుకుని ఒక మాయావి అయిన రాక్షసి లాంటిది ఎక్కడైనా 


96 బెంగాలీ కధానికలు 


ఈ విధంగా ఏ రాజకుమారుడి నైనా నిజంగా భయపడేలాగ తన మాటలతో 
చేయగలిగిందో, లేదో అటువంటి నాటకపు సంగతి నిజంగా రమేశ్‌కు గుర్తు 
రావడం లేదు - నాటకాన్ని మించిన ఈ నాటకాన్ని చూడగా చూడగా. 

అయినా భయవడ్డాడు రమేశ్‌. నిశ్శబ్దంగా మృత్యు వార్త విన్నట్లయింది 
అతనికి. కరవ ముఖం చూసి అనుకున్నాడు “ఇది నిజంగా ఒక ఆడదొంగ 
ముఖమేనా అని. 

కరవీ అంది: “నాకు తెలుసు, మీరు హోలి లం నన్ను పట్టించరని. మీరు 
వట్టి మూర్చులు, నిర్చలులు”. 

"వంటిమీద వస్తువులు ఒక్కొక్కటే తీసి బల్లమీద పెట్టిందా “వీటిని 
తీసుకోండి. ఆఖరికి మీ 1900 రూపాయిలైనా మిగులుతాయి. ఇక నన్ను 
మాట్లాడకుండా వెళల్లిపోనీయండి”. 

రమేశ్‌: “ఎక్కడికి వెళతావు”. 

జవాబివ్వలేదు కరవీ. 

రమేశ్‌ కఠోర స్వరంతో అరిచాడు: “నీ దుర్మార్గవు తండి దగ్గరికే తిరిగి 
వెల్లిపోతావా?” 

ఇంకా జవాబు చెప్పలేదు కరవీ. 

రమేశ్‌ అడిగాడు: “నా మాటకు సమాధానం చెప్పవా కరవీ?” 

అరుస్తూ, ఎడుస్తూ నిలబడింది కరవ- “మిరు చెప్పండి మీరు నన్ను 
వెళ్లనియ్యదలచుకోలేదు కదా?” 

కొంచెం శాంతించి కాస్సేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు రమేశ్‌. తర్వాత కళ్లు 
అ_ుపూరిత మవగా, కరవీ చేయి పట్టుకుని అన్నాడు: “నీవు వెళ్లడం నా కిష్టం 
లేదు”. 

కరవీ: “అయితే వినండి”. 

రమేశ్‌: “చెప్పు” 

కరవీ: "ఈ వేళ మనిద్దరం ఇక్కడినుంచి వెళ్లిపోవాలి”. 

రమేశ్‌: “ఎక్కడికి వెళదాం?” 

కరవీ: “మీ రెక్కడికి తీసకు వెళ్లగలరో ఎక్కడ అట్టు పెట్టుకోగలరో 
అక్కడికి”. 

ఇంకేం ఆలస్యం చేయలేదు రమేశ్‌. ఆ ర్యాతే కాళీ అయిపోయింది బాగ్‌ 
బజారులోని ఆ కుగృహం. దొంగ కూతురైన ఆడదొంగ జీవితంలో ఆఖరు సారిగా 
ఈ పృథివిలోని ఖుర్‌: సిఫోస స్థానం నుంచి స్వచ్చమైన భావంతో తన భర్తతో 
బయలు దేరింది. 


ఆడదొంగ 97 


చివరకి ఒక్కడే మోనపోయాడు. రాణా ఘాట్‌ నుంచి విజయబాబు ఒక్కడూ 
మరునాటి ఉదయం వచ్చి 'బాగ్‌బజారు సందులోని కుగృహం ముందు నిలబడి 
చూసేసరికి అతను నిశ్చేష్ణుడైపోయాడు. ఆ ఇంటి సింహద్వారపు తలుపు గొళ్లెం 
మీద ఒక తాళం (వేళ్లాడుతోంది. ఒక గట్టీ, కఠినమైన, కరుణారహితమైన 
తాళం కప్ప. రెండు తలుపుల మధ్య కాళీలోంచి లోపలకు తొంగి చూసెసరికి 
ఇల్లంతా హన్యతను (పదర్శించింది అతని కంటికి. ఎంత భయానక మైన 
శూన్యత | 

కానీ అతను ఎక్కువ సేపు అలా నోరు మూసుకుని నిశ్చేష్టుడై ఉండిపోలేదు. 
పోలీసు వాళ్లు వచ్చి అతని చెయ్యి పట్టుకుని అరెస్టు చేసేసరికి విజయబాబు 
అని (క్రొత్త పేరు పెట్టుకున్న ఒక పెద్ద మనిషి తన సహజమైన వెక్కి ఏడుపు 
ఏడుస్తూ అరిచాడు. 

అయ్యో! కూతురివై కూడా ఇలా తండ్రిని దగా చేస్తావా ఓ ఆడదొంగా! 


(కథా సంపుటి, 1/1970) 


ఒక (పేమ కథ 
నరేం([ద నాథ్‌ మతా 


కిటికీ లోంచి ముఖం పెట్టి పభాతబాబు అన్నాడు: “_ఎవాసుకుంటున్నారా్‌ 
సరే వాసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయను”. 
నేను కాగితం కలం (క్రిందకి పెట్టి గౌరవనీయుడూ, (పవీణుడూ అయిన నా 
స్నేహితుని ఆహ్వానిస్తూ అన్నాను: “రండి, దయచేయండి. - లోపలికి రండి”. 
పభాతబాబు కొంచెం సంకోచిస్తూ అన్నాడు: “కానీ మీరు (వాసుకుంటు 
న్నారు కదా!” 
అన్నాను: “పెద్ద వాయవలనిందేమీ లేదు. ఒకటి రెండు ఉత్తరాలకి 
సమాధానం (వాశాను. దయచేయండి” 
నా ఆవ్వోనాన్ని స్వీకరించి ఆయన ఈసారి లోపలకు వచ్చాడు. సోఫాలో 
కూర్చుని, చేతిలో గొడుగు బల్ల మీద_ పడుకోబెట్టాడు- “వెళ్లేటప్పుడు 
పట్టికెళ్లడం మరిచి పోతానేమో అన్నట్లు. ఏదైనా పియమైన వస్తువుని కంటికి 
కనుపించకుండా ఉంచడం ఇష్టం ఉండదు కదా! 
ఆయన లోపలికి రాగానే నా ఎత్తు కుర్చీ నుంచి దిగి, ఆయన ముందు ఒక 
పల్లంగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. 
ఆయన నా వైవు చూసి చిరునవ్వుతో అన్నాడు: “ఉత్తరాలు బాగా 
వాస్తారనుకుంటాను ఒకప్పుడు నాకు కూడా ఉత్తరాలు వాసే ఛాదస్తం ఉండేది. 
రాతంతా మేలుకుని స్నేపాతులకు లేఖలు (వాస్తూ ఉండేవాడిని. అందు 
మూలాన నన్ను ఏ మాన్‌ ఆఫ్‌ లెటరు అనవచ్చు". 
ఆయన తనకి సమర్పించుకున్న బిరుదును, నేను చిరునవ్వుతో స్వీకరించి 
అన్నాను: “టీ .పుచ్చుకుంటారా?” 
టీ మాట వినేనరికి పభాతబాబు సంతోషించి అన్నాడు: “అయితే ఈ 
మిట్టమధ్యాహ్నం వేళ మీకేమీ “ఆశ్రమ వీడ కలగదు కదా? గృహాస్థాశ్రమం 
కదా! నేనైతే గృహస్థుని కాను అంచేతనే భయపడుతూ వచ్చాను - మీ శ్రీమతి 
కేమైనా శాంతి భంగం కలిగిస్తానేమో నని”. 
నేను లోపలకు వెళ్లి రెండు కప్పుల టీ తెమ్మని చెప్పి మల్లీ యధాస్థానంలో 
వచ్చి కూర్చున్నాను... 
(పభాత బాబు పేరే 'పఏభాతి. ఆయన వయస్సు 74 సంవత్సరాలు 
ఉంటుంది. శరీరం జీర్ణించింది కాని మనస్సు కాదు. బస్సులూ (టాములూ 


ఒక (పేమ కథ రం 


స్వేచ్చగా ఎక్కి తిరగగలడు. చాలా సంఘ (పేమ ఉన్న మనిషి. (పతీ 
మీటింగుకి హాజరవుతూ ఉంటాడు. పూర్వపు బంధువులదీ, స్నేహితులదిీ 
యోగక్షేమం తెలుసుకుంటూ ఉంటాడు; [కొత్త స్నేహాలు చేయడం కోసం 
ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కొడుకు వయస్సు వాళ్లయినా సరే, మనుమడు 
వయస్సు వాళ్లయినాసరే- అందరూ ఆయనకి సమ వయస్ములే. తనకి 
మట్టుకు కొడుకూ లేడు, మనుమడూ లేడు. పభాత బాబు “అకృతదారుడు' 
(అవివాహితుడు). 

ఆయన మాటలు విన్నాక అన్నాను: “మంచి మాట, పభాత బాబూ. మొన్న 
రాతి మీరు రాలేదు. ఒకల్లిద్దరు నా స్నేహితులను నాతో బాటు అట్టి బెట్టాను. 
వాళ్లు మీతో మాటాడుదామని వచ్చారు. మేము చాలాసేపు ఎదురు చూశాము 
మీ కోసం”! 

పభాత బాబు కొంచెం నాలుక కరచుకుని సిగ్గుతో అన్నాడు: 
“మరచిపోయాను కల్యాణబాబూ, పూర్తిగా మరచిపోయాను. మొన్న రాతి నేను 
ఆలిపూర్‌లో మా స్నేహితుడి ఇంటిలో ఉన్నాను. అక్కడ చనెక ఆనివర్సరీ 
సందర్భాన్ని నిర్వర్తించాను . 

“మీ స్నేహితుని బర్త్‌ ఆనివర్సిరీయా అని అడిగాను. 

ఆయన తల ఆడిస్తూ అన్నాడు: “కాదు బాబూ అదేం కాదు. అతను 
జన్మదినం, గిన్మదినం ఏం జరుపుకోడు. ఆయనెప్పుడూ పూజ చేయడం కానీ 
ఏ అనుష్టానాలు నిర్వర్తించడం కానీ నేనెప్పుడూ చూడలేదు. సామాజికమైన వైనా 
సరే వైయక్తికమైనవైనా సరే. నంధ్యావందనం, జపం, తపం, ఆసనాలు- 
గీసనాలు, ఏమీ లేదు ఆయనకి. అందుకే మధ్య మధ్య అతనితో అంటూ 
ఉంటాను. (సైతానుకైనా అనుష్టానాలేవో ఉంటాయి), నువ్వేమైనా సైతాను కంకు 
గొప్పవాడివా? అటు తర్వాత కొంతకాలం చూశాను ఆయన ఒక అనుష్టానాన్ని 
దృఢమైన నిష్టతో పరిపాలించడం. ఏ డాదికి ఒక్కసారి మ్మాతమ. ఆ అనుష్టాన 
సందర్భంలో ఒకే ఒక వ్యక్తిని ఆహ్వానిస్తాడు”. 

అన్నాను: “ఆ వ్యక్తి మీరే కదా?” 

చిరునవుూ ముఖంతో నా మాట ఒప్పుకున్నారు ఆయన. 

ఇంతలో టీ వచ్చింది. (పభాత బాబు టీ మెల్లిగా (తాగుతూ, జేబులోంచి 
సిగరెట్టు పాకెట్టు తీసి ఒక సిగరెట్టు అంటించాడు. ఆయన చవక సిగరెట్టు 
కాలుస్తాడు. 

నేను కాల్పనని తెలిసి కూడా, చమత్కారానికి ఒకటి ఇస్తూ అడిగాడు: “ఏం 


కాల్పవా?” 


190 బెంగాలీ కథానికలు 


నేను తల ఆడించడం చూని అన్నాడు: “బాగుంది, నేనెప్పుడు సిగరెట్టు 
కాల్చడం మొదలు పెట్టానో తెలియదు. స్తన్యపానం.వదలగానే ధూమపానం 
మొదలు పెట్టానేమో మరి! 

నేను అన్నాను “ఏం అనుష్టానం గురించి చెపుతున్నారు?” 

వపభాతబాబు అన్నాడు: “ఆగు బాబూ, ఆగు. కథ వాయకపోయినా, వాటి 
రీతీ, నీతీ కొద్దిగా తెలును నాకు. పెళ్లి చేసుకోకపోయినా పెల్లివారితో వెయ్యిసార్లు 
వెళ్లాను. కథ యొక్క సస్పెన్సు పాడు చేసే అంతటి మూర్చుడను అనుకున్నారా? 

కథ యొక్క సారాంశం ముందే చెప్పేస్తే మీరు నా కథను చెవి ఒగ్గి వింటారా? 

“కథ అంటే నిక్కచ్చిగా నాకు సంబంధించింది కాదు. అది ఆ నా మి(తుడికి 
చెందినది. మీకు చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు. మన పాట్టలో పెట్టుకుని 
ఉంచనక్కరలేదు. దాచుకోవలనిన విషయం ఏదైనా ఉంటే అది రహస్యంగా 
పచిమంది చెవుల్లో ఊదేస్తే దానికి స్వయంగా నివృత్తి కలుగుతుంది. కాని ఈ కథ 
వాయడంలో మీకు నులువు ఉండదు, కల్యాణ బాబూ! చాలా పూర్వ కాలపు 
చర్మితకు చెందిన కథ ఇది. పూర్తిగా పురాతన కాలానిదీ కాదు. పూర్తిగా 
ఆధునిక పరిస్థితీ కాదు. పాత విలువలు వాటికి చెందుతుంది - ఈ కథ. 
రోజులైతే పాతవే. అయినా అవి నాలో ఎప్పుడూ (కొత్తగానే ఉంటాయి. నా 
దవ్పుడు యౌవన దశ. ఎంత కాలం (క్రిందట? బహుశా ఒక అర్ధశతాబ్బం 
పూర్వం. అయినా అప్పుడప్పుడు బాగా జ్ఞాపకం వస్తూంటుంది ఆ నాటి కథ 
అప్పుడప్పుడు. మళీ ఒక్కొక్కప్పుడు అనిపిన్తూంటుంది. ఆ నాటి రోజులు 
ఎంత దూరమైన భూతకాలానికి చెందినవో అని. డీవ్‌ పాస్ట్థు-ఎంత పాత రోజులో 
అవి, నిజానికి ఇతిహాసాల కంటె ఇంకా (ప్రాచీనమైన వేమో అన్నట్లు 
తోస్తోంటుంది. 

“ఆ కాలంలో పడమటి సరిహద్దున ఉన్న ఒక పట్టణానికి కలకత్తానుంచి 
బదిలీ అయింది నాకు. నేను ఇంటిపట్టుండే వాడిని అంచేత వెళ్లడానికి నా 
మనస్సు ఒప్పలేదు. కలకత్తా నిండా బంధు మిత్రులు. ఆఫీసు నమయం 
తప్పిస్తే, ఇటూ అటూ తిరుగుతూంకే రోజు గడిచి పోతుంది, ర్మాతిం బవళ్లు. ఆ 
తిరగడంలోనే ఉన్నాయి సాహిత్యం, సంగీతం, నాటకం. నేను వెళ్లే (కొత్త చోటు 
ఉద్యోగం తప్ప మరేం కాలక్షేపం ఉంటుంది? ఆ ఉద్యోగమే ఎలా నిర్వర్తించానో 
వినండి. సశ్మస్త సైన్యాలకు. అయే ఆహార వివోరాల లక్షల లక్షల రూపాయల 
ఖర్చుని పతీ పైసా ఎలా వ్యయమైందో జాబితా వాయడం నా పని. నాకా వని 
రుచికరమైనది కాదు. కాని చాకిరీ అంకే చాకిరీ చేయక తప్పదు. ఎల్లాగంపే, 
భర్త మీద అనురాగం లేకపోయినా, పెళ్లి చేసుకున్న ఆడది ఆయనకి సేవ 


ఒక (పేమ కథ 101 


చేయడం తప్ప గత్యంతరం లేనట్లు. 

ఆ పట్టణంలో నేను ఒక మధ్యతరగతి మెన్‌ ఆవారం, వసతి గల స్థానంలో 
మకాం చేశాను. ఎక్కడైతే బంధు రహితంగా ఉంటుందనుకున్నానో చూసేరికి 
అలా లేదు. మా మెన్‌లో ఒక చిన్న తరవో ఏనోద గృహంగా ఉండేది పాటలు, 
మాటలు, నవ్వులు, వేళాకోళాలు, పేకాట, జూదం అన్నీ అక్కడ 
జరుగుతూండేవి. ఎవరికి ఏయే విషయాలలో అభిరుచి ఉంటుందో వాళ్లకు 
అక్కడ ఆ ఏర్పాటు చేయబడుతుంది. ఆ వినోద గృహంలోకి నా మిత్రుడు 
శెలేన్‌సేన్‌ రావడం మొదలుపెట్టాడు. మా సెక్షన్‌లోనే ఆయన పనిచేసే వాడు. 
నా లాంటి వాడు కాదు. మనస్ఫూర్తిగా పనిచేసే వాడు. చాలా బుద్ధిమంతుడు. 
ఆయన గుణాల కంటె కూడా రూపం చాలా ఆకర్షణీయమైనది. నాలా నల్లగా 
ఉండడు. ఎత్తు నా కంటె ఒకటి, ఒకటిన్నర అంగుళాలు తక్కువ. నేను 
ఇంచుమించు ఆరు అడుగుల మనిషిని అతను అంత పొడుగు కాదు. 

అయితనేం, అతని కే విషయంలోనూ లోటు లేదు. చక్కటి రంగు; 
అందమైన ముక్కూ, కళ్లూ, తలనిండా నొక్కునొక్కుల జుట్టు. ఆకర్షణీయమైన 
ఆకారం. శైలేన్‌ ఏమీ పెద్ద కసరత్తు చేసేవాడు కాదు, (క్రీడాకారుడు కాదు. 
అయినా అతను ఆడంగి రూపం కలవాడు కాదు, మంచి పురుషత్వంతో 
కూడుకున్న వాడు. అతని పౌరుషం, గాంభీర్యం, ధైర్యం స్థిర చిత్తం ఎప్పుడూ 
(పకాశిస్తూ ఉంటాయి. మా స్నేహం మొట్టమొదట అసమానుల మధ్య 
అనిపించేది. అతని వ్యక్తిత్వంలో ఉన్న విశిష్టత నాలో లేదు. అయితే, నాలో ఏయే 
గుణాలు ఉన్నవే, ఆయనలో వాటి అభావం అతనికి అనుభూతమవుతూనే 
ఉండేది. మా మొదటి పరస్పరాకర్షణ ఈ అసమాన ధర్మాల వల్లనే అనవచ్చు. 

“శలేన్‌ మా మెనోలో వచ్చి మాట్లాడకుండా కూర్చునేవాడు. _లై(బరీ 
అరలోంచి ఒక పుస్తకం బైటకు తీసి చదువుతూ ఉండేవాడు అప్పుడప్పుడు, 
అప్పుడప్పుడు మిగతా వాళ్లు జరుపుకునే కర్మకాండలూ కాలక్షేపాలు చూస్తూ 
కూర్చునేవాడు. చాలా బిడియపడే స్వభావం కలవాడు. ఇప్పుడైతే అలా కాదు. 

“అందరూ "వెళ్లిపోయాక వీలుంకే నా దగ్గరకు వచ్చికూర్చునేవాడు. అప్పుడు 
సమరుచిగల, సమ వయస్కులైన స్నేహితుల మధ్య జరిగే మాటలు మా 
యిద్దరి మధ్యా జరుగుతూండేవి. 

"ఒకరోజు ఎవరూ లేని స్థలం, సమయం చూని నాతో అన్నాడు: “నీతో ఒక 
మాట చెప్పాలి”. 

"సరే చెప్పు”. 
“అసలు విషయం (పస్తావించే ముందు' నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. 


102 బెంగాలీ కథానికలు 


లు! 


“ఏమయింది? మాట ఉంకే చెప్పే విధానం ఇదా?” 

“శలేన్‌ అన్నాడు: "పోనీ ఏం లేదు! 

“నే నన్నాను: “ఆగిపోయావందుకు? నువ్వేదైతే చెప్పలేకపోతున్నావో, అది 
నేనే చెపుతాను. (అటుపైన శెలేన్‌ గొంతుకను అనుకరిస్తూ (పభాత్‌బాబు 
అన్నాడు: 'పభాత్‌, భాయి నేను (పేమలో పడ్డాను. పడడం అంకే పూర్తిగా 
మునిగి పోయాననుకో. ఈ అగాథం నుంచి నువ్వు నన్ను పైకి ఎత్తాలి”). 

“శెలేన్‌ ఇంకా ఇలా అన్నాడు: “నా కథ మీకెలా తెలిసింది”? 

“తలియడంలో ఏమీ మిగలలేదు. ఎప్పుడైతే మీ యింట్లో నిన్ను చూశానో 
అప్పుడే నాకన్నీ తెలిసి పోయాయి”. 

“శలేన్‌ మాట్లాడక ఊరుకున్నాడు. 

“ ఆ పట్టణంలో నేనా 'మెన్‌' లో మకాం చేశాను. 

శెలేన్‌' అక్కడ ఉండేవాడు కాదు. అక్కడ అతని తండి ఒక పభుత్య్వవు 
“క్వార్టర్స్‌లో ఉండేవాడు. తండీ, తల్లీ, సోదరీ సోదరులూ మొత్తం పెద్ద 
కుటుంబం వాళ్లదె. వాళ్లతో ఉండే వాడు శెలేన్‌. 

“ఆఫీసుకి సెలవు వచ్చినప్పుడు నన్ను వాళింటికి తీసుకు వెళుతూ 
ఉండేవాడు శైలన్‌. వాళ్ల అమ్మ నన్ను కూడా తన బిడ్డ లాగ చూసుకునేది. తన 
చేతి వంట నాకు కూడా పెడుతూ ఉండేది. శెలేన్‌ సోదరీ సోదరులు నన్ను చాలా 
అనురాగంతో చూస్తూ ఉండేవారు. ఏమీ అభ్యంతరం లేకుండా, ఒక (పవాసవు 
బెంగాలీ కుటుంబం ఆ రోజుల్లో నాకు ఇంటి తలుపులు తెరచి స్వాగతం చెపుతూ 
ఉండేది. కాగా, శెలేన్‌ ఇల్లు నాకన్నిటిలోకి ఎక్కువ (పీతికరంగా ఉండేది. 

“శెలేన్‌ ఇంట్లోనే నేను మాధురిని మొదట చూశాను. ఆమె సౌందర్యం చూసి 
ఆమె శెలేన్‌ సోదరేమో అనుకున్నాను. ఇద్దరిదీ ఒకరే ఆకర్షణీయమైన రంగు. 
(స్తీ కాబట్టి ఇంకా చక్కటి శ్వేత వర్ణం కలిగినదిగా ఉంది. ముఖ వర్చస్సు అమిత 
మంజులమైనది. నాకు సాధారణంగా కోల ముఖం అంటే ఇష్టం. కాని 
వికసిస్తున్న తామరపువ్వు వంటి గుండ్రని ముఖం అదే నేను మొదటిసారి 
చూడడం. తలంతా ఒక నిండైన ముద్ద లాంటి జుట్టు: మేఘం వంటి నలుపు, 
సుదీర్దమైనది. అంత సిల్కులా తళతళలాడే అందమైన కేశ సంపద 
నేనింకెక్కడా చూడలేదు. మాధురి శెలేన్‌ చెల్లెలు కాదు సరి కదా, ఆమె అతని 
తల్లిని “పిన్ని” అని పిలిచినా ఆమె అతని పిన్ని కూతురు కూడా కాదని కొంతకాలం 
తరువాత తెలుసుకోగలిగాను. ఆమె ([బాహ్మాణ కులానికి చెందినది, ఇంటిపేరు 
“ముఖర్జీ”. శెలేన్‌ ఇల్లూ ఆమె ఇల్లూ కొన్ని గజాల దూరంలో ఒకే వీధిలో 
ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య గాఢమై స్నేహం, నిత్యమూ రాకపోకలూ, 


ఒక (పేమ కథ 103 


అన్నపానాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఒక ఇంటి తల్లి ఇంకొక ఇంటి 
ఆడవిల్లకీ మగవిల్లలకీ “గౌరవనీయమైన' విన్ని అన్నమాట” 

శెలేన్‌ అన్నాడు: “నీ కెలా తెలిసింది”? 

“నేను అన్నాను: “నీ దాగుడు మూతల వ్యవహారం అంతా చూస్తూంకే; నీ 
కేబులు మీద మాధురి పేరుతో ఉన్న పుస్తకాలు, ఆమె పాటల పుస్తకంలో నీ 
హస్తాక్రరాలూ అన్నీ చూస్తే- తెలుస్తుంది”. 

శైలేన్‌ పట్టుబడిపోయి, నవ్వడం మొదలుపెట్టాడు అన్నాడు: "ఈ 
కాస్సేపటిలో నువ్వు కనిపెట్టశావు. నిన్ను సి.ఐ.డి. విభాగంలో నియమిస్తే 
బాగుంటుంది, పభూ!” 

శెలేన్‌ నన్ను _వభూ” అని గౌరవంగా పిలిచేవాడు. ఒక్కొక్కప్పుడు "గురుదేవ్‌" 
అని పిలిచేవాడు. నేను నిజానికి అతని (ఫెండ్‌, ఫిలానఫర్‌, గెడ. 

పట్టుబడిపోయిన శెలేన్‌ తన కథంతా నాకు చెప్పాడు. నిజానికి అతను 
చెప్పడానికే వచ్చాడు. అదే అతని యౌవనపు రోజుల (పణయ గాధ, దాచబెట్టి 
ఉంచిన (పేమ కలావం, (పథమ తారుణ్యంలో ఒకే ఒక లిప్సతో సంఘటితమై న 
కథా అంతా నాకు విప్పి చేప్పేశాడు శెలేన్‌. ఆ (పేమ అంతా ఒకప్పుడు 
చాటుగానే వ్యవహరించబడింది. ఇంట్లో వాళ్ల దగ్గర ఎంతగా దాచాడో తనలో కూడా 
తాను దాచుకున్నాడు. కాని ఇప్పుడు ఇంక ఆ రోజులు కావు. ఇప్పుడు అతను 
కోరేది రెండు కుటుంబాల వాళ్లూ వాళ్ల (ప్రేమను అంగీకరించడం. ఏ మాధురి 
అయితే ఇదివరలో వాళ్లింటికి కూతురిలా వచ్చేదో, ఇప్పుడు కోడలులా రావాలని 
అతని వాంఛ. ఏ శెలేన్‌ అయితే మాధురి ఇంటికి ఒక ఆదర్శ యువకుడిలా 
వెళుతూండేవాడో ఇప్పుడు అక్కడ మరొక పదవిని పొంది సన్మానింపబడాలి - 
జామాత దేవుడిగా. 

నేను అన్నాను: “అయితే ఆటంకం ఏమిటి?” 

శెలేన్‌ అన్నాడు: “కులం” 

“మి కులాల మాట మండ! ఒక పనిచేయ. మాధురి తండి తనంతట తాను 
కన్యా (పదానం చేయకపోతే, నువ్వు 'సుభ(దా హరణం' (లేవదీ సుకుపోయి పెళ్ళి 
చేసుకో!) చేయి నేను మిమ్మల్ని కాపాడుతాను- “సర్వ ధర్మాన పరిత్యజ్య 
మామేకం శరణం (వజ 

శెలేన్‌: “లేదు, భాయీ, అల్లాగ జరగదు” 

నేను: “ఏం మాధురి భయవడుతోందా?” 

శెలేన్‌: “భయపడుతోంది, జంకుతోంది. తన దుర్మార్గపు తండి అంకే ఆమెకి 
చాలా (పేమ. అతనికి విరుద్ధంగా _పవర్తించడానికి సాహసించడం లేదు”. 


104 బెంగాలీ కథానికలు 


నేను: “అయితే నడు, ఆ ఇంజనీర్‌ పెద్దమనిషికి నేను అంతా 
నచ్చజెప్పుతాను. నేను నీ వకీలునై రాజీ చేస్తాను మీ ఇద్దరి మధ్య". 

శేలేన్‌: “అరే బాబా! అల్లా నువ్వు చేస్తే వాళ్ళింటి తలుపు, నా ముఖం మీద 
కొట్టి మూసేస్తారు. అప్పుడు మా నాన్న ఆ అవమానాన్ని సపహించగలడా? ఒక్క 
కిటికి అయినా వాళ్లింటి వైపు తెరచి ఉంచడు. సరే, ఇప్పుడు నీకు నాయీ 
వ్యవహారం అంతా అర్థం అయింది. అయినా ఎవ్వరికీ ఈ సంగతి తెలియ 
నీయకు. అల్లాగయితే చిరకాలవు స్నేహం మా రెండు ఇళ్ల మధ్యా ఇప్పుడు 
నశించిపోతుంది”. 

నేను: “మీ నాన్న, అమ్మా ఏమంటున్నారు?” 

శైలేన్‌: “వాళ్ల కిష్టం లేదు. ఇల్లాంటి (పేమ వివావాలంకే వాళ్లకి భయం. వాళ్ల 
అభిపాయం ఏమిటంకే మేము “గాంధర్వ వివాహం చేసుకుంకే మేము దూరమై 
పోయి ఎక్కడో ఉండిపోతామనీ, జననీ జనకులనూ, సోదరీ సోదరులనీ 
చూడడానికి రామని. నిజానికి తను కూడా భయపడుతున్నాడు శెలేన్‌. నేను 
కూడా అతని తరఫున ఏ శౌర్యం _వదర్శించానో అది ఆలోచించగా సాధ్యం 
అనిపించడం లేదు. అతని భయం ఏమిటంటే పొందిన పొత్తు అంతా విచ్చిత్తి 
అయిపోతుందని. మరేం జరగకపోయినా, ఇలా ఉన్నట్లుంటే ఒకరి నింకొకరు 
చూడగలుగుతున్నారు. ఒకరి మాట ఇంకొకరు వినగలుగుతున్నారు, 
చాటుమాటుగా ఒకరి నొకరు కొద్దికొద్దిగా నిర్వాజ (పేమ కలాపంలో ఆనంద 
పరచగలుగుతున్నారు; ఇదంతా బై టపెట్టితే పెద్ద వాళ్లు ఈ మాతం సంతోషం 
ఈ (పేమికులకి కలగకుండా చేస్తారని”. 

నేను నవ్వుతూ అన్నాను: “శెలేన్‌, అయితే నువ్వు ఆ మాట మీద ఉండు. 
ఇంకేమీ పెద్ద ఆశ పెట్టుకోకు”. 

తరువాత రెండు కుటుంబాలలో గుప్తంగా పెళ్లిళ్ల పెరయ్యలు రాకపోకలు 
మొదలు పెట్టారు. మాధురికి పెళ్లిచూపులు జరుగుతున్నాయి. శెలేన్‌కి ఇష్టం 
లేకపోయినా పెళ్లి కూతుళ్ల కోసం వెదకుతున్నారు. చాలా మంది కట్న 
కానుకలతో సాలంకృతకన్యా (పదానం చేస్తామన్నా, శెలేన్‌ ఐ నంబంధానికి 
అంగీకరించడం లేదు. పర్యవసానం ఏమిటంకే పెళ్లిళ్ల పేరయ్యలు ఊరికే వస్తూ 
పోతూ ఉన్నారు. ఒక్కడైనా పజాపతి' ఏ ఇంటి నుంచి ఉదృవించలేదు. 

కొన్నాళ్ల తర్వాత నాకు నిమ్లాకి బదిలీ అయ్యింది. నేను సెలవు తీసుకునే 
రోజున మాధురి వాళ్ల తోటలో నుంచి తెచ్చి ఒక ఎర గులాబి గుత్తిని నాకు 
బహుకరించింది. ఇంకా రెండు అమూల్యమైన పగడాల బిందువులను కూడా 
చూడగలిగాను. 


ఒక [పేమ కథ | 105 


ఆ అశుభరిత విశాల కృష్ణచక్తువుల వైపు చూస్తూ అన్నాను: “మాధురీ, 
నువ్వేమిటి ఇలా చేస్తున్నావు?” 

మాధురి అంది: “"పభాత్‌ అన్నయ్యా! నాకు నీ కంటు వేరే నిస్వార్ధపరుడైన 
స్నేహితుడు లేడు. నువ్వు నన్ను మరచిపోకు”. 

నేను నా స్నేహితుని 'పభు'వుని, రక్షకుడను. అంతకంటె విశేషం ఏమీ లేదు. 
నే నెప్పుడూ ఒక ఆక్సులరీ వెరు మాతమే. ఎప్పుడూ కూడా (పధాన (క్రియా 
పదాన్ని అవలేదు, అవగలిగి ఉండలేదు. అయినప్పటికి వాళ్లిద్దరి (పేమ 
తత్వంలో ఏ మా(తం అల్పత్వాన్ని గహించ లేకపోయాను. అది అలా ఉండగా 
శెలేన్‌ తో అన్నాను, “ఏమవుతుంది” అని నేనైతే కొద్దిగానే జీవితంలో సాధించాను. 
కానీ, జీవితమంతా నా అక్ష్తయప్మాతను నూకలతో నైనా నింపక పోలేదు. 

(పభాత బాబు గడియారం వెపు చూశాడు. తర్వాత అన్నాడు: “అరే బాబా! 
ఇంక సంక్షిప్తంగా చెపుతాను. లేకపోతే మీరు మీ ఆవిడచే తిట్లు తింటారు; నా 
కింకప్పుడూ ఒక కప్పు టీ లభించదు. నాకు సిమాకు బదిలీ అయిన కొన్నాళ్లకు 
శెలేన్‌ పాట్నా వెళ్లాడు. (పభుత్వం మా కర్మకి నియంత. మా యిద్దరికీ, మధ్య 
మధ్య దూరంగా బదిలీ అయేది. ఒక్కొక్కప్పుడు మళ్లీ మా యిద్దరికీ ఒక 
స్టేషనులో ర మాసాలూ, 1 సంవత్సరం అల్లా ముఖా ముఖిగా కలుసుకుని 
మాట్లాడుకునేందుకు వీలయే లాగ (టాన్సురు చేయబడుతూండేది. మా 
వయస్సుతో పాటు మా ముఖాలు కూడా మారాయి. మా జీవితాలలో కూడా ఒక 
స్టేషను” నుంచి మరొక “స్టేషను కు బదిలీ అయినక్లే ఉండేది. బాహ్యంగా ఎన్ని 
పరివర్తనలు వచ్చినప్పటికీ, మా ఇద్దరి మై(తి క్షీతంలో మటుకు ఏ విధమైన 
బదిలీ ఎప్పుడూ కూడా రాలేదు. ర మసాల మధ్య కాలంలో 'తమరు' నుంచి 
"మీరు" కి మారింది మా పరస్పర సంబోధన; “మీరు నుంచి “నువ్వు'కి 
మారేందుకు ఒకటి రెండు సంవత్సరాల. కంట ఎక్కువ ఆలస్యం పట్టలేదు. 
దూరంగా ఉన్నా, ఒకళ్ల కబురు మరొకళ్లం లేఖల ద్వారా తెలుసుకుంటూ 
ఉండేవాళ్లం. అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్లం. మాధురి తల్లి 
చనిపోయింది. ఇద్దరు సోదరులూ పెద్దవాళ్లయ్యారు. తండి ఇంకా ముసలి 
వాడయ్యాడు. ఆ మొండి తండి ఇప్పుడు అనవాయుడై పూర్తిగా తన కూతురి 
పై తన దినచర్య గడిచేందుకు ఆధారపడి ఉన్నాడు. మాధురి ఒక్క సారిగా 
అతనికి భార్య, జనని, కుమార్తెగా వ్యవహరించవలని వస్తోంది. శెలేన్‌ తల్లి 
తం(డులిద్దరూ మరణించారు. అతని సోదరీ సోదరులు అతనిపై “తమేవ పితా 
చ మాతా చు త్వమేవ” అన్నట్లు ఆధారపడ్డారు. శెలేన్‌ వాళ్ల పెళ్లి చేసి అన్ని 
పూచీలు తీర్చాడు. వాళ్లందరూ అతను ఉద్యోగం చేసే చోట ఒక కుటుంబం 


106 బెంగాలీ కథానికలు 


(కింద చేరేవారు. . అయితే పెళ్లికాని పెద్దన్నయ్య కుంటుంబానికి వటవృక్షం 
లాంటి వాడు. నేను అతనికి ఉత్తరాలు (వాసేవాడిని. మాధురితో కూడా ఉత్తర 
పత్యుత్తరాలు జరిగేవి. 
ఆపైన నేనూ శెలేన్‌ ఇంచుమించు ఒకే సమయంలో రిటైరు అయ్యాము. 
అయితే శెలేన్‌కి ఎక్సుటెంషనుతో పాటు [పొమోషను కూడా వచ్చింది. నాకేమీ 
రాలేదు. దానికి బదులుగా నేను భారతదేశంలో అంతా చుట్టూ తిరిగి వచ్చాను; 
ఎమెట్యూల్‌ స్టేజి అధివసించి, బుగ్గలకు రంగు పూసి, నెత్తిపై విగ్గు పెట్టుకుని, 
నా వృద్దాప్యంలో “హీరో గా తయారయ్యాను - మధ్య మధ్య ఒక విధమైన 
సాపిత్యకారుడుగా మారాను. మరొకప్పుడు ఒక విధమైన రాజకీయ వేత్తగా 
ఉపన్యానవేదికను అలంకరించాను. "ఇప్పుడు మత (వచార సభలకు 
వోజరవుతున్నానని ఎంకే మీరు నవ్వుకుంటారు లోలోపల. 
ఇప్పుడు నేనూ, శైలేన్‌ దడల్తౌసీకి పెన్షను తెచ్చుకునేందుకు వెల్లినప్పుడు మా 

కలయిక జరుగుతూంటుంది. మేము ఇద్దరం రికైరు అయ్యాక కలకత్తా 
వచ్చాము. అతను ఉత్తర భాగంలోనూ, నేను దక్షిణ భాగంలోనూ ఉన్నాము. 
తరచు ఒకరినొకరు చూసుకోవడం తగ్గింది; ఉత్తర (ప్రత్యుత్తరాలు ఆగి 
పోయాయి. శైలేన్‌ ఒకసారి _వాశాడు” “నీ చేతివాత ఏ మ్మాతం చదవడానికి 
తెలియడం లేదు”. నాకు కోవం వచ్చి అప్పటి నుంచి అతనికి ఉత్తరాలు 
వాయడం మానేసాను. ఇప్పుడు కేవలం ఫోను చేసుకుంటాము. అతను 
ఆలిపూర్‌లో ఒక అందమైన రెండస్తుల మేడ కట్టుకున్నాడు. ఇంతకు పూర్వం 
తమ్ముడి బిడ్డలు ఉండేవారు, ఇప్పుడు వరునకు మనుమలు, మనుమరాళ్లు- 

అతనితో మకాం చేస్తున్నారు. కొంతమంది స్కూలు లోనూ, కొంతమంది 
కాలేజిలోనూ, చదువుకుంటున్నారు. నాకు ఇల్లూ వాకిలీ ఏమీలేవు. ఏదో మా 
వ్మితీయమైన బక పూర్వ కాలపు ఇల్లు ఉంది. అన్నగారితో పాటు నేనూ దానికి 
భాగస్వామిని. అయితే పేరుకి మటుకే. నా మనస్సులో నేను అనికేతనుడనే 
అనుకుంటాను. ఇంటిలో కొంచెం సేపే ఉంటాను. ఇది 12 సంవత్సరాల (క్రితం 
మాట. పెన్షను తీసుకుని తిరిగి వన్తూంకు నా వెనక్కాల నుంచి హఠాత్తుగా ఒకడు 
వచ్చి నా చెయ్యి పట్టుకుని అరిచాడు: “ఓహో పరమార్థవాదిగారా! డబ్బు పై 
ఎందుకండీ ఇంత మక్కువ?” 
చూస్తే అతను శెలేన్‌. నవ్వుతూ అన్నాను: “ముసలితనంలో కాంత 
వదులుతుంది కాని, కనకం కాదు. పళ్లూ పాలూ కొనుక్కోవాలంకే డబ్బుండాలి 
కదా 

శెలేన్‌ నన్ను ఒక టీ దుకాణానికి తీసుకువెళ్లాడు: “నీతో ఓ మాట చెప్పాలి”, 
అన్నాడు. 


ఒక (పేమ కథ 107 


ఒకళ్ల కెదురుగా మరాకళ్లం ఒక ఖాళీ కుబులు దగ్గర కూర్చున్నాము. 
ముసలితనం ఒకడి జుట్టు లాగేసింది, మరొకడి పళ్లు ఊడపీకింది. శెలేన్‌ తల 
నున్నని గుండు, నావి రెండు వరసల కట్టుడు పల్లు. శెలేన్‌ ఏమీ ఎక్కువగా 
మాట్లాడక, కాగితం సంచి లో నుంచి ఒక కవరు బై టకు తీసి నాకు చూపించి చదవ 
మన్నాడు. 

బాగా పరిచితమైన చేతివాలు. ఇప్పటికి కూడా సహజమైన ముత్యాల వంటి 
అక్షరాలు. 

అన్నాను: “ఇది ఆమె వాసిన ఉత్తరం”. 

శెలేన్‌ ఆక్షేపిస్తూ అన్నాడు: “అయ్యో చదవవా! నా ఉత్తరాలు నువు; 
కొన్నాళ్లనుంచి చదవడం మానేసావు!” 

కవరులోంచి ఉత్తరం బైటకు తీసి చదివాను. కాగితం ఠావు పూర్తిగా ఉంది, కాని 
అందులో రెండే లైనులు: "నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. తప్పకుండా 
రా. -ఇట్లు నీ మాధురి. 

నవ్వుతూ అన్నాను: “నేను నా మాట సవరించుకుంటూ ముసలితనంలో కూడ 
కొంతమందికి కాంత వదలదు. ఎక్కడుంది ఆమె?” 

శెలేన్‌: “బారకపూర్‌లో, సోదరులతో ఉంటోంది”. 

తండ్రి చనిపోయాక మాధురీ వాళ్లూ లక్నోలో ఇల్లు విడిచి కలకత్తా వైపు 
వచ్చేసారు. కాని ఎక్కడో స్పష్టంగా తెలియదు. 

శెలేన్‌: “సోదరులు ఉద్యోగాలు చేస్తున్నారు. మాధురి పంతులమ్మ 
పనిచేస్తోంది. ఆరోగ్యం చెడిపోయాక ఉద్యోగం విరమించుకుంది. తండి పెద్ద ఆసి 
ఏమీ విడిచి పెట్టలేదు. 30 వేల రూపాయలు డిపాజిట్‌ చేసి కూతురికి ఇచ్చాడు; 
కొడుకులికి కొద్దిగా కొద్దిగా పంచి పెట్టాడు”. 

ఇప్పటి మాట నేను చెప్పడం లేదు. చాలా కాలం నుంచి పత వ్యవహారం 
ఆగిపోయింది. | 

శెలేన్‌: "చాలా కాలం నుంచి ఒంట్లో బాగుండడం లేదు, నడు, ఒక మాటు 
చూసివద్దాం ముఖ్యమైన మాకేమిటో”. 

నేను: “నువ్వాక్కడివీ వెళ్లు. నేను కూడా వస్తే ఆ మాట బైట పడదు”. 

శైలేన్‌' “కాదు నువ్వు కూడా రా; ఈ వేళీ వెళదాం. - 

మరో రోజున వెళ్లాం అన్నాను నేను. కాని ఆలస్యానికి ఒప్పుకోలేదు శెలేన్‌. 
మళ్లీ ఎప్పుడు ఎవరు చెప్పగలరు? ఒకళ్ల కొకళ్లు ఫోను చేసుకున్నాక వెళ్లాను. 
బారక్‌పూర్‌. శెలేన్‌ టాక్సీలో వెళ్తామన్నాడు. “పెన్షను డబ్బులు చాలా మట్టుకు 
ఖర్చు అయిపోయాయి. నడు, బస్సులో వెళ్లాం" అన్నాను. 


108 బెంగాలీ కథానికలు 


వెళ్లేటప్పుడు కాలేజి (స్టీటు మార్కెటు నుంచి ఒక డజను అప్పుడే కోసిన పెద్ద 
రజనీ గంధ వుష్పాలు కొని పట్టికళ్లాను. 

_శెలేన్‌ వేళాకోళం చేన్తూ అన్నాడు: “నిన్ను చూస్తే, నీ నాటకాల హబీ నీలో బాగా 
స్థిరపడినట్లు ఉంది? ”' 

స్టేషనుకి దగ్గరే ఇల్లు. రెండంతస్తుల మేడలో ఒక ఫ్లాట్‌లో ఉంటోంది ఆమె. 

గ౪ం కొట్టాక, ఒక ఆవిడ వచ్చి తలుపు తెరిచింది. మమ్మల్ని మేము 
పరిచయం చేసుకున్నాక, ఆవిడ మమ్మల్ని మాధురి వద్దకు తీసుకు వెళ్లింది. 

ఒక చిన్న మంచం మీద మాధురి పడుకుని ఉంది. శుభంగా ఉన్న తెల్లని 
పరువు పక్క. ఇల్లు కూడా చాలా శు[భంగా ఉంది. కాని ఈ మాధురి ముఖం ఎం 
ఇలా అయిపోయింది? (పక్కకు అంటి పెట్టుకున్నట్లు అయిపోయింది ఆమె 
శరీరం. లేచి కూర్చునే శక్తి లేదు ఆమెకు. 

అయినప్పటికీ మమ్మల్ని చూసేసరికి ఆమెకు లేని శక్తి ఒకటి కలిగింది. 
ఉత్సాహంతో కూర్చుంది పక్కపె రోగి. నాకేసి చూసి నవ్వుతూ అంది: “నోకు 
తెలుసు, నువ్వు కూడా వస్తావని”. 

ఆ పైన ఏం వ్యవవారం నడిపించిందో మాధురి, వినండి. తన సోదరుల 
భార్యలనిద్దరినీ పిలిచి చెప్పింది: “లక్ష్మిదేవి విగహం ముందు కుంకుమ బరిణ 
ఉంది. దాంట్లో కుంకుమ పాడి పెట్టాను. అది తీసుకు రండి”. 

చిన్న మరదలు పట్టుకొచ్చింది ఆ కుంకుమ బరిణె. ఆమె చేతులోంచి బరిణె 
తీసుకుని శెలేన్‌ చేతులో పెట్టింది మాధురి: “ఈ కుంకుమ నా పాపిటిలో 
అలంకరించు. నేను అవివాపాతగా మరణించటానికి ఇష్టపడను”. 

నేనింకా ఏం పరిశిలించానంటేు, మాధురి కేశ సంపద పూర్వవు మేఘవర్గాన్ని 
పోగాట్టుకుందని, వయస్సు అంత పెద్దగా ముదిరి పోక పోయినా, ఆమె జుట్టు, 
బాగా పలచబడి పోయింది; అక్కడక్కడ నెరినినట్లుగా కంటికి స్పష్టంగా 
కనిపిస్తోంది. 

శెలేన్‌ ఆమె కోరినట్లుగా పాపిటి మధ్య సింధూరాన్ని అలంకరించాడు. ఆమె 
మరదళ్లు శంఖం ఊద దలచుకున్నారు. (వంగ దేశపు ఆచారాన్ని అనుసరించి), 
కాని చేత్తో సంజ్ఞ చేసి ఆపు జేసింది మాధురి. 

నేనన్నాను: “మాధురీ, నీ ముదిరి పోయిన జుట్టులో సింధూరపు రేఖను 
దాల్చేందుకు ఇన్నాళ్లు ఎదురు చూశావా?” 

పాడ్యమి నాటి చం్యదుని వంటి చిరునవ్వు రేఖ. మాధురి ముఖం పై 
తాండవించింది. అంది: “అవును. (పభాత్‌ దే, ఇప్పుడింక మిగతా పెళ్లి 

- మంతాలు చదువు”. 
* “లేన్‌ దా" 


మ 


ఒక (పేమ కథ 109 


నేనేమైనా బాహ్మణుడినా మంతాలు పరించేందుకు? పోతే నేను నిజంగా 
మంత ముగ్గుడినై పోయాను. అందుచేత మెల్లిగా రెండు వాక్యాలు పలిక్రాను- 
“యదిదం హృదయం తవ! తదిదం హృదయం మమ” (ఈ నా హృదయం నీది; 
నీ హృదయం నాది). 

వాళ్లిద్దరూ చదవలేదు. కాని చెవి ఒగ్గి విన్నారు. 

జీవితంలో ఎంత మంది పెళ్లివారితో (పయాణం చేయలేదు! ఎంతో 
దూరదూరాలు దుర్గమ సీమలు తరలి వెళ్తాను. కాని ఇటువంటి పెల్లి పయాణం 
ఎప్పుడూ చేయలేదు. కల్యాణ్‌ బాబూ! ఇటువంటి పౌరోహిత్యం ఎక్కడా 
నిర్వర్తించలేదు”. 

నేను కొన్న రజనీ గంధ పుష్ప గుచ్చం సఫలంగా ఉపయోగించింది. ఆ 
పువ్వులని మాధురి పక్కపై ఒక మూల ఉంచాను. కొన్ని క్షణాలకి ఆమె రోగ శయ్య 
పూల పాన్సుగా మారింది. 

కాని మాధురి అటు తర్వాత ఎక్కువ రోజులు _బతకలేదు. ఆమె తమ్ముళ్లు 
అనేక విధాలుగా ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. శెలేన్‌ కూడా పయత్న దోషం 
చేయలేదు. కలకత్తా తీసుకువచ్చి ఒక నర్సింగ్‌హోములో (పఏవేశ పెట్టాడు. 
ఆమె కడుపులో (1166౧ (వణం ) మట్టుకు ఏ మాతం తొలగలేదు. ఆమె 
ఆపరేషను బల్లపైనే మరణించింది. మరొక డజను రజనీ గంధ పుష్పాలను 
ఉసుకువెళాను ఆమెను చూడడానికి. 

శెలేన్‌ స్యయంగా ఆమె శవాన్ని దహనపరచాడు. 5000 రూపాయలు తన 
జేబులోంచి తీసి ఆమె (శ్రాద్ధ కర్మ కొరకు వెచ్చించాడు. అన్నదానం చేసాడు. భజన 
గాళ్లచే భజనలు చేయించాడు. అంతకు పూర్వం ఇటువంటి విషయాలలో అతనికి 
నమ్మకం ఉండేది కాదు. ఇదంతా మాధురి ఇచ్చానుసారం చేసాడని 
(గహించుకున్నాను. 

ఆ మధుర హృదయపు మరొక తుది కోరిక యొక్క నిదర్శనాన్ని శెలేన్‌ నాకు 
చూపించాడు. ఇంత్మకితం తీసిన కాగితపు సంచి నుంచి మిరొక పెద్ద కవరు బైటకు 
తీసాడు. మాధురి కోరిక ఆ కవరు తెరిచి ఆమె మరణానికి పూర్వం 
చదవకూడదని. 

తెరిచాక చూస్తే అది లేఖ కాదు. ఒక ఆకుపచ్చ రంగు చిన్న కవురులో ౩౦ 
వేల రూపాయలకు శెలేన్‌ పేరిట చెక్కు వాయబడి ఉంది. 

శెలేన్‌ అన్నాడు: “నేనీ డబ్బు ఎందుకు తీసుకోవాలి?” 

నేనన్నాను: “తీసుకోవయ్యా, పెళ్లి చేసుకున్నందుకు నీకేం కట్నం దొరకలేదు. 
అలాంటి సామ్ము ఎవరు వదులుకుంటారు?” 


110 బెంగాలీ కథానికలు 


మాధురి సోదరులకు కొంచెం సొమ్ము సమర్పించాడు శెలేన్‌. మిగతా డబ్బంతా 
వోస్పిటలుకు దానం చేసాడు- మాధురి పేర ఒక్క "బెడ్‌ గల గది నిర్మించేందుకు, 
అది దర్శిద (స్తీ రోగుల చికిత్స కోసం కేటాయించి ఉండాలని. 

అప్పటి నుంచి ఆమె మరణ దినాన్ని పాటిస్తున్నాడు శైలేన్‌. ఆ సందర్భంలో 
నేనొక్కడినే అతిధిని. అతని ఇంటి గోడపై మాధురి పెద్ద ఫొటో ఒకటి 
(వేళాడుతూంది. అది ఆమె పథమ యవ్వనపు రోజులనాటి ఛాయా చితం. 

ఆ తరుణి ఛాయాచితం ముందు మేమిద్దరం ముసలి వాళ్లం కుర్చీలు 
వేసుకుని కూర్చున్నాము. టీ తాగాము, కబుర్లు చెప్పుకున్నాము. ఒక్కొక్క 
ప్పుడు ఏమీ మాట్లాడకుండా ఊరికే కూర్చుని ఉన్నాము. 

శెలేన్‌ మృత్యువు బారి నుంచి ఒక (పేమ వస్తువుని రక్షించాడు. నా మట్టుకు 
నేను వార్ణక్యపు బారి నుంచి ఒక స్నేహాన్ని కాపాడాను”....(పభాత బాబు లేచి 
నిలబడ్డాడు. ఈ వేళ ఎదురుగుండా పెట్టిన గొడుగు మాట మరిచిపోయాడు 
ఆయన. నేను అది తీసి ఆయన చేతికి అందించాను. 

ఆయన మెల్లిగా నవ్వి, “థాంక్సు” అన్నాడు. 


(శారదీయ "దేశ 1379, అక్టోబరు 1972) 


గౌరవనీయులైన పరీక్షాధికారి 
దివ్యసము్ముఖమునకు 


నారాయణ్‌ గంగోపాధ్యాయ్‌ 


సార్‌, 

తమరు నా ఈ లేఖ సాంతం చదవుతారో లేదో నాకు తెలియదు. 
కారణమేమిటంటే, మీరు చూస్తున్నట్లు ఇందులో మొదటి నుంచి చివరి వరకూ 
నేనేమీ పకశ్నోత్తరాలు వాయడం లేదు- ఈ లేఖ తప్పించి. తమరు కొన్ని పంక్తులు 
చదివి కనుబొమ్మలు చిట్లించి, నాకు ఒక సున్న ఇచ్చి తరువాత నాన్‌సెన్సు రెటింగ్‌ 
(వాసినందుకు నా మీద యూనివర్సిటీకి రిపోర్టు పంపిస్తారని - నాకు తెలుసు. 
తమరు సున్న ఇవ్వండి, రిపోర్టు పంపండి - వాటి గురించి నేను ఆలోచించడం 
లేదు. బహుశా ఓపిక పట్టి ఈ లేఖ తమరు చదివిపారేస్తారేమోననే ఆశతో, ఈ 
నివేదనను తమకి సమర్పించుకుంటున్నాను. 

ఒకటి రెండు (పశ్నలకు బహుశా జవాబు ఇవ్వగలను. కానీ అందువల్ల నాకు 
పాసు మార్కులు రావడం మాట అట్టేబెట్టి ఒక్క 20 మార్కులేనా రావు. 
అందుచేత ఆ పయత్నం చేయను. అదీకాక ఈ సాయంతం నుంచి నేను 'పాసు- 
ఫెయిలు” అనే సీమ నుంచి బైటకు పోదలచుకున్నాను. = కలకత్తా చుట్టుపక్కల 
వస్తూ పోయే లెక్కలేనన్ని రైల్వే _కెయినులలో ఏదో ఒక దాని చకం కింద 
జరుగుతుంది నా మిగతా మార్కుల తుది లెక్క. ఈ లేఖ తమరు చదివే 
సమయానికి (|పెయిను కింద పడి చనిపోయిన ఒక, అవరిచిత యువకుని 
స్వల్పమైన, పురాతనమైన విషయం తమ స్మృతి పథం నుంచి పూర్తిగా 
తొలగిపోతుంది. 

తమరు సహజమైన అధ్యాపకత్వపు వివేకాన్ని (పయోగించి ఇంతవరకూ 
చదివాక అనుకుంటారు: “ఛీ, చీ,వరీక్ష పాసుకానంత మ్మాతాన ఆత్మహత్యా? 
ఇంతకంటె పిరికితనం మరొకటి ఉంటుందా? దేశం యొక్క యువత ఈ మా(తపు 
నైతిక బలాన్ని సంపాదించుకోలేకపోతే, బెంగాలీ వతిభ ఎక్కడ నిలబడుతుంది, 
జాతి యొక్క భవిష్యత్తు ఏమవుతుంది?” 

నన్ము నమ్మండి, సార్‌. నాకీ విషయాలన్నీ బాగా తెలుసు. ఇంకా నన్ను 
నమ్మండి - నాకూ బతికి ఉండాలనే ఉంది. నేననుకునేదేమిటంటు: నా హస్తస్పర్శ 
వల్ల, సాంతాల్‌ పరిగణాలో (పవహాంచే వరద నీటిని కొండ నుంచి పడుతుండగా 
దిగువ విశాలమైన కాబ్‌మెంటు ఏరియా లో నిలుపుబేసి, దాని ద్వారా పడీ 
ఎల్మక్టినిటీని ఆవిర్భవింప జేసి, స్విచ్‌ వేసి, ఆ కాంతితో బీహారు పశ్చిమ బెంగాలు 


112 బెంగాలీ కథానికలు 


ర్యాష్ట్రాల ఇండ(స్టియల్‌ బెల్లు బ్లాస్టు బఫర్‌నేన్‌ యొక్క అరుణ కాంతులతో 
దేదీప్యమానంగా వెలిగించి, ఆ జ్యోతితో నేనూ సమ్మిళితమై భారీ ఎత్తున ఉక్కును 
ఉత్పత్తి చేసి; భావిభారత సౌధానికి పునాదిని నిర్మంచగలనని! సార్‌, ఆత్మహత్య 
చేసుకోవడం నా కిష్టం లేదు. 

నేను నలుదిక్కులా వేగంగా నడుస్తూ వరీక్ష (వాని వచ్చిన విద్యార్థులను 
చూస్తున్నాను. వాళ్లలో చాలమంది నాలాగే ఇటువంటి కలలే కని కొన్నాళ్ల తర్వాత 
పేపరులో పరీక్షా ఫలితాలు పకటించబడ్డాక ఆ' స్వప్న సౌధాలు కూలిపోవడం 
చూస్తారు. అయినా వాళ్లల్లో కొందరు బహూశా తమ జీవన పరిణామంలో భావి 
భారత వర్షపు ఆశాజ్వాలను, తమ చేతులతో వెలిగిస్తారు. ఆ అదృష్టవంతులు 
పురోగమింతురు గాక! నాలాగ ఆ అనంఖ్యాకులైన వారిలో ఈ విధంగా కొందరు 
జీవితంలో ఓడిపోతారా, లేక బతికిపోయి ఏదైనా పాంచవార్షిక సాఫల్యాన్ని ఉల్లేభించే 
జాబితాలో వాళ్లు చేరుతారా - వమా! నేను తమరినెరుగను; ఏ రోజునా, ఎక్కడా 
చూడలేదు; అయినా ఈ మాతం తెలును - తమరు అధ్యావకులని. 
విద్యార్థులకు సన్నిహితంగా తమరు ఉంటూ ఉంటారు. వాళ్ల జీవన తరంగం 
తమరిని స్పృశిస్తే, వాళ్లని బహుశా తమరు (పేమించగలరు. మిగతా ఈ లేఖ 
తమరు చదవండి, చదవక పోండి, నా కథ తమకి తప్ప వేరెవరికీ విన్నవించుకోను? 

సార్‌, ఎప్పుడైనా కలలు కన్నప్పుడు ఈ మాట మరచిపోతూ ఉంటాను - నేను 
మేదినీ పురంలోని ఊరూ పేరూలేని ఒక పల్లెటూరి రైతు బిడ్డని. కాని, నా తండి 
రెతే అయినా, ఢిల్లీని అలంకరించిన ఏ ఒక్క దేశనాయకునికీ తీసిపోడు దే శభక్తి 
విషయంలో. ఒక అడవి మధ్య 1942 సం!! సెప్టెంబరు మానంలో ఒక అర్థరా(తి 
నేను పుట్టాను. కారణం వమిటంకే, మా నాన్న జాతీయ పతాకాన్ని ధైర్యంగా 
పట్టుకుని (పదర్శించడం వల్ల ఒక ధాన్యపు పాలంలో అతణ్ని తుపాకీ గుండుతో 
కాల్చి చంపేసారు మిలిటరీ వాళ్లు; తర్వాత మా ఊరు కూడా తగలబెట్టేశారు. 

నా తండి కోరిక, కొడుకు పుట్టినట్లయితే "స్వాధీన (న్వతం[త) కుమారో అని 
పెరు పెడదామని. అగ్ని జ్వాలలకు మా గామం ఆహుతి అయిన (ప్రళయ 
ర్యాతిలోనే నా తండి నెత్తురునే ఆకీర్వాదంగా స్వీకరించి, నేను స్వేచ్చా కాశ తలాన 
జన్మించాను: ఆ నాటి మిలిటరీ వాళ్ల బలానికి లొంగిన (ప్రాంతంలో ఒక్క 
మానవుడు మట్టుకు పరాధీనుడు కాలేదు - నా తండి. 

నరే, ఈ చరిత అంతా అలా అట్టే బెట్టండి, సార్‌. తమరు ఇంత వరకూ 
చదివినట్లయితే ఈ పాటికి తమకి ధైర్యం సడలిపోయి ఉంటుంది. మా వంశ చరిత 
వినడం వల్ల మీకేమైనా తలనొప్పి కూడా కలిగి ఉండవచ్చు. అది షష నాకు బె 
గంటల. కంటె ఎక్కువ నమయం లేదు కదా, తర్వాత అన్సరు పేపరు 


గౌరవనీయులైన పరీక్షాధికారి దివ్యసమ్ముఖమునకు 113 


లాగేసుకుంటారు. అందుచేత ఇక క్లుప్తంగా విషయం ముగించేందుకు 
(పయత్నిస్తా. 

రైతుబిడ్డను, వ్యవసాయం చేసుకుని ఎలాగో బతుకగలను, లేకపోతే కరువు 
కాటకం వచ్చిపడితే తిండి లేకో, తినకూడని వస్తువు తినో, చస్తాను. కాని మీరు 
నమ్ముతారో నమ్మరో - నా దురదృష్టపు పినతం(డి నన్ను మా ఊరి ఎలిమెంటరీ 
స్కూలులో చేర్చాడని, నాకు ఒక స్కాలరు షివ్‌ కూడా ఉందని. 

సార్‌, ఆ స్కాలరుషిప్పే నా కొంపతీనింది. దాని మూలాన నేను కలలు కనడం 
మొదలు పెట్టాను. మా అమ్మ నన్ను తన గుండెకు హత్తుకుని తన 
కన్నీటికాలవలో ముంచేసింది. మా నాన్నను తలుచుకుని అమ్మ ఏడవడం నేను 
అదే మొదటి సారిగా చూశాను. తర్వాత మా పినతం|డితో బయలుదేరి ఎనిమిది 
మైళ్లదూరం లో ఉన్న “బడగంజి'లో హైస్కూలులో చేరాను. 

వోస్టలులో ఉండేందుకు డబ్బు లేదు. ఒక ధాన్యపు గాదె యజమాని గుమాస్తా 
ఇంటిలో నాకు వసతి దొరికింది. నిజానికి ఆ గుమాస్తాకు మాకూ బంధుత్వం ఉంది; 
అయినా ఒక పేద రైతుతో చుట్టరికం ఉందని ఆయన ఒప్పుకోడు. బంధుత్వం 
ఉంది - భూస్వాములతోనూ, రైతులతోనూ; వడ్డీ వ్యాపారస్థలతోనూ, అప్పు 
తీసుకునే వాళ్లతోనూ. మా వినతం(డి మాటను బట్ట నాకు అక్కడ ఉండేందుకు 
అవకాశం దొరికింది. హైస్కూలులో _పవేశించాను. జీతం కట్టనక్కరలేకుండా "ఫీ" 
పొందాను. 

సార్‌, ఆ గుమాస్తా ఇంట్లో లక్ష్మి బంధింపబడి ఉంది. 6 లారీలు,౮ ఇళ్లు. కాని 
ఎవళ్లయితే అక్కడ. పనిబేస్తారో వాళ్లకి ఎప్పుడూ కూడా సాదరు ఖర్చులకేమీ 
లభించదు. 500 రూపాయలు “దానం” చేస్తాడు. 25 వేల రూపాయిలు పోగు 
చేస్తాడు. నాకు తిండైతే పెడతాడు, కాని దాని వెల ఎల్లాగో లాగేసుకుంటాడు నా 
పని మూలాన. 

ఈ ఆనృరు పేపరు చూసి నా దస్తూరి అవకరంగా లేదని తమరు 
(గహించుకుంటారు; ఇంకా నాకు లెక్కల్లో పెద్ద బుర-నెల పరీక్షలో నూటికి నూరు 
మార్కులు సంపాదించాను. పెద్ద గుమాస్తా గారు ఈ అవకాశాన్ని జారవిడుచుకోడు 
మొట్టమొదటగానే నా చేత ఉత్తరాలు వాయించడం, ఆ పైన ఎక్కాంటులు 
వాయించడం, అటుపైన ఆదాయ వ్యయాల పట్టీ తయారు చేయించడం. 
(పొద్దున్నే రెండు గంటల సేపు నాకు ఇధి నిత్య విధి. 

నాకు చదువుకునేందుకు తీరిక రాతి ఎనిమిది గంటల తర్వాత మా(తమే. 

అప్పుడైనా ఆ చదువు ఏం సుఖంగా సాగుతుందా . 

ఇ ధాన్యపు గాదెలో ఓమూల నా మకాం; అక్కడే మా పెద్ద గుమాస్తా గారి చిన్న 


114 బెంగాలీ కథానికలు 


గుమాస్తా మకాం కూడాను. అతని వయస్సు నలభి దాటింది. వడిలిపోయిన 
గుడ్డగూబ లాంటి ముఖం - రెండు మంటలు వర్షింపజేసే పెద్ద పెద్ద కళ్లు. నేను 
చదవడం మొదలెట్ట సరికి అతను హూకా పట్టుకు కూర్చుంటాడు. 

అప్పుడు నావయన్సు ఎంతనుకున్నారు? 12 కంటె ఎక్కువ కాదూ. ఆ చిన్న 
గుమాస్తా తన మంటలు మండే కళ్లతో నా వైపు తీక్షణంగా చూస్తూ, అసహ్యంగా 
బునలు కొట్టు కంఠంతో వాగుతూ ఉంటాడు. అతని గొడవ నాకు ఆ రోజుల్లో 
అర్థమయేది కాదు; తర్వాత (గహించుకున్నాను - ఆ సాద అంతా అక్తీలం. తను 
ఎన్ని రకాలుగా ఎంత మంది ఆడపిల్లలని లొంగదీసుకుని చెరిపాడో వాటి వివరణ. 

నా మంచి చెడ్డలు ఏమీ అతనికి అర్థమవడం లేదు. నాకు చాలా చిరాకు 
అనిపిస్తుంది. 

- నోరు మూసుకోండి, నన్ను చదువుకోనీయండి. 

- అరే, ఆగు బాబూ, ఆగు! రైతు బిడ్డ విద్యాసాగరుడు అవుతాడేం! హహ్‌! 
అంతకంటె హూకా పట్టుకోవడం మంచిది. పొగ (తాగడం అయినా నేర్చుకో! 

ఆ చిన్న గుమాస్తా అలసి పోయి నిదపోయేసరికి, లాంతరు ఒక్కసారి భగ్గుమని 
మండి పూర్తిగా ఆరిపోతుంది. పెద్ద గుమాస్తా గారి ఇంటి దగ్గర నుంచి 
కిరసనాయిలు తీసుకువచ్చి వెలిగించిన దీపాలకి రాతి అ గంటల తర్వాత వెలిగే 
అవకాశం లేదు. కిరసనాయిలు రేషను అంతవరకే. నా స్కాలరుషివు డబ్బు 
అనేక రకాల చిల్లర ఖర్చులకు ఏదోలా సరిపోతుంది. కాని, కిరసనాయిలు 
కొనేందుకు మిగలదు. 

అయినప్పటికీ ఇటువంటి పరిస్థితులలోనే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి 
వరకూ చదవ గలిగాను. తర్వాత పుస్తకాల నమన్య బయలుదేరింది. స్కూలు 
ఫైనలు పుస్తకాలు కొనేందుకు 70-80 రూపాయిల వరకూ అవసరం ఉంది. మా 
వినతండి తిండి కట్ట బెట్టుకున్న ధాన్యం అమ్మి కొంత డబ్బు పంపేవాడు; పెద్ద 
గుమాస్తాగారు 10 రూపాయిలు సహాయం చేసేవాడు, హెడమాస్టరుగారు 
దయదలచి శెన్మూలు పుస్తకాల కాపీలు ఇచ్చేవారు. అయినా నాకు కావలసిన 
పుస్తకాలలో సగానికైనా లభించేవి కావు. 

పెద్ద గుమాస్తా గారిచ్చిన 10 రూపాయిలకే విలువ జమా ఖర్చుల పట్టీ నా చేత 
తయారు చేయించడానికే సరిపోదు! 

సార్‌, నెల జీతం స్కాలరుషిష్పు లభించే సరికి అనుకున్నాను, నేను మామూలు 
విద్యార్థుల ముఠాకు చెందననీ, నాలో విశేషమైన శక్తి ఉందనీ, అందు మూలానే 
నేను "స్వతంత (స్వాధీన) కుమారోని అయ్యాననీ స్వాతంతవు గౌరవం వల్ల తల 
ఎత్తి నీలబడగలనని. ఏ భారతదేశం కోనం నా తండి తన హృదయపు రక్తాన్ని 


గౌరవనీయులైన పరీక్షాధికారి దివ్యసము్ముఖమునకు 115 


ధారపోసాడే, ఆ భారతదేశంలో నేను నాకు తగిన స్థానం కోసం వెతుక్కోవలసి 
వస్తోంది. సరిగ్గా నా-విద్యావ్యాసంగం జరిపించు కోలేక పోబట్టి పరీక్షలు బాగా 
(వాయలేక పోయాను. ఫలితాలు తెలిసే సరికి మూడవ డివిజను క్లాసులో పాసు 
అయినట్లు తేలింది. 

హెడమాస్థారు దగ్గర నుంచి అందరూ ఒక్కకు నిందా వాక్యం పలికారు -“ఛీ” 
అని. పెద్ద గుమాస్తా గారి పిల్లవాడు ఒకడు B.A. మూడుసార్లు ఫెయిలు 
అయినవాడు, ఇప్పుడు హల్‌దీ నదీ తీరాన తుపాకీ గుండులు పేలుస్తూ 
వేటాడుతూ తిరిగేవాడంటాడు గదా- “పాన్‌ అయ్యాడు అదే గొప్ప! ఎంతమంది 
(బిలియంటు విద్యార్థులు స్కూలు ఫైనలు లో డింకీలు కొట్టలేదు!” 

రెండు రోజులు ఇంట్లో తల దాచుకుని ఉండిపోయాను. లేచి తిరగలేదు, తిండి 
తినలేదు అంతలో అయ్యో! కళ్లల్లోంచి నీళ్లు చెక్కిళ్ల మీద పడడం మొదలెట్లాయి. 

- లేరా బాబూ లేరా! ఇంక కొంచెం (శ్రద్ధగా నువ్వు చదువుకుంటే నువ్వే 
జీవితంలో బాగా వృద్ధి పొందగలవు. నీలాంటి వీదబాలురు ఎంతమంది 
మొదటిసారిగా పరీక్ష పాన్‌ అవలేదో ఆలోచించుకో! 

సార్‌, మళీ మొండిధెర్యం తెచ్చుకున్నాను. ఈసారి కలకత్తాకి తరలి వచ్చాను. 
ఏం చేయను, ఆ పెద్ద గుమాస్తా దగ్గర నుంచే ఉత్తరం తెచ్చుకుని వాచ్చాను. 
ఇక్కడ యజమాని మా పెద్ద గుమాస్తా గారికి బంధువు; బడా బజారులో పాగాకు 
వ్యాపారం ఆయనది. అందులో చోటు దొరికింది నాకు. 

అది ఒక పని దుకాణంలో సహాయం చేయడం; అవసరమైతే జరుగు పనిమీద 
బైటకు వెళ్లవలసి వస్తుంది. కానీ నా కేమనిపించిందంటు - కలకత్తా అంటే 
కలకత్తాయే; ఎన్ని విధాలుగా జీవనం ఇక్కడ గడుస్తుందో, జీవనోపాధికి ఎన్ని 
అవకాశాలున్నాయో కదా! పెద్ద పెద్ద కళాశాలలు, విశ్వ _పఖ్యాతి గాంచిన 
మేధావులై న పాఫెసర్లు అధ్యాపనం చేసే ఆ కాలేజీలలో వారి జ్ఞాన సంపత్తి లో ఒక 
శకలాన్ని స్పృశింపగలిగిత, నా మనస్సులో వేల కొలది ఆశాజ్యోతులు 
వెలుగొందుతాయి. సమస్త జగత్తు యొక్క విజ్ఞాన వీచికలు వచ్చి కలకత్తా తీరాన 
సంగమిస్తాయి; వాటితో ఒక్కసారి కలయిక సంభవిస్తే నేను రాతి అంతా 
విహాయస వీధిలో నా తల ఎత్తి ఉంచి ఎండిపోయిన చెట్టు (పథమ వర్షపాతం 
తర్వాత చిగిర్పినట్లు నిలబడిపోనా! 

వెళ్లాను కాలేజీకి - కూడా మళ్లీ కొంత తిండి ధాన్యం అమ్మిన డబ్బు తీసుకుని 
నాకు తెలుసు - ఇటువంటి విద్యాభ్యాసం కోసం _పపంచంలో చాలామందికి 
బహుశా అప్పుడప్పుడు పొట్టనిండా తినేందుకు వీలులేకుండానో, అసలు తిండే 
లేకుండానో ఉండవలసి వస్తుందని. కాని పరీక్షల్లో బాగా పానయితే, ఒక 


116 బెంగాలీ కథానికలు 


సమర్ధ్థుడనైన మానవుడి నవగలిగితే, ఏదైనా... 

పెద్ద పెద్ద కాలేజీ బిల్దింగులలో రధోత్సవంలో లాగ జన నసమ్మర్దం. ఆ జన 
సందోహంలోకి కాని ఆఫీసులోకి కాని అడుగు పెట్టాలంటే ఈ “తర్జుడివిజన్‌' 
వాడికేమైనా ఆశ ఉందా. అందులో ఇంటర్మీడియట్‌లో లాభం లేదు. 

ఒకటి రెండు కాదు, సార్‌, ర కాలేజీల నుంచి తిరస్కరించబడ్డాను. మిగతా 
వాటిలో ఒక “చవకరకంి కాలేజీలో (పవేశం దొరికింది. వెన్‌-పిన్సిపాల్‌ని ఏమైనా 
జీతంలో కన్సెషను దొరుకుతుందేమానని ప్రార్థించు దామని కలుసుకున్నాను. 

-“కన్సెషనా' వైసు (పిన్సిపాల్‌ గారి కళ్లు ఆకాశం పైకి లేచాయి. “తర్గు డివిజన్‌ 
(కాసు) వాడికి! 

- సార్‌! 

- ఇంటర్‌ మీడియేట్‌ వాళ్లకి అలాంటి కన్సెషన్‌ ఇవ్వబడదు పైగా నువ్వు "తర్జు 
డివిజన్‌ (కాసు) లో పాన్‌ అయినవాడివ! 

- సార్‌, నేను దర్శిదుల బిడ్డని. 

- బెంగాలీ పిల్లలందరూ దర్శిదులే. అలా లెక్క పెడితే కాలేజిలో 
విద్యార్థులందరికీ “ఫీ స్కాలరుషిప్పు" ఇవ్వవలని వస్తుంది! 

-సార్‌, నేను నిక్కచ్చిగా పల్లిటూరి పేద రైతు కుటుంబానికి చెందిన వాడను... 

ఆయన గారికి చెప్పలేనంత చిరాకు కలిగింది. 

-అయితే కాలేజీలో చదివేందుకు ఎందుకు వచ్చావ్‌? హాయిగా అరక 
దున్నుకోలేకపోయావా? నీ లాంటి వాళ్లకు కాదు ఉన్నత విద్య వెళ్లు వెళ్లు. నా 
కాలం వృధా చేయకు! 

కన్సెషన్‌ ఇవ్వబడలేదు. ఇంటికి తిరిగి వెళుతూంటే దారిలో ఆ చిన్న గుమాస్తా 
మాటలు గుర్తుకి వచ్చాయి. “రైతు బిడ్డ విద్యాసాగర్‌ అవుతాడేం' హహ్‌! 

సార్‌, ఇంక మా పల్లెటూరు తిరిగి వెళ్లవలసిన పరిస్థితే అదె. అయినా, సూర్య 
కిరణాలు మండించే చోట, అగ్ని గుండంలో తవింపబడే చోట, బ్య్నురపై మండి 
చెమట బిందువులు _పవహించే చోట, పూర్వ పరిస్థితి దృష్ట్యా, ఇప్పుడు ఈ పట్టణ 
వాసంలో నా పై తగిలిన అవమానపు దెబ్బ అంతగా నా వంటి మీద పడలేదు. సార్‌, 
అంచేత నాలో ఇంకా నగించలేదు. నాలో ఎంత మొండిపట్టుదల ఉదృవించిందంటే, 
దీని అంతు ఏమిటో కనుక్కోకుండా విడిచి పెట్టదలచుకోలేదు. 

ఈ పట్టణ ఛాసపు యజమాని యొక్క పాగాకు కొట్టుకు ఆనుకుని ఉన్న 
సావిడిలో ఉన్నాను. పూర్వం పెద్ద గుమాస్తా (సామంతు) గారి ఇంటికి దీనికి చాలా 
తేడా. అక్కడ ఒక చిన్న 'షెడ్డులాంటి చోట మకాం ఉన్నప్పటికీ, అక్కడే ఒక 
విశాలమైన "అకాశం కనువించేది, సహజమైన వేలుతున కనువించేది, స్నానం 


గౌరవనీయులైన పరీక్షాధికారి దివ్యసమ్ముఖమునకు 117 
"కోసం ఒక పెద్ద చెరువులోని నిర్మలోదకాలుండేవి; గాలి వీస్తూంకే వివిధ 
ఫలపుష్పాల వృక్షలతల నుంచి సుగంధం అనుభూతమవుతుండేది. కాని ఇక్కడ 
ఇది ఒక “బడా బజారు నందు పగలు కూడా 12 గంటల సేపూ అన్ని 
దుకాణాలలోనూ దీపాల వెలుగు, మూడు బారల వెడల్పుగా ఉన్న రోడ్డు రెండు 
పక్కలా ఆకాశాన్ని అంకే ఏడంతస్తుల మేడలు- ఎక్కడా గాలి తగలదు; మనిషీ, 
మనిషీ రాసుకుంటూ వేల కొలది జనం రాతి ఒంటిగంటా, ఒంటి గంటన్నర 
వరకూ, ఆ ఉదకపోత వాతావరణంలో తిరుగుతుంటారు. వరసలో ఉన్న కొట్ల 
నుంచి పొగాకు కంపు, బెల్లం వాసన. అన్నింటికంకె దుర్భరం ఆ చెవులు చిల్లులు 
పడేగోల. 

ఇటువంటి [పాంతంలో ఒక మూల ఒక నులక మంచం మీద నా మకాం 
రాతంతా ఎలకల బాధ, పగలస్తమానం బొజ్జెంకల చిరాకు. మా యజమాని, కాలేజీ 
జీతం పోగా, చేతి ఖర్చులకు నెలకు ఒక 5 రూపాయిలిస్తాడు. దానికి (పతిఫలంగా 
ఉదయం, సాయం(తం అతని పనులు చేస్తూ, బై టకు వెళ్లి చేయ వలసిన కార్యాలు 
కూడా నిర్వహించాలి. ఎక్కడో ఒక చోట ట్యూషన్‌ చెప్పి డబ్బు 
నంపాదించుదామంకే అదీ కుదరలేదు. పుస్తకాలు? చదువుకి కావలసిన అన్ని 
పుస్తకాలు కొనేందుకు ఎంత డబ్బు కావాలో నా కిప్పటికి కూడా తెలియదు. సార్‌, 
తమకి కూడా తెలియదని అనుకుంటాను. తమరు చదువుకునే రోజులో 5 
రూపాయిలకు దొరికే పుస్తకం ఈ రోజుల్లో 12 రూపాయలకు తక్కువకు 
దొరకదు.ఒకటి రెండు పాత ఎడిషన్‌ పుస్తకాలు రోడ్డు పక్కన ఉన్న సెకండు 
హాండు పుస్తకాల షాపులో కొన్నాను - కాని వాటిలో ఇప్పటి సిలబన్‌లో సగం 
పాఠాలైనా లేవు. 

ఇంక చదివిన చదువు ఇంటి దగ్గర కట్టుదిట్టం చేసుకోవడం మాటంటారా? 
భోజనం చేస్తేందుకు బజారులో ఉన్న మా యజమాని ఇంటికి వెళ్లాలి. అక్కడ 
నుంచి తిరిగి వచ్చేసరికి రాతి 10 గంటలలోగా ఎప్పడూ వీలుకాదు. అటు తర్వాత 
ఒక పచ్చరంగు మురికి పట్టిన బలుబు వెలుగులో చదువుదామని కూర్చునేసరికి, 
నా కళ్లు చిల్లులు పడేలా చూసినా ఎక్నర్సెజు పుస్తకం లో నోట్సు ఏ మాతం 
బోధపడకుండా కలవరపరుస్తుంటాయి. చదువుతూండగా ఎప్పుడు నిద 
పడుతుందో తెలియదు కాని, నిద పక్టు సరికి శరీరంపై ఎలకలూ, బొజ్జెంకలూ 
స్వైరవిహారం చేస్తాయి. : 

కాలేజీ సంగతి ఏమిటంటారా? అక్కడ ఒక్కటే ఒక సొద, గుంపుగుంవుల 
జనం. ఒక్క బెంచీ మీద ఏడుగురు, ఎనిమిది మంది ఇరుక్కుని కూర్చోవాలి - 
రగురు కూర్చోవడానికి గటాగటి గా సరిపోయే చోట నోట్సు (వాసుకుందామంకే 


118 బెంగాలీ కధానికలు 


ఎక్సర్సైజు పుస్తకం పెట్టుకునేందుకు చోటు దొరకదు. లేబొరేటరీలో అవస్థ ఇంకా 
దారుణంగా ఉంటుంది. 15 మంది విద్యార్థులు ఎక్సెరిమెంటులు చేయడానికి 
వీలైన చోట 50 మంది గుమిగూడి చేయవలని వస్తుంది. 

భావి భారత శానజ్ఞులు! ఎవరైతే స్వతంత భారత దేశపు చరితలో ముఖ్య 
పా[త వహించాలో వారి గతి ఇలా ఉంది! 

అందుచేత, సార్‌, ఏ మ్మాతం పయత్నం చేయలేదు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు 
మాట నేను చెప్పడం లేదు. నా లాంటి బీద విద్యార్థులు కాలేజీలో 
చదువుకునేందుకు వస్తే వాళ్లు ఎందుచేత సరిగ్గా చదవలేరో, ఎందుచేత ఫెయిలు 
అవతారో- ఇదీ నేను చెప్పే సంగతి. 

సార్‌, ఒక్క సంఘటన గురించి మనవి చేస్తాను. ఇప్పటి నా అవస్థలో ఆ మాట 
తలచుకుంటే నవ్వు వస్తుంది. 

ఆ రోజు మా కాలేజీ ఫౌండేషను డే మీటింగుకి అన్నీ నిద్ధపరచబడ్డాయి. జెండా 
ఎగరేశారు. ఉపన్యాసాలు పారఠంభమయాయి. అందరిలోకి బాగా ఉపన్యసించారు 
వెన్‌ పిన్సిపాలు గారు. వారు మాట్లాడుతూండగా వారి కళ్లమ్మట నీళ్లు వచ్చాయి. 

“నేను ఒక స్థాటిస్టిక్సు తీసి చూశాను. కాలేజీలో సుమారు 10% విద్యార్థులు 
మట్టుకు అన్ని పుస్తకాలు కొనుక్కోగలరు. 20% కొన్ని కొన్ని పుస్తకాలు మట్టుకే 
కొనుక్కోగలరు. మిగతా 70% ఒక్క పుస్తకమైనా కొనుక్కోలేరు. ఇటువంటి 
పరిస్థితిలో మేము విద్య ఎలా నేర్పగలం- ఎవరైనా ఎలా నేర్చగలరు? ఈ దుస్థితికి 
ఏదైనా వరిష్కారం కనిపెట్టక పోతే, ఇటుపైన దేశం అవస్థ ఎలా ఉంటుందో కదా!" 

పరిష్కారం గురించి వైన్‌ పిన్సిపాలు గారు తప్పకుండా ఆలోచించే ఉన్నారు! 
“కాలేజి ఎడ్యుకేషను బీదవారికి కాదు!” 

సార్‌, రెండు గంటలు గడిచి పోయినట్లు ఇప్పుడే బెల్‌ మోగింది. ఏ విధంగానూ 
(పిపేరు అవడానికి వీలులేని నేను ఏ మాతం పరీక్షా (పశ్నలకు ఇంతవరకూ 
సమాధానం వాయలేక పోయాను. తమరు ఇంతవరకూ చదివి ఉన్నట్లయితే 
తమరి జొదార్యం పై ఇంకా నేను దాడి చేయదలచుకోలేదు. ఇంక సంక్షేపంగా నా 
చరిత చెప్పి ముగిస్తాను. 

మా అమ్మకి చదవడం వాయడం తెలియదు. వంకర టింకర అక్షరాలతో ఆమె 
చెప్పిన మాటలు మా పినతండి ఇలా _వానొడు: 

“నువ్వు పెద్దవాడివై గొప్పవాడివి కావాలి. అసంఖ్యాకులైన దేశీయులలో నువ్వు 
నీ యొక్క (పత్యేక వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి. నీ తండి ఎటువంటి కీర్తి 
సంపాదించుకున్నాడో అటువంటి దేశభక్తితో కూడిన యశస్సు నువ్వు కూడా పొంది 
ఆయన పేరు నిలబెట్టాలి. నువ్వు స్వతం[|త భారతదేశపు పోరాటంలో సిద్ధ 


గౌరవనీయులైన వరీక్షాధికారి దివ్యసమ్ముఖమునకు 119 


సేంకల్పుడవైన కర్మవీరుడవు కావాలి - ఈ మాట ఎప్పడూ మరచిపోకు”. 

మరచిపోలేదు - ఒక్క నాడైనా నేను. కాని స్వతంత భారతదేశం మట్టుకు నా 
వారసత్వం గురించి తనకు గల బాధ్యతను విస్మరించింది. నా విద్యాభ్యాసానికి 
తగిన మార్గాన్ని నాకు సుగమం చేయలేదు. కాగా, ఆ పాగాకు కొట్టులో నౌకరీ 
చేస్తూ, క్లాసుల పేరుతో జరిగే ఆ అర్థరహితమైన గందరగోళంలోనూ, ముతక 
వాసనతో ఉడక పోతతో నిండిన ఆ బడా బజారు లోని ఇంటిలో, ఆ పసుపు పచ్చని 
విద్యుద్దీపపు కాంతిలో నా కళ్లముందు అంతా మసక మసకగా ఉండగా నా మస్తిష్కం 
మధ్య నుంచి క్రమ (కమంగా ఒక్కొక్క రక్త బిందువూ పడుతూ ఉంటుంది. ఇక్కడి 
నుంచి పారిపోదామనిపిస్తూంటుంది - ఒక్కసారి ఎగిరి ఏదో పురాతన సరస్సు 
అగాధ శ్యామల జలాలలో మునిగిపోవాలనీ, నా హృదయాన్ని బంతీ, చామంతీ, 
పూబంతీ మొదలైన సుగంధ పుష్పాల పరిమళంతో నింపు కోవాలనీ, వర్లాకాలపు 
నీల మేఘాలను చేతులెత్తి, “ఓ వరమా, గల గల వర్షించు, మా పంటల నిండా 
వండించు' అని అర్థించాలనీ.... 

కాని కలకత్తాలోని సరస్సులలో అటువంటి చల్లని నల్లని నీళ్లు ఎక్కడా 
కనుపించవు, నేను పుట్టిన ఇంటిలో పొట్టనిండా తినేందుకు చాలిన ధాన్యం లేదు, 
అగ్ని జ్వాలలతో నిండిన ఈ మానవుల హృదయాలలో ఎక్కడా ఒక వర్షపు చుక్క 
లేదు. 

ఎక్కడకు పోను? ఎక్కడకు పారిపోను? 

కాని ఆశ వీడలేదు! నేను రక్షింపబడతాను! నేను గొప్పవాడనవుతాను! నేనే లేక 
పోతే (క్రొత్త బార్ట్‌ ఫర్నేసు నుంచి నిప్పురవ్వ బై టకు రాదు; హైడల్‌ పాజెక్టు నుంచి 
విద్యుచ్చక్తి ఉత్సన్నమవదు; అటొమిక్‌ రిసెర్చి పని సశేషంగా ఉండి పోతుంది; 
ఆయిల్‌ రిఫైనరీ నుంచి పెటోలియము, పె(టోలు, కిరసనాయిలు, బ్లూ ఆయిలు, 
. ఫారాఫిన్‌ ఇలాంటివి నవనవ రూపాలు దాల్చి రాలేవు! ఈ 'విశ్వామిత సృష్టి! 
యొక్క మంతం నన్ను బలవంతంగా లాక్కుపోతుంది! నేను స్వతంత 
భారతదేశపు వైజ్ఞానికుడను! 

సార్‌, అంతా కల! ఈ వంగ దేశపు (పతీ కళాశాల లోనూ నాలాంటి వేలాది 
యువకులు ఎన్నెన్నో కలలు కంటున్నారు, ఎన్నెన్నో కలలతో జీవిస్తున్నారు. కాని 
కళాశాల నుంచి బైటకు వచ్చాక ఈ కలలన్నీ కల్లలే వాళ్లకి. 

సార్‌, నా విద్యా వ్యాసంగం ఏమీ సక్రమంగా నడవడం లేదు. ఎప్పుడు చదవను, 
ఎక్కడ పుస్తకం సంపాదించను? ఎల్లా గోలాగ పాత వుస్తకమో, నోటు బుక్కో 
సమకూర్చగల ననుకోండి, ఆ పచ్చని మురికి దీపం ఇచ్చే మసక వెలుతుర్లో నా 
కేమీ వాటి అర్థం స్పష్టం అవదు- అదంతా నా కళ్ల ముందు ఒక పేడపురుగు లాగ 


120 బెంగాలీ కథానికలు 


గిల గిల కొట్టుకుంటున్నట్లు ఉండిపోతుంది. అప్పుడు ఎప్పుడోనా నరాలలో పట్టు 
సడలి పోగా, చైతన్యం కోల్పోయి పడిపోయి ఉంటాను. పాగాకు, బూజు, బెల్లం, 
ఎలకలూ, బొజ్జెంకలూ, ముతక కంపూ-వీటి దుర్గంధాలతో కూడుకున్న నావసతిలో 
(పభాత సూర్యుని కిరణాలు పడ్డప్పుడు నేను లేచి కూర్చునేసరికి, నా నెత్తిపై 20 
మణుగుల బరువు పడినట్లుంటుంది. ఆపైన ఎనిమిది గంటలు కొట్టుతుందో లేదో 
కాతాలు (వాస్తూ కూర్చోవాలి. 

సాంవత్సరిక పరీక్షలకు చెల్లించవలసిన ఫీజు కట్టితే అవి (వాయదడానికి, 
అటుపైన (పమోషను వీలుంటుంది. (పీటెస్టు ఇవ్వలేదు కదా, ఇంక ఏం చదవను! 
ఇంతలో టెస్టు రానే వచ్చింది. 

సార్‌, ఇప్పటికి నా అవరాధవు కథ అంతా ఒప్పుకోవడం జరిగింది. టెస్టు 
ఎప్పుడైతే సమీపించిందో, అప్పుడు నా మనస్సులో _పతిక్షణం ఒక అవిచ్చినమై న 
అగ్ని జ్వాల మండుతున్నట్లయింది. పుస్తకం -ఒక్క పుస్తకమైనా నా దగ్గర 
ఉన్నట్లయితే ఫన్ట్‌క్లాసులో కాకపోయినా, సెకండు క్లాసులోనైనా పాసై ఉండేవాడిని, 
ఇంకా మాథమాటిక్సు గురించి మరో జాబువాయాలి! 

కోపగించకండి సార్‌, నా మనోబాధను కాన్త గమనించిండి. నేనెలా 
పిచ్చివాణ్ణయానో! అటుపైన... 

ఆ తర్వాత కాలేజీలో తోటి విద్యార్థుల పుస్తకాలు దొంగిలించడం మొదలు 
పెట్టాను. 
తమరు నా గురించి ఏమనుకుంటున్నారిప్పుడు? అనుకోండి. నా మట్టుకు 
నేను ఆఖరికి ఇలా దొంగగా తయారవుతానని ఎప్పుడైనా అనుకున్నానా? నా తండి 
దేశానికి తన రక్తాన్ని ధారపోసి స్వాతయ్యత సంపాదనకు సహాయ పద్దాడు. అతని 
కుమారుడనైన నేను ఇప్పుడు ఇలా దొంగలా మారిపోడమా? 

సార్‌, వీలైతే- దయచేని ఒకసారి ఆలోచించండి. ఎందుకీ కురవాళ్లు పుస్తకాలు 
దొంగిలిస్తారో, ఎందుకు పరీక్షల్లో కాపీలు కొడతారో, ఎందుకు పేపరులో కఠినమైన 
(పశ్నలు ఇచ్చినప్పుడు వాళ్లు పరీక్ష వోలు నుంచి పాొంసాపూరితమైన 
మనస్సులతో బైటకు వస్తారో. ఇదంతా అన్యాయం, చెప్పలేనంత అన్యాయం. 
ఇటువంటి వ్యవవోరం ఎక్కడా జరగడం సమర్థనీయమైనది కాదు - ఎవ్వరూ 
దీనిలో జాచిత్యం గమనించరు. అయితే ఎందుకిలా జరుగుతోంది? కురవాళ్లు 
ఎందుచేత ఇలా వ్యకమార్గం పడుతున్నారు? ఒక్క “పాన్‌ ఫెయిలు, అన్న సమస్య 
వాళ్లని ఎంతగా పీడిస్తుందో, ఎప్పుడైనా తమరు విచారించారా? 

పుస్తకాలు దొంగిలించి ఎల్లాగో టెన్ట్‌కి సిద్ధపడ్డాను. జీతం కట్టేశాక బెన్‌ 
వాయనిస్తారు. కాని తర్వాత పరీక్షకు ఫీజు కట్టాలి. దానికి చాలా డబ్బు 


గౌరవనీయులైన పరీక్షాధికారి దివ్యసమ్ముఖమునకు 121 


అవనరముంది. 

మా పొలం పరిస్థితి బాగులేదు- అని మాపినతండి ఉత్తరం వల్ల తెలిసింది. 
పాట్టకూటికి సరిపోతుందో సరిపోదో వచ్చే పంట. మా అమ్మగారి వంటి మీద తన 
మాంగళ్యవు కాలం నాటి వస్తువులన్నీ అమ్మబడ్డాయి; ఇంక ఎకు అమ్మి నా 
కేమైనా డబ్బు పంపించ వలసి వస్తుందేమో. 

నేను జవాబు (వాశాను - ఎడ్లు అమ్మవద్దని, నేనే ఇక్కడ ఎల్లాగో తంటాలు 
పడతానని. 

కాని ఎక్కడ ఎలా తంటాలు పడను, ఎలా ఏర్పాట్లు చేయను? విద్యార్థుల 
సవోయవిధి నుంచి నాకు 15 రూపాయాలు సహాయం లభించింది ఆ పెన? 

మా యజమాని గారు నన్ను పిలిపించి'ఇలా అన్నారు. “నీ పరీక్ష ఫీజు గురించి 
ఏం జేస్తున్నావు? నేను నీకో 50 రూపాయిలివ్వదలచుకున్నాను” 

అబ్బ, ఎంత దయ! 

సార్‌, ఇప్పటికి నా కర్థమయింది, దయ అంటే పూర్తిగా దయ కాదని, దాని 
వెనకాల ఏదో కూరమైన (పతి ఫలాపేక్షతో కూడుకున్న షరతు ఉంటుందని. ఈ 
జగత్తులో దయకు (పాణాలు తీసేటంత (పతిఫలం ముట్టజెప్పాలి. 

పరీక్ష ఫీజు కట్టాను. అటుపైన - అటుపైన ఈ రెండు నెలలూ 'దయి యొక్క 
బుణభారాన్ని తీర్చుకున్నాను. 

నమ్ముతారా సార్‌. మాథమాటిక్స్‌ ఫిజిక్సు, కెమిట్స్టీ, బెంగాలీ, ఇంగ్లీషు -ఇవన్నీ 
చదివేందుకు ఎక్కడా అవకాశం దొరకలేదు. 50 రూపాయిలకు బదులుగా 
రాతంతా మేలుకుని, కళ్లు. చిల్లుపడేలాగ, నెత్తిమీద 20 మణుగుల బరువు 
పెట్టుకున్నట్లు, నేను మా దొరగారి జమా ఖర్చుల పద్దు అంతా తయారు చేసాను. 
ఏం పద్దు? ఇన్‌కమ్‌టాక్సు ఎగ గొట్టందుకు తయారు చేసే పద్దు. దొంగ ఎక్కాంటు 
పుస్తకం. 50 రూపాయిల విలువను ఆయన కప్పగించేందుకు నా పతీ నరం 
సాగదీసి, నా(ప్రతీ రక్త బిందువూ ధారపోసి కాయకష్టం పడ్డాను. ఆ పని అయ్యాక 
ఇంకెప్పుడు చదువుకోవడం? నేనేం మానవాతీతుడను కాను! 

అయినా పరీక్ష._వాసేందుకు వచ్చాను. అయినా ఆశ విడివడ లేదు. ఏదో 
మిరకల్‌ సంభవించక పోతుందా అని ఆకించాను. ఈ దొంగతనాలు చేసి నా 
చేతులు గట్టిపడ్డాయి; కాపీ కొట్టుందుకోసం బైట నుంచి కొన్ని కాగితాలు చింపుకు 
తీసుకు వచ్చాను. కాని మిరకల్‌ ఏమీ సంభవించలేదు. చొక్కా లోపలి నుంచి 
ఒక్క కాగితపు ముక్కనైనా బైటకు లాగ లేక పోయాను. పశ్న పషృతాలు నా 
కళ్లముందు అంతా నాట్యమాడడం మొదలు పెట్టాయి. ఒక్క మా యజమానిగారి 
దొంగపద్దులే నా బుర్రలో తిరుగుతున్నాయి. (పతీ వంక్తిలోనూ, ఒక్కొక్కరు ఆ 


129 | బెంగాలీ కథానికలు 


జమా ఖర్చుల జాబితా మ్మాతమే గోచరిస్తోంది. 

ఈ బెంగాలీ పద్ద నా ఆఖరి పద్దు. 

సార్‌, వార్నింగు బెల్లు కొట్టారు. ఇంకా 5 నిమిషాలకి నా జవాబు పతం 
అప్పజెప్పాలి. నా కథ కూడా పూర్తి అయింది. ఈ వేళ సాయంతమే ఏదో ఒక 
(పెయిను చక్రాల (క్రింద నా మనస్సు యొక్క భారం అంతా మాపేస్తాను. 

నేను (బతికి ఉండాలనే అనుకున్నాను సార్‌ - నేను స్వాధీన (స్వతంతు 
కుమారొని, స్వతం|త భారతదేశం కోసం జీవించి ఉందామనుకున్నాను. ఎందుకు 
నేనూ, నా లాంటి వేలకొలది ఇతర విద్యార్థులూ అలా జీవించి ఉండలేక 
పోతున్నారు అన్న _పశ్న తమ ముందు ఉంచుతున్నాను. దాని సమాధానం తమరే 
సెలవియ్యాలి. 

పిరికి వాడిలా ఆత్మహత్య చేసుకుంటున్నానా? నో, నో ఇది నా ఓటమి కాదు; 
ఇది నా తిరుగుబాటు. 1942 సెప్టెంబరులో ఒక (పళయ రాతి నా తండి మా 
పొలం గడ్డపై దేశం కోసం తన హృదయపు రక్తాన్ని కార్చాడు. నా రక్తం కూడా మన 
దేశంలోని లక్షల లక్షలు విద్యార్థులూ, విద్యార్థినులూ నేర్చుకోవలసిన గుణపాఠం 
కోసం, చరి(తకారులు వాయవలసిన చరిత కోసం అర్పిస్తున్నాను. ఆ చరిత 
ఎప్పుడు వాయబడుతుందో నాకు తెలియదు. మీకు తెలుసునా, సార్‌, మీరు 
చెప్పగలరా? 

నమస్కారం. 


(“ఎక్టిబిషను”. 1968) 


125 
చిన్న కథ 
నంతోష్‌ కుమార్‌ ఘోష్‌ 


అతను నా వీపు మీద నుంచి వంగి చూస్తున్నాడు. అతని ఊపిరి నా చెవులలోకి 
వీస్తోంది. నా చేతివేళ్లు మొద్దుబారిపోయాయి. అతని మాటలు ఇలా 
వినబడ్డాయి: “ఏదో మిషపై పాత కాగితాలన్నీ దుమ్ము రేగ గొట్టి వెతికాను. 
సరసిజ్‌, ఆ కథ ఎక్కడా నీకు దొరికే లా లేదు”. , 

అతని నోరు నా చెవిలో పెట్టినట్లు మాట్లాడుతున్నాడు. చాలా అస్వాభావికమైన 
స్వరం; కంఠంలోంచి చీల్చుకుని ఏదో భూతాలు మాట్లాడుతున్నట్లు వస్తుంది. 
అతని నోటినుంచి శబ్దం. 

అన్నాను: “అయినా సరే, ఆ కథ నాకు కావాలి” 

“కావాలి!”, అతడు వెక్కిరిస్తూ అన్నాడు: “ఎందుకు కావాలి”? 

“విషయాలు జతపరచి చూస్తాను. అసలు కథ దొరక్కపోయినా సరే. బిజూ 
పిన్ని అదే కథ చెపుతాను”. 

“ఆ కథ తెలుసా నీకు?” 

“ఆ, అదంతా జ్ఞాపకం లేదు: కాని, ఆ తుఫాను రాత్రి, చల్లచల్లని గాలి, 
మాయింటి పోర్టికోలో కూర్చుని ఒక ముష్టి పిల్ల సాష్టాంగంలా పడుకుని పిల్లవాడిని 
(కప్పి ఉంచింది. అప్పుడు పిల్లవాడు ఎడ్చాడు, నల్లబడి పోయాడు. తర్వాత 
అటూ ఇటూ పరికించి ఆ పిల్ల తన చిరుగు బట్టలోంచి మూడు, నాలుగు ముక్కలు 
చింపి ఆ బాలుడిని బాగా కప్పింది. ఆ దృశ్యం ఇంకా నా మనస్సులో హత్తుకుని 
ఉంది”. 

వని, అతను గట్టిగా నవ్వాడు. అతని నల్ల కోటు రాతి రంగుతో కలసి 
బోయింది. - 

అతని కళ్లల్లోకి తిన్నగా చూసేందుకు ధైర్యం లేదు. కలవరపడిన గొంతుకతో 
అడిగాను: “ఏం ఈ కథ వంకే నవ్వొస్తుందా?” 

అతనన్నాడు: “అవును, ఆ మాట నీకు కూడా తెలుసు. ఎన్నాళ్లకితం _వాశావు 
ఈ కథ?” 

-“ఎన్ని సంవత్సరాలో లెక్క సరిగ్గా చెప్పలేను. ఒక్క పైసా వేరుసెనగ పప్పు 
కొనుక్కుంకే ఒక గంటసేపు తింటూ కూర్చునేందుకు సరిపోయే రోజులవి, టీ 
షాపులో 2 పైనల విలువ గల టీ కప్పుతో రెండు గంటల కాలక్షేపం జరిగే 
రోజులవి; 2 అణాలతో మధ్యాహ్నపు వేళ ధర్మ తాలా నుంచి ఆలీపూర్‌ ద్వారా 
బాలీగంజి వరకూ కలకత్తాలో తిరగడానికి వీలైన రోజులవి. అప్పుడు...” 


124 బంగాలీ కథానికలు 


చెయ్యి ఎత్తి అతను అన్నాడు: “ఆగు; ఇంక చెప్పక్కరలేదు. సర్‌సిజ్‌, 
ఆ కథ కోసం నువ్వు ఇంక వెతకవద్దు”. 

“ఏం దొరకదంటావా?” 

“దారకదంటాను”. 

అతను కొద్దిగా దగ్గి, అదే వికారపు విధంగా, వంకరగా నవ్వుతూ అన్నాడు: 
“నిజానికి ఆ కథ నా దగ్గర ఉంది. ఇదుగో చూడు”. 

అలాగ అని అతను తన నల్ల కోటులో చెయ్యిపెట్టి ఉంచేసరికి, మడతపై 
మడత తెరవబడి అది అలాగే రాతి ఆకారంతో కలసి పోయింది. ఏదో ఒక 
సరుకు బైటకు తీసి నా కళ్ల ముందు ఆడిస్తూ చూపించాడు. ఆ అస్పష్టపు 
వెలుగులో అదేమిటో సరిగ్గా (గహించ లేకపోయాను. నాకేమనిపించిందంకే- ఒక 
చిక్కిపోయిన పిల్లిపిల్ల రెండు మసకగా ఉన్న కళ్లూ (పేత చిహ్నకమైన రెండు 
గుడ్లూ ఇదంతా అగమ్య గోచరమని. వెనక్కి లాగేసాను, నా చెయ్యి జాపి అది 
పట్టుకుందామనుకుని కూడా అతడు నవ్వాడు. 

“చూడు, నువ్వింక దాని గురించి వాంఛించకు. ఏదైతే ముట్టుకునేందుకు 
భయపడుతున్నావో, దాన్ని ఎందుకోసం పట్టుకోవడానికి (పయత్నిస్తావు? 

అతను మల్లీ తన విచ్శిత వస్తువుని వెనక్కు లాక్కుని తన కోటులో పెస్టేశాడు: 
“దీన్ని నా దగ్గరే ఉండనియ్యి”. 

శరీరమంతా భయంతో జలదరిన్తూండగా అన్నాను: “నువ్వెవరు?” 

సమాధానం ఇవ్వకుండా వెనక్కి వెళ్తాడు. అతని కోటు అల్లల్లాడుతోంది. 
అటూ ఇటూ అల్లల్లాడుతూ రాతి రంగుతో అది మల్లీ కలసిపోయింది. పైకి 
చూసేనరికి, అతను లేడు. అప్పుడు నేను తెలుసుకున్నాను. ఆ సమయం. 
ఆ సమయమే, ఎప్పుడైతే - 

“ఒక్క పైసా వేరు సెనగపప్పు....' మొదలైన రోజులు. ఎప్పుడైతే గాన్‌లైటు 
స్తంభాలపై ఎడ్న్వర్టెజ్‌మెంటులో - ఇల్లు ఖాళీ; ఉద్యోగం ఖాళీ; పెళ్లికూతురు, 
పెల్లికొడుకుల కోసం ఈ అబ్బాయిలూ, అమ్మాయిలూ కాంక్షిస్తున్నారు' కనుపించేదో 
ఎప్పుడైతే ఒక మమతామయి తల్లి అయిన ఆ ముష్టి పిల.... 

ఇప్పుడు ఆ కాలం ఎలా కంటికి కనపడుతుందంకే ఆ (పేత సదృశ మార్దాలం 
పునరుజ్ఞివింవబడినట్లు అతగాడు నాకు తన కోటు నుంచి ఆ కథ తీసి 
యిచ్చినట్లయితే, ఆ సమయంలో అతని కళ్లూ ఆ వయసు తిరిగి వచ్చినట్లయితే, 
ఆనాటి మనసూ, వెలుగూ, ఇంకా అప్పటి పరినాళమూ, ఆ మోహం -అదంతా 
ఇప్పుడు ఆ లజ్ఞావిపీన, సుందర స్వరూప, అయిన ఆ బికారిణి నా కళ్లముందు 
నజీవంగా గోచరింప జేనుకోగలను. ఆ నల్ల కోటులో అంతా జీవించి ఉంది, 


చిన్న కథ 125 


అది బైటకు లాగితే మిగిలేది _పేతమే. 

- అటుపైన ఏమయింది. సరనిజ్‌? 

అటు పైన బిజూ పిన్ని చాలా చల్లని గొంతుతో నాతో అంది: "రా!" టాక్సీకి 
మీటరు (పకారం డబ్బు ఇచ్చి, దిగి వచ్చాను. ఒక (కొత్తగా కట్టిన మురికి 
కాలువ; వెడల్పు అంచనా వేసుకుని దాటి వచ్చాను. నా సూటు పై కాస్త 
మురికి వచ్చి పడింది. 

ఈ సందు సరిగ్గా టాక్సీ అంతే వెడల్పుగా ఉంది. అగ్గిపెట్టి లాగ ఒక 
దీర్ణ చతుర్యసమైన డబ్బా లాగ ఉంది. లోపలికి (పవేశించే నరికి నా కంతా 
జ్ఞాపకం వచ్చింది. లోపల అదే వాసన పూర్వం ఒక నాటిది. అకస్మాత్తుగా 
ఒక పూర్వ (ప్రేయసి ఇంటిలోకి వెళ్లినట్లు అనిపించింది. ముందుకీ వెనక్కీ 
తచ్చాడుతూ, నరాలు బిగుసుకు పోయినట్లనిపించినా, ఇదంతా సుపరిచితంగానే 
తోచింది. ఆ శరీరపు మడత, ఆ ఆఅవులింత, ఆ కుంతలాల సువానన. వి 
వ్యవహారమై తే ముందు జరిపి ఇప్పుడు నడిపించ లేకపోతున్నానో, ఇలా స్తిమితం 
లేకుండా, అదే ముఖాముఖీగా కాకపోయినా కొద్దిగా రహన్యంగా చైనా నడిపించ 
వచ్చు. 

ఏమిటో అడ్డు వస్తోంది - నా వయసా? నా హవాయి షర్టు జేబులోంచి బై టకు 
కనుపిస్తున్న రూపాయి నోట్లా? నా చెప్పుల జోడు ఇంకా కొంచెం కిరు కిరుమనడం 
తగ్గితే బాగుండును. 

బిజూ విన్ని ఒక లాంతరు పట్టుకుని వచ్చింది. అన్నాను - అదేం అక్కర 
లేదు; నేను తిన్నగా వెళ్లలను - పరిమళం ఎలా ఉన్నాడు పిన్నమ్మా! 

మాట్లాడుతూ, మాట్లాడుతూ, ఆ ఇంటిలోకి వెల్లి నిలబడ్డాను; వంట్లో జ్వరం 
గాభరా పెడుతూంది; చెమట పడుతోంది, జ్వరం తగిలి. ఒక ద్వారబంధం ఉంది 
లేకపోతే లోపలికి ఎలా వెళ్లడం? కిటికీ అనేది ఎక్కడా కనిపించడం లేదు. 
“పరిమళకి వంట్లో ఎలా ఉంది?” 

బిజూ పిన్ని గంభీరపు ముఖం చూస్తూంటే తెలుస్తోంది - ఆ (_పశ్న 
నిరర్థకమై నదని. 

పిన్ని వ్రేలు పెట్టి ఇంటి లోపలికి చూపించింధి. కొద్దిగా కునికిపాట్లు పడుతూ 
కూర్చున్నాను - నా పొట్ట తిన్న తిండితో నొకు!కు పోయిందో లేదో గుండె మీద 
బత్తాములు ఎడదీశానో లేదో అని ఆలోచించుఇ)న్నాను, ఇంకా నా (కొత్త జోళ్లు 
పాదాలకు సరిగ్గా పనికొస్తాయో లేదో చూడాలంకే ఇంటి లోపల మరెవ్వరి జోడుతో 
నైనా,” లేకపోతే ఇలాంటివే మరొక పాత జతతోనైనా పోల్చి చూసేందుకు 
వెతుకతున్నాను. 


126 బెంగాలీ కథానికలు 


-టీ తీసుకురానా? 

మళ్లీ తెలివి నచ్చింది. చూసేసరికి బిజూ పిన్ని అడుగుతోంది. అన్నాను, 
“తీసుకురా. ఇంటి మూలలో ఒక కప్పు అంచు పైన చీమ నాకుతోంది. రెండు 
బొజ్జెంకలు లోపలి నుంచి నాలుక జాపి కక్కుతున్నాయి. ఆ కప్పు పట్టుకుని 
బిజూ పిన్ని నడుస్తూ ఉండడం చూశాను. 

("సరసిజ్‌, అటుపైన, ఏమీ దాచవద్దు”) 

-లేదు, దాచడంలేదు. చూడు, నువ్వెవరో తెలియదు. బహుశా నా ఆత్మవే, 
లేక వివేకానివో, నా సంగతంతా చెప్పేద్దామనే నిన్ను పిలిచాను. నీతో నా రహస్యం 
అంతా విప్పి చెపుతాను. 'నేను టీ (|తాగలేకపోయాను. ఏమయిందో తెలుసా 
కప్పు చేతో అందిస్తూన్నప్పుడు, హఠాత్తుగా జారి బల్లమీద పడిపోయింది. నా 
మెరుస్తున్న బట్టల మీద ఇంకా మరకలు పడ్డాయి. సిగ్గుపడి, బిజూ విన్ని 
అంది - “త్వరగా గుడ్డ పట్టుకొచ్చి వత్తేస్తాను'. నేనన్నాను. “ఇన్‌”... 

నవ్వుతున్నావా? నువ్వేమంటావో తెలుసు. కావాలనే కప్పు పడగొట్టావు. 
లేకపోతే నన్ను (పేరేపించావు. ఇంతకు కొంచెం ముందుగా కప్పులో బొజ్జెంక 
చూశాను. అదీకాక, పురుగుల పుట్ట మధ్య కుళ్లు కంపు కొట్టు ఇదే ఇల్లు - 
అక్కడ కూర్చుండగా నా నోటిలోంచి ఏమీ జారిపడడం లేదు. 

ఇదంతా జరిగాక నా మనస్సులో పశ్చాత్తాపం లేక పోలేదు. వ్యవవారం ఏమీ 
_ తృవ్తికరంగా లేదు. అసహ్యంగా చవకబారు మనుష్యుల విధంగా తయారయింది. 
బిజూ. పిన్ని కంటికి ఇదంతా పట్టుబడిందో లేదో చెప్పలేను. ఏం చేయను, 
మన మందరం నైజ గుణానికి బానిసలం. ఇదంతా వికారం వచ్చేలా ఉందంకే 
ఆ తప్పు నాదా? నేనేమీ (తేణపుని (తొక్కి పెట్టగలనా, తుమ్ముని ఆపగలనా? 

(నీకు బాగా జ్ఞాపకం ఉందో లేదో, సుమారు 10-12 సంవత్సరాల (క్రితం 
ఇంతకంటె (క్రింద మెట్టుమీద ఉండేవాడివి కదా? ఇటువంటి సందు, ఇదే విధమైన 
ఇంట్లో నువ్వు స్వేచ్చగానే ఊపిరి పీల్చుకోగలిగేవాడివి?) 

ఉన్నాను కాని ఇప్పుడు కాదు. చూడు, నేనొక అలవాటు నుంచి మరొక 
అలవాటుకి ఉత్తిర్ణుడనయ్యాను ఒక జన్మ నుంచి మరొక జన్మ లాగ. ఒకప్పుడు 
ఆ అంధ కూపంలో దాంతో పాటు కలిని ఉండేవాడిని, ఆ మాటరైట్‌, కాని పూర్తిగా 
ఆ పట్టు విడిచి బైట పడ్డాను ఈ విధంగా. వాస్తవిక పరిస్థితిని నిష్కపటం 
గా స్వీకరించాలి. 10 ఏళ్ల వయస్సులో కుట్టించుకున్న చొక్కా 20వ ఏట 
సరిపోక పోతే తప్పు ఎవరిది? ఎవడిదైనా శరీరం తన స్వాధీనంలో ఉండదు: 
అంతా కాలం యొక్క వశంలో ఉంటుంది. 

పక్క గదిలోంచి ఏదో కరకరమంటూ చప్పుడు వినిపించింది. ఆ (పక్కకు 


చిన్న కథ 127 


చెవి ఒగ్గి బిజూ ఏన్ని వెపు కళ్లు _పసరించాను. 

-పరిమళం గుండెలో కఫం గడ్డకట్టుకుపోయినప్పుడు, శ్వాస పీల్చుకోవడం 
కష్టమయినప్పుడు అటువంటి శబ్దమే వస్తుంది. అయినప్పటికి, ఇప్పుడు 
నిదపోతున్నాడు.' 

పురుగుల పుట్ట మద్య ఈ స్థలం గురించి చెప్పలేము. ఎంతకాలం నుంచో 

పోగుపడిన నాచు పట్టిన, ఈ ఇల్లు రోడ్డుకు 9 అంగుళాలు పల్లంగా ఉంది! 
అంతా ఒక ఎండిపోయిన కుండీ లాగ ఉంది. 
_ (సరసిజ్‌, ఇంక చెప్పకు. దీని తర్వాత నువ్వేమి చెపుతావో నాకు తెలుసు. 
దూలంలో చెద, చిరిగిన పరుపు, తలుపు మూలలో మసి అదంతేనా” అందులో 
తప్పేం లేదు - కాని, వర్ణనలో పట్టు ఉండదు. ఏ జీవితాన్నుందైతే నువ్విప్పుడు 
దూరంగా ఉండదలచుకున్నావో, దాన్ని చితించకు ఇంక.) 

లాంతరు వత్తి మిణుకుమిణుకు మంటూ దీపం ఆరిపోయేలా ఉంది. 
అటువైపు చూస్తూ అన్నాను, 'పరిమళంకు ఎన్నాళ్లనుంచి అనారోగ్యంగా ఉంటోంది 
పిన్నమ్మా? 

“ఈ వేళటికి 22 రోజులయింది” 

“డాక్టరు గారేమంటున్నారు* 

"సరిగ్గా డాక్టరుకు. చూపించే శక్తి ఏది? దురదృష్టవంతురోలు అమ్మాయి చేతిలో 
ఏమీ సామ్ము లేదు. మెడ ఖాళీ, చేతులు ఖాళీ - అటు చూడడానికి లేదు, 
సరసిజ్‌ పెళ్లి సమయంలో నేనిచ్చిన 23 కాసుల బంగారం అదంతా ఎప్పుడో 
అమ్ముడయిపోయింది". 

"మీరు ఎప్పుడు వచ్చారు, పిన్నమ్మా?” 

“ఎనిమిది రోజులయింది. కడుపున పుట్టిన బిడ్డ కదా కబురు అందగానే 
వెంటనే బయలుదేరాను. నరసిజ్‌, నీకే తెలుసు కూతురంకే నా కెంత మక్కువో. 

“తెలును, పిన్నమ్మా” 

“చేతులలో ఉన్నదంతా పోగు చేసుకుని వచ్చాను. అక్కడి నా పరిస్థితి కూడా 
నీకు తెలుసు. టూకూ ఇప్పుడు పబ్లిక్‌ పరీక్షకు వెళ్లాలి వాడికి పరీక్ష ఫీజు 
ఇంకా కట్టలేదు”. 

“అర్ధమయింది, పిన్నమ్మా”. 

చీర కొంగుతో కళ్లు తుడుచుకుని, బిజూ పిన్ని నాకు ఆ చీర కొంగులో ఉన్న 
చిరుగు చూపెట్టింది. 

“సరసిజ్‌, నా ఆడకూతుళ్ల గౌనులన్నీ చిరిగిపోయాయి. రెండు నెలలు ఇంటి 
అద్దె బకాయి పెట్టాను రెండు 26లు, 52 రూపాయిలు ఈ పూట అన్నం, 


128 బెంగాలీ కథానికలు 


ఆ పూట రొట్టి, వాటి కోసం నల రేషను ఏ మ్యాతం సరిపోవడం లేదు. అయినా, 
కబురు వచ్చేనరికి అన్నీ కూడబెట్టుకుని వచ్చేశాను. అన్నింటికంటె పరిమళ్‌ 
[బతకడమే ముఖ్యం. మిగతా విషయాలు తర్వాత ఆలోచించవచ్చు”. 

తన కొంగు ముడివివృ బిజూ పిన్ని ఒక నోటు బైటకు తీసింది. బాగా 
నలిగిపోయింది, పాతది. ఒక అడుగు వేసి ముందుకు వచ్చింది. దృష్టి స్థిరంగా 
ఉంచి వనక్కి తగ్గి, విషయం అంతా (_గహించాను. బిజూ పిన్ని ఆ రూపాయిల 
నోటు నా చేతిలోకి తోసిపెట్టింది. ఇచ్చేసింది. " చెయ్యి వణకుతోంది. ఆమె 
కంఠం కూడాను. 

“నా చేతిలో ఇంకేమీ లేదు, సరనిజ్‌. పరిమళకు ఇంజెక్షను ఇప్పించేందుకు 
ఈ డబ్బు నరిపోతుందేమో చూడు. నేనే తిరిగి వెళ్లేందుకు ప్రయాణపు ఖర్చులు 
ఎల్లాగో కష్టపడి దాచి అట్టబెట్టుకున్నాను లే”. 

ఆ డబ్బు నేను పుచ్చుకోలేదు, వుచ్చుకోలేకపోయాను, తిరగి వచ్చేశాను. 
కానీ అది పెద్ద విషయం కాదు - ఆ కథ సంగతే నాకు బాగా గుర్తుకు వస్తుంది... 
(అనుబంధం) బికారి పిల్ల తన చీర విప్పి అడ్డాల్లో బిడ్డకి బాగా కప్పింది... 

(పిల్ల, అంటే, ఉషతో నీకు ఆవేళ కలియిక జరగలేదా, సరసిజ్‌?) "జరిగింది. 
లాంతరు పట్టుకుని ఉష తనంతట తానే వెనక్కాలే వచ్చింది. సందు చివరి 
వరకూ”. 

అక్కడకు వెళ్లి నేను తిరిగి నిలబడ్డాను. లాంతరు వెలుగు ఇంకా మసకగానే 
ఉండి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా వేరు చేసినట్లు కనువింపబేస్తోంది. 
“ఏమిటి నీ ముఖం ఇలా తయారయింది ఉషా? ఉష నవ్వింది. ముఖం 
(తిప్పివేసింది. - “జబ్బు పడ్డాను.” అన్నిటికంటె ఈ అనారోగ్యం! రోజూ రా(తి 
ఏదోవిధంగా రాతి అంతా లేచి ఉండాలి. 

నెత్తిపై ముసుగులేదు, ఆమె జుట్టు ఎగురుతోంది. లాంతరు వత్తి 
వణకుతూంటే, ఆమె శరీరం, ముఖం, జబ్బలు, చెక్కిళ్లు, కళ్లూ ఆ దీపపు నీడలో 
అస్పష్టంగా అల్లల్లాడుతున్నాయి. మల్లీ నవ్వింది ఉష. “ఎమిటి చూశావు, 
చెయ్యం!” “ఏమిటి ఇన్ని సంవత్సరాలకి నేను దెయ్యాన్ని అయిపోయానా?” 

చెప్పడానికి న్యాయం కాదు; “నువ్వు అల్లాగే అయ్యావు”, అని నేను మాట్లాడక 
ఊరుకున్నాను. _ 

ఉష అకస్మాత్తుగా తల ఎత్తి నవ్వింది - కానీ నీ ముఖం మారిపోయింది. 

“నువ్వింకా లావుగా తయారయ్యావు” ఉష ఈ మాట తిరిగి అందో లేదో 
తేల్చుకోకుండానే నేను రుమాలుతో ముఖం తుడుచుకున్నాను. అప్పుడు నా 
సూటు చెమట పట్టి వంటికి అంటుకుపోయింది. 


చిన్న కథ 129 


ఉష అంటుంటే వినిపించింది ఈ సందులో నాకు టాక్సి దొరుకుతుందనుకోను. 
రాతంతా ఎదురు చూసినా లాభం లేదు. 

ఏమీ చేసేది లేక నేను ఆ సంకేతాన్ని _గహించుకుని వెంటనే నా (తోవమ్మట 
నేను వెళ్లాను. మళ్లీ ఎప్పుడు కలయికో - రేవు కలవడమో, లేక ఇలా సంజ్ఞ 
ద్వారానే అస్పష్టంగా తెలియజేస్తుందో ఏమో.... 

అతనన్నాడు, “అన్నం మూత పెట్టి వుంది. సరసిజ్‌, కాస్త ఎంగిలి పడవా? 

అన్నాను, “వద్దు. ఈ వరండాలో కూర్చుని ఇల్లా సిగరెట్టు కాల్చుకోనీ....” 

అతను నవ్వాడు. చాలా అవకరమైన విధానంగా నా వెనక్కాలే వచ్చి 
పట్టుకున్నాడు నన్ను. తన చీకటిని పోలిన చెయ్యి నా మెడమీద వేశాడు- 
పీకి పిసికయ్యవు కదా! 

అతని ముఖం కనబడడం లేదు, కాని అతను ఉన్నాడు. నన్ను 
పట్టుకున్నాడు; మాట వినిపిస్తోంది. “నిన్ను చంపితే నాకేం లాభం? కొంత 
సేపు మసిలాగ, మరకొంతసేపు పాగలాగ, అంత ఎగురుతోంది. “అదీ కాక, 
ఈ రెండు గంటలూ ఎన్ని సిగరెట్టులు కాల్పావే చూశావా? అంతకంటె అన్నం 
మీద మూత తీసి, కాస్త నీ పొట్టపై దయ చూపించు”. 

- నేను చెప్పలేదా, నాకు ఆకలి లేదని? 

- ఎందుకు లేదూ? 

- ఎందుకు లేదో నీకే తెలుసు. నా మనస్సు పాడయింది. ఈ వేళ ఉషని 
చూసి వచ్చాను. ఆ ఇంటిలోకి వల్లి చూసే సరికి ఏడుస్తోంది. నీకు తెలుసా, 
ఉష భర్త పరిమళ్‌ _బతుకుతాడన్న ఆశ లేదు. ఉష చేతిలో డబ్బుల్లేవు చేతికి 
ఒక గాజు కూడా లేదు. అతనన్నాడు - “తెలుసును. సరసిజ్‌, అందుమూలానా 
నీ మనస్సు పాడయింది?" 

అతని మాట పద్ధతి ఏదో వంకరటింకరగా ఉంది. 

అన్నాను గానాకు చెప్పడానికి కష్టంగా ఉంది. ఉషకూ నాకూ ఉన్న సంబంధం 
నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. కాని ఏమవుతుందో? ఒక్క తప్పుకు 
నష్టపరిహారంగా ఎంత చెల్లించాలో అది ఈవేళ చెల్లించాను”. 

హాహా అంటూ నవ్వాడు అతడు. ఆ నవ్వు కోట్ల కొలది పగిలిన గాజు పెంకుల 
మాదిరిగా నన్ను గుచ్చుకుంది. నవ్వు ఆపి అన్నాడు - గుండెమీద చెయ్యివేసి 
చెప్పు. నరసిజ్‌ నిజంగా నీ మనస్సు పాడయిందా? నిన్ను కాదని పరిమళ్‌ని 
పెళ్లాడింది ఉష; ఆమె సుఖపడకుండా ఈనాడు ఒక చీకటి కొంపలో కుళ్లినట్లు 
పడి ఉంది - ఈ విషయం నీకు కొంచెం ఆశ కలిగించేలా సుఖకరంగా లేదా? 

ఏమీ జవాబు చెప్పలేదు నేను. చెప్పి లాభం లేదు. అతను పైవాడు, నమ్మకం 


130 బెంగాలీ కథానికలు 


లేని వాడు; ఉషను అతను అర్థం చేసుకోలేడు. బిజూ పిన్ని కథ అతనికి 
చెపితే అతను ఏమైనా అర్థం చేసుకుంటాడా? 

కూతురిపై బిజూ పిన్ని కి గల మక్కువా, తన చీర కొంగు నుంచి బైటకు 
తీసి ఇచ్చిన 10 రూపాయిల నోటు - ఈ కథ అంతా విని అతను “హహ్‌ 
అంటూ నవ్వుకున్నాడు. 

(సరనిజ్‌, మరునాడు తెల్లవారు రూమునే మళ్లీ నువ్వు అక్కడకు వెళ్లావు 
కదా?) 

- వెళ్లాను ఆవేళ టాక్సీ సందు లోపలికి తీసుకొని వెళ్లలేదు. చేతిలో మందులు, 
జేబులో పళ్లు పెట్టుకుని పంచకట్టుకుని బాగా సర్దుకుని, ఉషా వాళ్ల ఇంటి 
గుమ్మం ముందు వెల్లి నిలబడ్డాను. కుంపటిలో బొగ్గులు వేసి మంట 
పెడుతున్నారు. 

ఇవాళ కూడా తలుపు తెరుచుకుని నిలబడి ఉంది బిజూ పిన్ని. 

“పరిమళ్‌, ఎలా ఉన్నాడు, సిన్నమ్మా! 

“మామూలుగానే. లోపలికి రా. 

పగటి వెలుగు లోవలికి చొరబడడానికి వీలున్నంత మట్టుకు అది ఆయింటి 
దార్మిద్యాన్ని స్పష్టంగా వకటిస్తోంది. పాత తువ్వాలు, చిరిగిన లుంగీ, గోడమీద 
మరకలు, మురికి పరువు, ఈగలు ఇవన్నీ అలాగే ఉన్నాయి - వాటిని ఏమీ 
వర్ణించదలచుకోలేదు. (క్రితం రోజు చూసిన సందు గుర్తు ఉంచుకుని ఈ ఇల్లు 
ఎలాగో చేరుకున్నాను. లాల్చీ పంచా కట్టుకున్నాను. అందుమూలాన ఈవేళ 
ఏమీ చిరాకు కలగలేదు. 

మందులు బిజూ పిన్ని చేతిలో పెట్టాను. పళ్లు బుట్టలో పెట్టాను. బిజూ 
పిన్ని ముఖం వికసించింది - తన ఆనందాన్ని దాచేందుకు ఆమె (పయత్నించ 
లేదు. 

(పక్క గదిలోంచి గరగర చప్పుడు వినిపిస్తోంది. నా చెవి ఏ వైపు మొగ్గానో 
ఆ దిక్కు కేసి చూసి బిజూ పిన్ని అంది - “నిన్న రాతి అంతా అలాగే ఉన్నాడు”. 
తల్లీ కూతురూ కలిసి ర్మాతంతా మేలుకుని ఆ రోగికి వరిచర్య చేశారు. “పిల్లను 
తప్పించి నేను మేలుకున్నప్పుడు దేవుణ్ణి పార్థించాను. - ఈ రాతి ఎలాగో 
గడవనియ్యి! మా అమ్మాయి తల మొత్తుకుని తన రక్తాన్ని ధారపోసిన ఈ ఇంట్లో, 
ఈ రోగి మూలుగూ ఇటు వంటి భీకర పరిస్థితిని నీ కెలా వర్ణించి చెప్పాలో 
తెలియడం లేదు, బాబూ!” 

బిజూ పిన్ని కాసేవు ఊరుకుంది. 

మధ్య మధ్యన అమ్మాయి వచ్చేది ఈ గదిలోకి. దాని ముఖం కేసి చూడబుద్ది 


' చిన్న కథ 131 


వేయలేదు. రెండు కళ్లూ ఎలా దుఃఖంతో మండుతున్నయో, నిన్న చూశాను. 
చెక్కిళ్లపై రక్తపు కాంతి నశించి పోయింది. పరిమళ్‌ గుండె మీద చేయి వేసి 
చూపేదానిని, బెడ్‌పాన్‌ పెట్టి' అతని అవసరాలు తీర్చెదానిని; కాగా రోగి దగ్గర 
అమ్మాయిని ఎక్కువసేపు ఉండనిచ్చే దానిని కాదు. అతని శరీర పరిస్థితి 
చూశాను. - ఏదో కొంచెం సేపు విశంతి కలిగినట్లు ఉన్నా, అదే పెద్ద లెక్కలోకి 
రాదు. నుదుటి (వాత ఎవరూ తప్పించలేరు. అయినా, కంటి ముందు 
కనుపించినంత సేపు, అతణ్ని కనిపెడుతూనే ఉన్నాను. సరసిజ్‌, లక్ష జరగనీ, 
నేను ఆఖరికి తల్లినే కదా! 

నా వంటి పై ముల్లు గుచ్చుకున్నట్లయింది. పిన్ని కళ్ల చుట్టూ నిద లేమి 
వల్ల నల్లటి డాగులు పడ్డాయి. సంస్కారం లేక తల జుట్టు అంతా కాంతి 
హీనమయి పోయింది. నేను అడిగాను, “పిన్నమ్మా, మీ వంట్లో కూడా బాగున్నట్లు 
లేదే! ఇలాగ ర్మాతంతా మేలకుంటే మీ ఆరోగ్యం కూడా చెడిపోతుందమ్మా!” 

బిజూ పిన్ని చిరునవ్వు నవ్వింది. నవ్వూ, ఏడుపూ కలిసి ఆమ ముఖంపై 
ఒక చితమైన ముద వేసాయి. “నా మాట వదిలెయ్యి. నా ఆయుర్దాయపు 
లెక్క దాటాను. మృత్యుదేవత పిలుపు ఈ రోజుకానీ, రేపు కానీ రావచ్చు. 
ఆఖరికి ఈవేళే నేను చనిపోవచ్చు. అయినప్పటికీ, ఈ మాట గుర్తుంచుకో, 
ఇంక నాకేమీ భయంలేదు, ఈ దౌర్భాగ్యురాలిని నన్ను నువ్వు సర్వనాశనం నుంచి 
రక్తించావు”. స్ట 

(సరసిజ, సరే ఆమె మాట విన్నాక ఆమెను నువ్వు ఒక కొత్త వెలుగులో 
చూశావు గదా?) 

-చూశాను.ఆ క్షణంల్లో ఆమె ఇంక దరి(దురాలు అనిపించ లేదు. ఐశ్వర్యం 
మారడం వల్ల, కరువు పడుగూ - పేకా పేనుకున్న పరిస్థితుల్లోనూ అన్నీ 
పోగొట్టుకుంది. - అయినా, ఆమె రక్షించుకున్న దేమైతే ఉందో దాని విలువ 
ఏమీ అంత తక్కువైనది కాదు. ఇది ఒక విధమైన జీవన విధానంా ఇందులో, 
రెండు తేలిక పేక ముక్కలు ఒక దాని పై మరొకటి ఆనుకున్నట్లు. ఒక జీవితంపై 
మరొక జీవితం బరువు మోపుకుని ఉంటుంది. రోగి గురించి డబ్బు ఖర్చు 
పెట్టి నర్సుని నియమించేందుకు వీళ్లకు శక్తి లేదనుకో, కాని ఒక వేళ శక్తి ఉన్నా 
' నియమించి ఉండే వాళ్లు కాదు. ఈ జీవనం విలువ నేనొకప్పుడు _(గహించాను; 
ఇప్పుడు మళ్లీ _గహిస్తున్నాను. 

బరువైన గొంతుతో అడిగాను: “పిన్నమ్మా, ఉష ఎక్కడ ఉంది ఇప్పుడు?” 

బిజూ పిన్ని అంది: “నిదపోతోంది. ర్మ్నాతంతా ఇటూ అటూ విశ్రాంతి లేకుండా 
ఇంట్లో తిరగడం మూలాన, ఒక్క నిమిషం (కింద దాని కళ్ళు నిద ముంచు 


132 బంగాలీ కథానికలు 


కొచ్చి కాస్త మూనుకున్నాయి. ఆమెను ఇప్పుడు లేపవద్దు. పడుక్కోనీ. 

బైట సందు మొదట్లో ఒక కుక్క చాలా సేపటి నుంచి ఎలుగెత్తి మొరుగుతోంది. 
(వేలు పెట్టి ఆ వైపు సంజ్ఞ చేస్తూ బిజూ పిన్ని రహన్యంగా అంది - “ఆ మొరుగు 
విను. రోజూ అలా అరుస్తుంది. తెల్లవారురూమున, మధ్యాహ్నం, సాయం|(తం, 
అర్థర్మాతి. అప్పుడు ఒక్కసారిగా బైటికి వెళ్లి చూశాను. ఈ మొరుగు చాలా 
అపశకున సూచకమైనది. బాబోయ్‌ ఇంక పరిమళ్‌ _బతుకుతాడనుకోవడానికి 
వీలులేదు!” 

ఏమయింది, అదే విషయం ఒక్కటే నన్ను నిష్పయోజకునిగా నిస్సహాయునిగా 
తయారు చేసింది. ఎలాగో శమ పడి లేచి గొంతు ఎత్తి అన్నాను - "రక్షిస్తాను 
పిన్నమ్మా. నేను రక్షిస్తాను". 

నా మాట సరిగ్గా అర్థం చేనుకోలేక, బిజూ పిన్ని నా వైపు తదేక దృష్టితో 
చూస్తోంది. అన్నాను “రక్షిస్తాను పిన్నమ్మా. నాకు సాధ్యమైనంత మట్టుకు అంతా 
చేస్తాను. పిన్నమ్మా -ఒకసారి తల జుట్టు మెడ పైనుంచి పైకి గెంటుతూ అన్నాను- 
“పిన్నమ్మా, ఏమీ బెంగ పెట్టుకోకు. నా చేతిలో ఏమీ ఎక్కువ లేదనుకో, నేనిప్పుడు 
లక్నోలో ఉంటున్నాను తెలుసు కదూ! ఇన్నాళ్లూ హోటలుకి చాలా ఖర్చు 
అయిపోయింది. అయినా, నా దగ్గర ఉన్నంత మట్టుకు అతనికి మందు, పళ్లు, 
వైద్యం మొదలైన వాటికి ఖర్చు పెట్టదలచుకున్నాను”. 

జేబులో చెయ్యి పెట్టబోయాను. బిజూ పిన్ని నా చెయ్యి పక్కకు నెట్టివేసింది. 
ఆమె నిక్కచ్చిగా చకితురాలైపోయింది. ఆమె కళ్లు అ_శుపూరితమయ్యాయి. 
చెయ్యి ఎత్తి అంది: “ఆగు బాబూ వద్దు - నాకు ఇవ్వవద్దు. అమ్మాయిని 
విలుస్తాను. నీ చేత్తో ఏమి ఇవ్వదలచుకున్నావో అది ఆమెకే ఇయ్యి. అప్పుడు 
అమ్మాయికి తెలుస్తుంది- తను ఏకాకిని కాదు, తన పక్షాన్ని ఉండే స్నేహితులు 
తనకు ఉన్నారని. 

బిజూ పిన్ని హడావుడిగా లోపలికి వెల్లింది; (తోవలో అకస్మాత్తుగా 
నిలబడిపోయింది. ఆమె. ముఖంలో ఎన్నో ముడతలు పడ్డాయి. ఒక్కసారి 
తిరిగి నా కళ్లలోకి చూసింది. ఆ చూపుతో కూడుకున్న ఆమె వ్యిగవిోన్ని నేను 
స్పష్టంగా చూడగలిగాను. విన్నమ్మ ఏమి చెప్పదలచుకుందో ఆ మాట పెదవి 
చిగురుకి వచ్చి అక్కడే ఎండిపోయింది. 

బిజూ పిన్ని తిరిగి నా దగ్గరకు వచ్చింది, ఎంత దగ్గరకు రాగలిగిందో 
. అంతవరకూ. “సరసిజ్‌! (పిన్నమ్మ గొంతు చాలా తక్కువ స్వరంతో 
వినగలిగాను) సరసిజ్‌! ఎంత?” 

మొట్టమొదట ఆమె మాట అర్థం కాలేదు. అటుపైన మరొకసారి అదే 


చిన్న కథ 133 


గొంతుకతో ఎప్పుడైతే ఆమె "ఎంత?" అని అడిగిందో అప్పుడు అంతటితో అంతా 
అవగతమయింది. 

అప్పుడే ఆ కుక్క కూడా మొరిగింది. నెమ్మదిగా లాల్చీ జీబులోంచి ఒక 
రూపాయిలు నోటు బైటకు తీశాను. ఒక వందరూపాయిలు అనడం 
మొదలుపెట్టాను, “పిన్నమ్మా, పస్తుతానికి..... మాట పూర్తి అవనిచ్చింది కాదు. 

“ఒ-కావంద!” ఒక్క క్షణంలో బిజూ పిన్నిలో ఎంతో మార్పు. ఆమె కంఠ 
స్వరం కూడా గుర్తించలేనట్లుగా మారింది. 

“ఒ-కా వంద రూపాయిలు!” బిజూ పిన్ని మల్లీ రహస్యంగా అంది "అంతా 

' దానికియ్యి, బాబూ! ఆపైన చిల్లర మార్చి తీసుకొచ్చి నాకు-నాకు-నాకు కూడా 
కొంచెం ఇవ్వవా?” 

అగ్ని ముఖం ముందు పెట్టిన కాగితం తరిగినట్లు బిజూ పిన్ని ఒక్కొక్కటీ 
తన పట్టుదల వదిలి లోభానికి దిగజారుతోంది. 

“వందరూపాయిల నోటు- ఈ ఒక్కమాట శబ్దం నదీపవాహం మధ్య నుంచి 
స్టీమరు చీల్చుకుని నడుస్తున్నట్లు ఆమె నోటి నుంచీ వెలువడుతోంది. ఒక పక్క 
ఉష, ఆమె, దర్శిదవు చిన్న ఇల్లు, చావుకి సిద్ధమైన భర్త, సమీపంలో ఉన్న 
వైధవ్యం; మరొక (పక్క బిజూ పిన్ని స్వంత కుటుంబం బాకీ ఉన్న ఇంటి అద్దె, 
ఆడపిల్లల చిరిగిపోయిన గౌనులు చాలీ చాలని రేషను బియ్యం - ఈ సంసారం 
మమత ఆమెను తన అంధకార బంధురంలో బంధించింది. ఈ రెండు వైపుల 
నుంచీ దాడి ఆమె మనస్సును రెండు ముక్కలు చేసింది. 

("అనుబంధం కథ, ఆ బికారి పిల్ల కథ దొరికితే దాన్ని నువ్వేం బేస్తావు?) 

“చింపి పారేస్తాను”. 

అతను అన్నాడు, “హూం!” చాలా సేపు మాట్లాడక ఊరుకున్నాను. అతని 
ముఖంలో రహస్యంతో కూడుకున్న చిరునవ్వు కలిసిపోయింది. ఆఖరికి మెల్లిగా 
అన్నాడు -“సరసిజ్‌, నువ్వు ఒక బిజూ పిన్నినే చూస్తున్నావు. ఇంటి వైపు 
కాస్త చూడవా? దీనికంతకీ తాళం అసలు ఆ యింటిలోనే ఉంది! ఒక్క మంచం 
వేసేసరికి చోటు అంతా నిండిపోయే ఆ కుగ్భహంలో ఎన్ని విధాల మనస్సులు 
పట్టగలవు? 

“ఈ -లెక్క నువ్వు నిక్కచ్చిగా చెప్పలేకపోతే, నువ్వీ కథ (వాయలేవులే!” 





("ఛాయాహరిణ్‌, 1961) 


జ్యోతిరిందనందీ 


ఒక చెట్టు. చాలా పూర్వకాలపు చెట్టు. ఆ చెట్టు అందమైనదా కాదా 
అన్న (పశ్న ఏమ ఉత్పన్నమవదు. 

చెట్టు మనస్సులో చెట్టే పతిష్టింపబడి ఉంది. దీనికి ఏదైనా పయోజనం 
ఉందా లేదా అన్న విషయం గురించి ఎవ్వరూ బ్యుర పాడు చేసుకోనక్కర లేదు. 

మానవుడు తన తల పైన ఆకాశాన్నీ, మేఘాన్నీ, ఎలా చూస్తాడో తన కాళ్ల 
[కింద ధూళీ, పచ్చగడ్డీ ఎలా చూస్తాడో; అలాగే తన కళ్ల ముందు ఒక చెట్టు 
నిలబడి ఉండడం చూస్తాడు. సాయంతం, మధ్యాహ్నం, ఉదయం చూస్తాడు. 
కేవలం కంటితో చూస్తే మనస్సుతోనూ, అనుభూతితోనూ, చూసినట్లు బోధపడదు. 

ఏ విధంగా ఒక చెట్టును అర్థం చేసుకోవడం సాధ్యమో ఎవ్వరూ ఎప్పుడూ 
ఆలోచించరు. 

రోజు మీద రోజు గడచిపోయినా, బుతువు పోయి మరొక బుతువు వచ్చినా 
సంవత్సరాలు వస్తూ పోయినా, చెట్టు మట్టుకు ఎక్కడ ఉంటుందో అక్కడే నిలబడి 
ఉంటుంది. 

వర్షాకాలంలో ఆకులు పెద్దవై పుష్టిని పొంది శరత్కాలంలో ఆకులు పొడవుగా, 
బరువైనవై ఆకుపచ్చ రంగు కంటె ఆకుపచ్చనివై, ఇంచుమించు నల్లటి రంగుతో 
విరాజిల్లి, హేమంత బుతువు వచ్చేసరికి మధ్య మధ్య అకస్మాత్తుగా ఆ ఆకుపచ్చ 
- నలుపు కలిసిన ముదరు రంగు అంతా పేలవంగా మారిపోతుంది. ఆ తర్వాత 
చలికాలంలో (శిశిర బుతువులో) వెల వెల బోయిన పనుపు రంగుగా పరిణమించి 
వెల వెల బారిన ముఖం దాల్చి ఆకులు గబగబా రాలిపోతాయి - రక్త ఐహీనమైన 
తమ (పసూతిలో. అప్పుడు బెట్టు విరక్తి పొందుతుంది. 

అప్పుడే చెట్టు చెట్టులా ఉండిపోతుంది. 

అప్పుడు చెట్టు ముఖం పూర్తిగా కట్టలా మోడు బారిన ముఖంలా 
అయిపోతుంది. 

చిన్న కట్టె, పెద్ద కట్టె, మొండి కట్టె, ఎండిన కట్టె, సన్నగా నాజూకుగా ఉన్న 
మనిషి (వేలు లాగా, ముక్కలు ముక్కలై పోయిన లెక్కలేనన్ని కట్టలు - ఒక 
వికృతమైన కట్టల అస్థిపంజరంలా తయారైషోతుంది చెట్టు. 

అల్లాగని చెప్పి అప్పుడు మానవుడు దాని మీద కోపగిస్తాడా? కోపగించడు. 
కారణం ఏమిటంటే, మేఘావృతమైన ఆకాశం (కింద నిబిడారణ్య తుల్యంగా ఉన్న 
దాని ముఖాన్ని మానవుడు ఏ దృష్టితో చూస్తాడో, అదే విధంగా చలికాలంలో 
నిర్మలాకాశం [కింద ఎండిపోయిన, మోడుబోయిన కట్టెల బరువు నెత్తి మీద 


చెట్టు 135 


పెట్టుకున్న వెట్టును చూస్తాడు. పైకి పైకి చూసి ఆ మాకే అంటున్నాను 
మనసిచ్చి చూడకపోతే అర్థం కాదని. అలా చూడగలిగితే ఫాల్గుణ మాసంలో 
ఆకుపచ్చా ఎరువూ కలిసిన రంగుతో ఉన్న, (కొత్తగా పుట్టిన, ఆకుల గుంపునీ 
చూసి మానవుడు సంతోషంతో గెంతుతాడు, అల్లాగే వైశాఖ మాసంలో లెక్కలేనన్ని 
గుత్తెలు తలపై దాల్చి చెట్టు ఆశ్చర్యకరమైన గులాబీ కాంతులతో జ్యోతిర్మయా 
కాశంలా (పజ్వరిల్లుతున్నప్పుడు మానవుడు ఆనందంతో గొంతెత్తి అరుస్తాడు. 
అయినా ఎవ్వరూ అలా చేయరు, ఇంతవరకూ అలా ఎవరూ చేయలేదు. 

రెండు మూడు ఇళ్ల మధ్య ఏదైనా ఒక సాగు చేయని ఖాళీ స్థలంలో ఒక 
చెట్టు కొమ్మలతోనూ, పుల్లలతో నూ అటూ ఇటూ వ్యాపించి ఉంటే, అప్పుడు 
ఈ విషయం అర్థమవుతుంది, అక్కడి వాళ్లకి. ఈ (పక్క ఇంటివాళ్లూ, ఆ (పక్క 
ఇంటివాళ్లూ తెలుసుకుంటారు, చుట్టు (పక్కల రెండు మూడు ఇళ్ల వాళ్లు కొందరు 
ఏదైనా కాస్త తీరుబడి దొరికితే చెట్టు దగ్గరకు వచ్చి కాలక్షేపం చేసుకుంటారు 
- ఉదయం వేళ కొంత మంది పెద్ద మనుషులు చేత్తో దినషుతిక పుచ్చుకుని, 
రాజకీయాల గురించీ, ఆర్థిక, సాంఘిక విషయాల గురించీ చర్చిస్తూంటారు; 
మధ్యాహ్నం పూట ఈ ఇంటిలోని వాళ్లూ, ఆ ఇంటిలోని వాళ్లూ, ముసలివాళ్ళూ, 
ఈ ఇంటి యజమానురాలూ, ఆ ఇంటి అమ్మాయీ, చెట్టు (కింద సన్నని తివాసీ 
మాదిరిగా ఉన్న వచ్చగడ్డిపై కాళ్లు జాపుకుని కూర్చుని వంట్లల గురించీ, కుట్టుపని 
గురించీ, పిల్లలు కలగక పోవడం గురించీ ఏదో పిచ్చా పాటి చెప్పుకుంటూ కాలం 
గడుపుతారు, ఇక సాయంకాలం అయినప్పుడు వచ్చి పడతారు అక్కడికి 
ఆటలాడుకునే కురాళ్లు. వాళ్లు ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ, కేకలూ, బొబ్బలూ 
పెడుతూ పరుగులెట్టడం లేకపోతే చెట్టు ఎక్కి, కొమ్మలు విరవడం, ఆకులు 
కోయడం, లేదా ఒక్కొక్కప్పుడు చెట్టు కొమ్మకు ఉయ్యాలా కట్టి ఊగడం - ఇలాంటి 
పనులు చేస్తారు. 

చలికాలం మధ్యాహ్నపు వేళ చెట్టునీడను తల ఆనించి మిగతా శరీరం ఎండలో 
చాపి కొందరు కథల పుస్తకాలు చదువుకుంటారు. ఇక వేసవి కాలపు రాశతిళ్లు 
ఈ చెట్టు (క్రిందనే చల్లని చాప పరిచి, హరికేను లాంతరు వెలిగించి, 
ఇరుగుపొరుగు వాళ్లు నలుగురైదుగురు కూర్చుని పేకాడుతారు - ఇలాంటి 
దృశ్యాలన్నీ కంటికి కనుపిస్తాయి. 

ఎప్పుడు మానవుడు ఉండడో, అప్పుడు చెట్టు (క్రింద తృప్తిగా గడ్డిమేసే మేకలూ, 
గోవులూ కనుపిస్తాయి. 

ఇంకా అనేక రకాల పక్షుల కలకల ధ్వనులు, రెక్కల చప్పుడు; ముక్కూ 
ముక్కూ చేసుకునే రాపిడి ఈ శబ్దాలు వినిపిస్తాయి చెట్టు పై నుంచి. 


136 బెంగాలీ కథానికలు 


మధ్య మధ్య గాలి వీచినప్పడు ఆకులల్లల్లాడడం, కొమ్మలు ఊగడం చూస్తాం. 

ఇంకొకప్పుడు అటువంటి సమయం కూడా వస్తుంది - ఎప్పుడైతే పక్షులు 
ఉండవూ చెట్టుపైన, గాలీ వీచదు. అప్పుడు చెట్టు పూర్తిగా నిస్తజ్ఞంగా 
ఉండిపోతుంది. 

సాగు చేయని నేలపై గాఢమైన ఛాయను వ్యాపింపచేస్తూ అనంత కాలానికి 
సాక్షిగా నిస్సంగత్వాన్ని అవలంబించిన చెట్టు యుగయుగాలుగా అలా నిలబడి 
ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక దార్శనికుడిలాంటిది వృక్షం. నిశ్శబ్దంగా, 
అచంచలంగా నిలబడి (పపంచాన్ని వీక్షిన్తూంటుంది. లోకం బెన్నత్యాన్ని, 
పతనాన్ని కనిపెడుతూ ఉంటుంది. పాపం జయించి, పుణ్యం ఓడిపోవడం 
గమనించి చాలా ఆశ్చర్యం విషాదం పాందుతూంటుంది. 

ఒకప్పుడు చింతాకుల చిత్తుడైన మానవుని అవస్థ లాంటిది అనుభవిస్తున్నట్లు 
వుంటుంది. చింత్మాకాంతుడైన మానవుడిలా నిశ్శబ్దంగా ఉంటుంది. నిజానికి 
చెట్టు గురించి అప్పుడప్పుడు ఒక మానవుని మోస్తరుగా ఆలోచించాలి. అప్పుడు 
దాని (పక్కన మిగతా మానవుల, పశువుల, పక్షుల వాయువు చాపల్యాని గురించిన 
కల్పన చేయడం కష్టంగా ఉంటుంది. 

బహుశా ఇల్లా బెట్టు గురించి ఎవరైనా గమనిస్తే వాళ్లకి దాని విషయం 
గోచరమవుతుంది. పోతే, ఇన్నాళ్లూ అలా ఎవరూ తెలుసుకోలేదు. అవగతం 
చేసుకోలేదు. చెట్టుకి ఇటువంటి అంతర్‌దృష్టి ఉంటుందని ఎవరికి తెలుసు? 
నిజానికి ఒక చెట్టు _గహించుకో గలిగింది తూర్పు వైపున ఉన్న ఇంటిలోని ఒక 
ఆకుపచ్చ రంగు కిటికీ లోంచి తన వెపు ఒక వ్యక్తి గంభీరంగా తదేక ధ్యానంతో 
చూస్తోందని. అంటే ఇంతకు పూర్వం అలా కాదు. మరొక 10 మంది జనం 
లాగే ఆమె కూడా మామూలు నేత్రాలతో చెట్టు ఆకులు రాలడం, (కొత్త ఆకులు 
మళ్లీ పుట్టుకు రావడం చూసెది. ఇప్పుడు మట్టుకు ఆమె కళ్లు మామూలు 
గా చూడడం లేదు. ఆమె కళ్లు కాటుక కంటె ఎక్కువ నల్ల బడ్డాయి. ఇప్పుడు 
ఇంక ఆమె జుట్టు (వేళ్లాడేసుకుని, గౌను తొడుక్కుని అల్లల్లాడే పిల్లకాదు. ఇంటి 
ముందర కాళీ స్థలంలో ఒక చెట్టు ఉంది, ఎలాంటిదంకే వాసేం కర కంటె పొడుగ్గా 
పెరిగిపోయినట్టిది, అని తెలునుకుంది. ఇప్పడు ఆమె తన (పశాంతమైన 
గంభీరమైన శిరస్సు పై గట్టిగా ముడివేయబడిన కొప్పులాగే, తన మనస్సును 
సంయమ పరిచి, అన్నీ పరిశీలించి _గహించుకుని తీక్షణంగా ఎప్పుడూ ఆ 
చెట్టుకేసే చూస్తుంది. చెట్టు హృదయం ఆవిడకు అర్థమయింది. అల్లా చూడగా 
చూడగా ఒక రోజున ఆమె దృష్టి భీతితోనూ, సంతాపంతోనూ కూడుకున్నదయింది. 
ఆమె నల్లని కంటి రెప్పలు ఇంక కంగారుపడి అల్లల్లాడడం లేదు; రెండు నల్లని 


చెట్టు 137 


వజాలలాగ స్థిరంగానూ, కఠినంగానూ ఉన్నాయి. చెట్టు అర్థం చేసుకున్న 
దేమిటంకే ఒక భయంకర భావన ఆమెలో కలిగిందని; ఆమె నల్లని రెప్పలతో 
కూడుకున్న రెండు కళ్ల మధ్య కేవలం భయమే కాదు, ఒక విధమైన ద్వేషం 
కూడా దానితో కలిసి ఉందని. చెట్టు భయంతో చూసింది - పగటి వెలుగులోనే 
కాదు, రాతి నిబిడాంధకారం లో కూడా ఆ రెండు కళ్లూ మేలుకుని కిటికీలోంచి 
చూస్తున్నాయని. ఆ నిరాకారమైన ఛాయా మా(తంగా ఉన్న రాతి గాఢ తమస్సులో 
కూడా ఆ తీక్షణ దృష్టి నుంచి తనని తాను తప్పించుకోలేకపోయింది చెట్టు. 
బీభత్సంతో పాటు పుంఖానుపుంఖంగా విద్వేషాన్ని కూడా (పసరింప జేస్తోంది ఆ 
వ్యక్తి ఈ చెట్టు వైపు. : 

తర్వాత, కథంతా బట్టబయలయింది. ఆ ఆకుపచ్చ రంగు కిటికీ లోని వ్యక్తి 
తనంత తానే అంతా తెలుసుకుంది. స్థ 

ఈ చెట్టే దుష్టుడు. ఈ చెట్టే సైతాను. దీన్ని ఇక్కడ నుంచి తొలగిం చేయండి. 

ఆ ఖాళీ స్థలంలోని ఇరుగు పొరుగు వాళ్లు లేచి కూర్చున్నారు. 

మనిషి మాదిరిగా ఒక చెట్టు సైతాను లా తయారవడం గురించి వాళ్లు ఇదే 
మొదటిసారిగా వినడం, చూడడం. : 

ఏ చెట్టు (క్రింద నయితే ముసలివాళ్లు కూర్చుని రాజకీయాల గురించి 
చర్చిస్తారో, (స్రీలు సంతానం కలగడం లేక పోవడం గురించి మాట్లాడుకుంటారో 
విల్లలు ఆటలాడుకుంటారో - ఆ చెట్టు తనలో ఇటువంటి దుష్టబుద్ధి 
దాచుకుందంటు.... 

కొట్టి పారెయ్యాలి, కాల్చి పారేయ్యాలి, అన్నిటికంటె మొదటిలోంచి పీకి పారేస్తే 
బాగుంటుంది. తెల్లపూల దండ పెట్టుకున్న తన గట్టి, ముద్ద జుట్టు కొప్పును 
ఆడిస్తూ కిటికీలోని వ్యక్తి అంది: అలా చేయకపోతే ఈ చెట్టు ఏం విపత్తు 
కలగజేస్తుందో చెప్పలేం. 

అందరూ వన్నారు, అందరూ అర్థం చేసుకున్నారు. చిన్న పిల్లలు దీని (క్రింద 
ఆడుకుంటారు. ఈ చెట్టు ఒక పెద్ద కొమ్మ విరిగి ఎప్పుడో హఠాత్తుగా వాళ్ల 
నెత్తిపై పడవచ్చు! ఈ చెట్టు పై పిడుగు పడవచ్చు; అప్పుడు దాని (క్రింద 
ఎవరైనా నిలబడ్డా, కూర్చున్నా, - వాళ్ల చావు తప్పదన్నమాకే. అంటే ఈ చెట్టే 
పడుగుని పిలుచుకు వస్తుందన్న మాట. -సైతాను చేయలేని కీడు ఏముంది? 
ఈ మాటలు విన్న మనుష్యుల కళ్లు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో. 

అయినా ఆ ఆకుపచ్చ రంగు కిటికీలో కూర్చున్న వ్యక్తి మటుకు మాట్లాడక 
ఊరుకోలేదు. చెట్టు గురించి ఇంత కాలం ఎవరైతే ఉదాసీనంగా ఉన్నారో 
వారిప్పుడు దాన్ని గురించి ఎంతో భయంకరమైన మాటలు విన్నారు. 


శే 


138 బెంగాలీ కథానికలు 


కేవలం పిడుగు ఒక్కకే ఏమిటి, అర్ధర్మాతి సమయంలో ఏదైనా ఒక మనిషిని 
తన దగ్గరకు పిలుచుకో గలదు సైతాను లాంటి చెట్టు. 

హూ., తెల్లారేసరికి అందరూ చూడగలరు - ఆ వ్యక్తే ఈ చెట్టు కొమ్మకు 
వేళ్లాడుతూ ఉం(టాడు)టుంది అని. 

ఆత్మహత్య చేసుకునే వాళ్లు [వేళ్లాడేందుకు అనువుగా ఒక కొమ్మ 
చమత్కారంగా వంగడం గురించిన మాట [కొత్తగా అందరి మనస్సులో నాటుకుంది. 

ఈ చెట్టుని (తవ్వి పారెయ్యాలి, నరికి పారెయ్యాలి; వీలైతే (వేళ్ల దగ్గర నుంచి 
సమూలంగా పీకి పారెయ్యాలి. 

బహుశా ఆ చెట్టుకి తెలియదు - ఖాళీ స్థలానికి పడమటి దిక్కున మరొక 
ఇంటిలో ఎ(రరంగు కిటికీలో కూర్చుని ఒకతను దాన్ని గంభీర దృష్టితో 
పరిశీలిస్తున్నాడని. ఆఖరికి అటువైపు చూసేసరికి చెట్టు ఒక్కసారి 
ఉలిక్కిపడింది. తర్వాత సంతసించింది. ఎ(ర రంగు కిటికీలోని మనిషి రెండు 
కళ్లూ చాలా అందంగా ఉన్నాయి. ఆ కళ్లల్లో భయం, బెదురూ, వెగటూ, విద్వేషం 
ఇల్లాంటివ ఏ మాతం కనుపించవు. ఉన్న వల్లా స్నేహం, (పేమా, మమతా, 
సానుభూతీనూ. అది చూసి చెట్టు చాలా ఆశ్చర్య పడింది. ఆ వ్యక్తి దృష్టి 
కొన్నాళ్ల (క్రితం అశాంతంగానూ చంచలంగానూ ఉండేది. హాధ్‌ పాంటు వేసుకుని 
వేళాపాళా లేకుండా చెట్టు దగ్గరకు వచ్చి, జెట్టు పైకి బెడ్డలు వేసి, ఆకుల 
వెనకాల ఉన్న పక్షుల గూళ్లు పడగొట్టి చెట్టు కొమ్మకు ఉయ్యాలా కట్టి ఊగి 
- ఇలాంటి అల్లరి చేసేవాడు. ఇప్పుడతను పూర్తిగా మారిపోయి చక్కగా మంచి 
నడవడికల వాడయ్యాడు. లాల్ఫీ చేతులు రెండూ మోచేయివరకూ మడిచి, 
అరచేతులు రెండూ బుగ్గలపై పెట్టి కిటికీ పక్కన ఉన్న టేబులుపై మోచేతులు 
ఆనించి తదేకధ్యానంతో చెట్టు వైపు చూస్తూ ఉంటాడు. మధ్య మధ్య బల్లపైని 
వేన్‌లోని గులాబీ పువ్వు వాసన చూస్తూ, బెట్టు కేసి ఎంతగా తదేక దృష్టితో చూస్తె 
అంతగా ఆత్మసంతృప్తి ఆనందానుభూతి పాందుతున్నాడు. _ఆ బెట్టు వైపు 
పసరించిన దృష్టికి గులాబీ పరిమళం దోహదం చేయగా ఒక ఆశ్చర్యకరమైన 
అనుభవం అతనికి కలిగేది. అతని (పక్కన వున్న గులాబీ అంత సుందరమైన 
వ్యక్తి అతను అని అనుకుంది చెట్టు. 

చెట్టు నిశన్సింతగానూ, ధైర్యంగానూ ఉంది. ఎర రంగు కిటికీ లోని వ్యక్తి 
వల్ల అందరూ మరొక విధమైన మాట విన్నారు. 

_ఈ బెట్టు దైవ పసాదంలా మన మధ్య నిలిచి ఉంది. దీన్ని మనం బాగా 
సంరక్షించాలి. ఈ చెట్టు (కింద ఉదయం, సాయంతం మనుష్యులంతా కలిసి 
కూర్చుంటున్నారు. ఒక మనిషికీ మరొక మనిషికి మధ్య అన్యోన్యతను 


చెట్టు 139 


కలిగించింది ఈ చెట్టు. అనగా అది మనలో సంఘీభావాన్ని కలగజేసిందన్న 
మాట. చెట్టు ఉందంటే కురవాళ్లు దాని (కింద చక్కగా ఆడుకుంటారు. తల్లిలాగ 
పిల్లలకి (పేమా, ఆనందం పంచిపెడుతూంది ఈ మైదానంలోని దివ్య వృక్షం. 

అది నిజంగా సుందరమైనది. 

దాని నీడ సుందరమైనది, దాని కొమ్మలు సుందర మైనవి. అంతేకాదు, 
దాన్ని ఆశయం చేసుకుని అమాయకమైన అందమైన పక్తులు ఎల్లవేళలా 
కలకల రవాలు చేస్తూ ఉంటాయి. (పజాపతే ఇలా అవతరించి వచ్చాడు. 

ఇరుగుపారుగు వాళ్లు మళ్లీ వేరేవిధంగా ఆలోచిచండం మొదలు పెట్టారు. 

పడమటి వైపు ఎరరంగు కిటికీలోని మనిషి అప్పటి నుంచీ ఊరికే కూర్చోలేదు. 

ఇటుకలూ, ఇనుమూ, సిమెంటుతో తయారైన ఇళ్లల్లో కూర్చుని మనం 
నిర్వీరమై పోయాం. మన ముందు ఒక చక్కని ఆకుపచ్చ రంగు గల చెట్టు 
ఉందంటే మన మనస్సు పకృతి సౌందర్యం పై లగ్నమయి ఉంటుంది. మనం 
ఇప్పుడు ఇక్కడ పూర్తిగా కృతిమ జీవులమై యాంతికంగా మన జీవితాలు 
గడపకుండా ఉన్నామంటే అది అంతా ఈ చెట్టు కల్యాణ్యపదమైన _వభావం 
వల్లనే. ఈ చెట్టు ఎప్పడూ ఇక్కడ నిలబడి ఉండాలి. ఈ చెట్టు మన 
అలసిపోయిన, కుంగిపోయిన జీవితాలలో ఒక ఉత్తేజకరమైన కవిత్వానికి _పతీక. 

అయితే ఆ ఎరరంగు కిటికీ లోని ఆసామీ కవియా? అలా తర్కించుకుంది 
చెట్టు. రాతి కిటికీ పక్కని టేబులు దగ్గర కూర్చుని కాగితం కలం తీసుకుని, 
చెట్టుకేసి చూస్తూ ఏమిటో _వాస్తూ ఉంటాడు? 

చెడు మాట విని మానవుడు ఎలా కలవరపడతాడో, మంచి మాట విని అలా 
నిగింతగానూ, సంతోషంగానూ ఉంటాడు. 

ఒకామె చెట్టు గురించి చెడుగా మాట్లాడినప్పుడు విన్నవాళ్లు ఎలాగ వికల 
మనస్కులయ్యారో, అలాగే మరొకడు దాని ఉపకార బుద్ధి గురించి వర్ణించినప్పడు 
సంతసించారు. 

కాగా వాళ్లు చెట్టు గురించి ఇంక బ్యుర పాడుచేనుకోలేదు. 

చెట్టు మనస్సులో స్వస్వరూపమే (ప్రకాశిస్తోంది. 

అయినప్పటికీ తూర్పు వైపు కిటికీలోని ఆమె ఇంకా ఊరుకోలేదు. ఇంకెవ్వరూ 
తనకి సాయపడక పోతే, తను ఒక్కర్తె గొడ్డలి పుచ్చుకుని చెట్టుని నరికేస్తానని, 
ఆవిడ పళ్లు కొరుకుతూ చేస్తున్న (పతిజ్ఞ వినిపించింది వృక్షానికి. ఈ చెట్టుని 
సహించలేకపోతోంది ఆమె. సైతానుని కంటికి దూరం ఎలా చేయాలో అలాగే 
ఈ చెట్టుని కూడా అనుకుంది ఆమె. 

చెట్టు ఈ మాటలు విని బాధ పడింది, అయినా తన లోలోవల నవ్వుకుంటోంది. 


140 బెంగాలీ కథానికలు 


దానికి ఆ కిటికీలో ఆమెని పిలిచి ఇలా చెప్పాలని ఉంది - “నీ కొప్పులో ఉండబట్టి 
పువ్వులకు పత్యేక శోభ కలిగింది; నీ కళ్లల్లో కాటుకా నీ నుదుటిపై కుంకుమ 
బొట్టూ, ఎంతో ఆకర్షణీయం గా ఉన్నాయి, నీ చేతివేళ్లు సంపెంగ మొగ్గలా 
నాజూకుగా వున్నాయి. అటువంటి నీ మెత్తని, చక్కని చేతులతో గొడ్డలి ఎలా 
పట్టుకోగలవు? 

ఈ మాటలు పడమటి కిటికిలో మనిషి చెవిలో పడ్డాయి. అతని చక్కని 
చేతివేళ్లు గట్టిపడ్డాయి. చెట్టుకి తెలుసు - అవసరమైతే ఆ చేతి వ్రేళ్లు ఉక్కు 
అంత గట్టివి అవగలవని. ఇప్పుడంటే అతను దీపం (పక్కన కూర్చుని కవిత్వం 
(వాస్తున్నాడు, గులాబీ పూవుల పరిమళం ఆ(ఘాణిస్తున్నాడు. కాని ఒకప్పుడు 
అతని చేతులే బెడ్డలు పుచ్చుకుని పక్షుల గూళ్లను పడగొట్టేవ; చెట్టుకొమ్మలు 
విరిచేవి; చెట్టు ఆకులు పీకేసేవి; రౌద్ర రూపం ధరించి చెట్టుకి పగ్గాలు కట్టి 
దానవ.శిశువు మాదిరిగా అతణ్ని ఉయ్యాలా కట్టించి ఊగింపజేసేవి. కాగా చెట్టు 
అనుకుంది, ఇతని వ(జం లాంటి కరినమైన పిడికిలి పట్టు, ఈ చెట్టుని ఎమైనా 
సరే రక్షించాలి అని సిద్ధంగా ఉందని. “ఎవ్వరైనా సరే చెట్టుకి అపాయం 
కలిగించేందుకు వస్తే వాళ్లను వదిలి పెట్టను. పాణం ఉండగా కవిత్వాన్ని 
ఉత్తేజపరిచే ఈ చెట్టుని తొలగిపోనివ్వను. ఎవ్వరైనా చెట్టు మీద పడగొట్టడానికి 
చెయ్యి వేస్తే, నా శరీరంలోని ఆఖరి రక్త బిందువు ధారపోసి దాన్ని రక్షిస్తాను. 
చెట్టు శరీరం పై ఒక్క కరుకు గీతనైనా పడనీయను!. 

చెట్టుకి మల్లీ ఏదో క్రొత్త భయం పుట్టింది! దాన్ని మధ్యని నిలబెట్టి తూర్పు 
వైపున ఆవిడ, వడమటి వైపున ఆయన, ఏదైనా సంఘర్షణ లేవదీయరు కదా! 

ఆవేళ మధ్యాహ్నం- అయింది. ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ఒక మేక 
చెట్టు (కింద గడ్డిమేస్తంది. సాయంతం అయేసరికి పిల్లకాయలు వచ్చి 
అల్లరిచేస్తున్నారు. తర్వాత పక్షుల బృందం వచ్చి పెద్ద కలకలారావాలు చేశాయి. 
అటు విమ్మట అంతా నిశ్శబ్దంగా ఉంది. రాతి అయింది. నిర్మలమైన నల్లని 
ఆకాశంలో అసంభ్యాకమైన తారలు మెరుస్తున్నాయి. గాలి వీస్తోంది. చెట్టు 
ఆకులు టవ్‌టవ్‌మని చప్పుడు చేస్తున్నాయి. రోజూ ఇలాగే జరుగుతోంది. 
ఆ ఖాళీ స్థలానికి నాలుగు వైపులా ఉన్న ఇళ్లల్లోంచి నానా రకాల శబ్దాలు 
వినిపిస్తున్నాయి. దీపాలు వెలుగుతున్నాయి. (క్రమంగా రాతి పెరిగిన కొలదీ 
ఒక్కొక్క ఇల్లూ నిశ్శబ్దంగా వుంది. దీపాలు ఆర్సేస్తారు. అటుపైన నాలుగు 
వైపులా అంధకారం వ్యాపించింది. అంధకారమూ, గాఢమైన నిస్తబ్ద్బతా. నెత్తిపైన 
కోటికోటి నక్షతాలు పెట్టుకుని మాట్లాడక ఉంది చెట్టు. ఒక్కసారి గాలి 
వడిపోయింది. చెట్టుపై ఒక్క ఆకైనా కదలడం లేదు. 


చెట్టు 141 


అదీ సమయం. 

ఆ గాడాంధకారంలో పగటి వెలుగులో లాగా చెట్టు కనుపించదు. తూర్పు 
దిక్కు ఆమె వచ్చి నిలబడినట్లు చూనింది చెట్టు. కొంగు గట్టిగా నడుముకు 
కట్టింది. కొప్పులోంచి పూల దండ విడివడి పోయింది. యుద్దం చేసేందుకు 
వచ్చినట్లు స్పష్టమయింది. ఇంక ఇప్పుడు పూలమాల లేదు. చేతిలో గొడ్డలి. 
చెట్టు పైకి ఎత్తి నరకబోతోంది. 

ఇంతలో మరొక వైపు నుంచి ఇంకొకరు వస్తున్నట్లు కాలి చప్పుడయింది. 
చెట్టు ఆ వైపు చూసింది. ఇక అది నిశ్చింతగా ఉంది. పడమటి వైపు కిటికీ 
లోంచి చూసే అతను వచ్చాడు. అతని చేతిలో ఇప్పుడు కలం లేదు. ఒక 
కర ఉంది. ఒంటిమీద లాల్చీ లేదు. చేతులు లేని బనీను. దవడలు బిగబెట్టి 
తీక్షణంగా చూస్తున్నాడు. విడుగులా హూంకరించాడు. 

చెట్టు చెవి ఒగ్గి నిలిచి ఉంది. 

దుఃఖపూరితమైన నిస్తబ్దత. అనిర్వచనీయమైన ఘట్టం. 

చెట్టు పై నుంచి ఒక పక్షిపిల్ల కిచకిచ శబ్దం చేసింది. ఒక (పక్క నుంచి 
ఏదో అజ్ఞాతమైన పుష్ప పరిమళం అనుభూతమవుతోంది. ఆకాశంలో ఒక (పక్క 
నుంచి మరో (పక్కకు ఒక నక్షతం రాలింది. ఓ మూలనుంచి గాలి వీచినట్లయింది. 
లేత కొమ్మలు ఊగడం మొదలు పెట్టాయి. 

లోపల లోపల చెట్టు ఆశతో ఉంది. ఏ మాతం భయపడలేదు. 

చీర కట్టుకున్న ఆవిడ పెదవి పై చిరునవ్వు వికసించింది. 

పశ్చిమ గవాక్షంలోని ఆయన బిగబెట్టిన దవడలు వదులు చేయబడ్డాయి. 
ఇంక ఉరుము చప్పుడు వినిపించడం లేదు అతని నోటి నుంచి. 

ఒకరి కేసి మరొకరు చూసుకుంటున్నారు... ఇద్దరూ ఎంత దగ్గరగా 
నిలబడ్డారంకే గాడాంధకారం లో కూడా ఒకరి ముఖం మరొకరికి స్పష్టంగా 
కనుపిస్తోంది. ఇంచుమించు ఒకరి ఊపిరి పీల్చుకోవడం మరొకరికి వినిపేంచేలా 
నిలుచున్నారు. 

"చేతిలో గొడ్డలి ఎందుకు?” 

“చెట్టు నరికేందుకు”. 

“దాని వల్ల ఉపయోగం ఏమిటి?” 

“ఈ చెట్టు సైతాను”. 

"ఈ చెట్టు దేవత”. 

“సైతానుని దేవునిగా పరిగణించే వాడు మూర్భుడు". 

"దేవుణ్ని సైతానుగా చూసే వాళ్లు పాపులు. అటువంటి వాళ్ల మనస్సులో 


142 బెంగాలీ కథానికలు 


పాపబుద్ధి, హృదయంలో పాంసా భావం ఉంటాయి. అందువల్ల వాళ్లు తెలుపును 
నలుపు గానూ, వెలుగును చీకటిగానూ చూస్తారు". 

అంటే (పవంచంలో చీకటి లేదంటారా? నలుపు అనేది లేదంటారా?” 

“లేదు”, 

“అదెలా సంభవం” ఆమె చేతిలోంచి గొడ్డలి (క్రింద పడిపోయింది. 
ఆలోచించడం మొదలు పెట్టింది ఆమె. 

చెట్టు సంతనించింది. 'చూడగా ఆమె గొడ్డలీ, అతను కరా రెండూ అవతలికి 
పారేశారు. ఇదెప్పుడు జరుగుతుంది? అని ఆలోచించి తూర్పు కిటికిలోని ఆవిడ 
ముఖం ఎత్తి చెట్టు ఆకులు ఇల్లల్లాడడం వాటి సాగసూ అంతా తేరిపార చూసింది. 
తర్వాత గొణుకుకుంటూ ఇలా అంది: “అంతా వలుగు, అంతా అందం" ఎ మాతం 
నలుపు", ఎక్కడా చీకటీ లేవు- ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది?” 

“నీ లోపలే వెలుగు మేలు కోవాలి” 

“ఈ వెలుగు ఏమిటి?” 

“పేమ” 

ఆ (స్తీ కనురెప్పలు కంపించాయి. దీర్చ నిశ్వాసం విడిచింది; గొంతుకలో కరుణ 
(పతిధ్వనిస్తొంది. 

“నాలో ఈ (పేమ మేలుకోదా?” 

“అభ్యాసం చేయాలి, చర్చించాలి”. ఆ పురుషుడు 

చక్కగా నవ్వుతూ అన్నాడు: “(ప్రేమించడం నేర్చుకోవాలి”. 

"అయితే నువ్వు నాకు నేర్పు”. 

చెట్టు కళ్లు మూసుకుంది. దానికి నిద్ర వస్తోంది. చెట్లు కూడా న్మిదపోతాయి. 
ఎన్నో ర్యాతులు బెంగమూలాన ఈ చెట్టు నిద పోలేదు. అయినా _పయత్నించి 
(కిందకు చూడలేదు. మానవుడు చెట్టు గురించి ఎటువంటి ఉదాసీన భావంతో 
ఉంటాడే, అలాగే అప్పుడప్పుడు చెట్టు కూడా మానవుని గురించి ఉదాసీనత 
వహిస్తుంది - మాటలలో చెప్పలేకపోయినా. 


(అమృతో, మే 1970) 


పాణపిపాస 


నమరేశ్‌ బనూ 


ఒక కల్లోల మయమైన వాతావరణంతో కూడుకున్న కృష్ణపక్షపు కాళరా(తి నాటి 
కథ చెపుతున్నాను. 

కల్లోల మయమైన వాతావరణం అంకే - హఠాత్తుగా మేఘాలు కమ్మి, 
ఉరుములు (మోగి, మెరుపులు మెరిసి కుంభపాతంలో ఒకటి రెండు దుక్కుల 
వర్షం పడినట్లు కాదు. అదే వరసగా ఒక జబ్బు పడిన వాడి గొంతుకులోంచి వచ్చే 
ఏడుపు లాగ, ఎడతెగని ధారాపాతం, దానికి సాయం తూర్పు వైపు నుంచి అతి 
వేగమైన తుఫాను గాలి. నగరంలోని మెయిను రోడ్డు తప్పిస్తే మిగతా అన్ని 
సందుల్తోని గొందుల్లోని రోడ్లూ పూర్తిగా అడుసుమయం అయిపోయాయి. అంతా 
కుళ్లు కంపూ, మైల పోగులూ. ఇంటి మీద ఇల్లు కట్టినట్లు ఆ లెక్కలేని నివాసాలలో 
జనసమ్మర్దం, గొడవా, తొడ తొక్కుడూ. 

రైల్వే లైను పక్కన వున్న మైదానపు మార్గం ద్వారా నడుస్తున్నాను. అయినా 
ఆ తడిలో శరీరపు వేడి ఏమీ పనిచేయలేదు. మైదానం పై నుంచి గాలి వీస్తూ 
తిన్నగా శరీరాన్ని వణికింపజేస్తోంది. తప్పని సరిగా పళ్లు చలికి వణకడం 
మూలాన కొట్టుకుంటున్నాయి. మార్గాంతరం లేక ఎడమవైపు తిరిగి నగర 
మధ్యానికి వచ్చి పడ్డాను. ఆఖరికి కాస్త వాయువేగం తక్కువనిపించింది. 

జూట్‌ మిల్లు నగరంలో ఒక విధమైన నిస్తబ్ధత వచ్చి పడింది. ఎప్పుడూ జరిగే 
పనులూ, హడావుడీ అంతా ఈ ఎడతెగకుండా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్ద 
అయిపోయిన గోను నంచీలా తయారయింది. వీథి కుక్కలు మామూలుగా మిగతా 
రోజుల్లో మంచి తాపంతో కూడుకుని 'భౌభౌ' మని మొరుగుతాయి. ఈవేళ 
చెట్లన్నిటి నుంచీ ఊరికే నీటి చుక్కలు పడడం వల్ల కలిగే గరగర చప్పుడే 
ఒంటిమీద తోస్తోంది. గృహస్థులు ఎక్కడా బై టకు కనిపించడమే లేదు. ఎక్కడా 
కిటికీ లోంచి కాని ద్వార బంధంలోంచి కానీ ఏమీ వెలుగు కనిపించడం లేదు. వీథి 
దీపాలు మటుకు ఎదో ఏకాక్షి మృగం లాగ ఒక్క కన్నుతో చూస్తున్నట్లు 
వెలుగుతున్నాయి కాని, అవి ఈ వర్తావృతమైన అంధకారంలో ఏమీ పెద్ద కాంతీని 
ఇవ్వడం లేదు. : 

(తోవ నిక్కచ్చిగా సుఖకరంగా లేదు కాని, ఉత్తర దెక్కుగా వెల్లినట్లయితే (తోవ 
తెలుసుకోగలిగాను. రోడ్డుకి ఒక [పక్కగా నడుస్తున్నాను. పల్లపు రోడ్డు మూలాన 
నీళ్లు నిలవయి పోయాయి. ఏదైనా వరండా పెకి వెళ్లి రాతి అక్కడ 
గడుపుదామంకే ఎక్కడా ఆస్కారం కనుపించడంలేదు. కారణం వఏమిటంకే 
ఎక్కడా కూడా సరియైన వరండా అనేది దృగ్గోచరం కాకపోవడమే కాకుండా, ఈ 


144 బెంగాలీ కథానికలు 


నగరపు పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఇంటి లోపల ఎక్కడా పొడి స్థలం 
లేదనిపిస్తోంది. అదీ కాక, ఇటువంటి పరిస్థితి నాకేమి కొత్త కాదు. కనుపించిన 
వరండాలో జనం కబుర్లు చెప్పుకుంటూ కిక్కిరిసి ఉన్నారు. వాళ్లకి పోలీసు వాళ్లు 
వచ్చి ఏమైనా తిడతారేమో అన్న భయం ఉండనే ఉంది. 

నైవాటి రైల్వే కాలనీలో ఒక స్నేపాతుని ఇంటికి వెళ్లవలసి ఉంది. ఆఖరికి 
కొన్నాళ్లకి ఆహారం, ఒంటిమీదకు పాడిబట్టా, ఇటువంటి విపరీతమైన శీతర్యాతి 
నుంచి తప్పించుకునేందుకు ఆశయమూ లభిస్తాయి. కాని ఇప్పటి పరిస్థితి చూస్తే 
తాత్కాలికపు ఆశయం వదిలి బై టకు వెళ్లడమే మంచిది కాదనిపిస్తోంది. అయినా 
వేరే పత్యేకపు ఉపాయం లేదు. - ఏమంకే నేను ఉండే ఇంట్లో కొన్నాళ్ల (క్రితం 
ఒక హతభాగ్యుడైన మితుడు మరణించాడు; అందు మూలాన కాస్త స్వేచ్చగా 
ఊపిరి పీల్చుకునేందుకు బైటకు పడిపోవాలని పించింది. స్నేహితుడు చావడం 
ఒక విధంగా మంచిదే అయింది. ఆ మాట తప్పిస్తే ఇంక వేరే విధంగా ఏం 
జరగవలని ఉందో, నా కేమీ అర్థం చేసుకునే శక్తి లేదు. రక్షించేందుకు ఏమై నా 
అవసరం ఇంక లేకపోయినప్పటికీ, నా హృదయంలో... 
=. పోనీయండి. అదేమీ పెద్ద విషయం కాదు. కాగా, అతను నాకు ఒక వస్తువు 
అందించాడు. అది చిన్న వస్తువే అయినా, నా మీద ఒక పర్వతం పెట్టినంత 
బరువు అనిపిస్తోంది... చాలా బరువైపోయింది 

అరే బాబోయ్‌, ఈ చలిగాలి నా వెన్నెముక లోకి పాతుకుపోయినట్లు 
తగులుతోంది. వాన నీరు కూడా అంతటా వ్యాపించింది. ఇంతట్లో మేఘ గర్జన 
కూడా వినిపించింది. ఈసారి పళ్లే కాదు, మొతానికి నా ఎముకలు కూడా చలికి 
వణికిపోతున్నాయి. మోడైపోయిన ' చెట్టు కొమ్మలా ఒక్కసారి తడిసి ముద్ద 
అయిపోయాను. ఒక నాలుగు రోడ్ల మూలకు వచ్చి పడ్డాను - జూటు మిల్లు వాళ్ల 
సరుకు ఎగుమతి చేసే రైల్‌ సైడింగ్స్‌ పక్కగా. అక్కడ స్థలం కాస్త ఖాళీ గా ఉంది. 
ఒక రేకు షెడ్డు కనిపించేసరికి అందులో దూరుదామ్నా అని ఆలోచిస్తూ ఉండగా 
హఠాత్తుగా ఒక కేక వినిపించింది. అదే - అదే (పక్కనుంచి. 

కాదు, కాదు. భూతాల్లో నమ్మకం లేని వాడినైనా, ఒక్కసారిగా భయపడి 
ఉలిక్కిపడ్డాను. నన్నే విలవలేదు కదా! నీటి (పవాహం చీల్చుకుని ఆ గొంతుక 
యజమానిని వెతకడం మొదలుపెట్టాను. కుడివెపు నుంచి ఒక మిటమిట 
వెలుగు అలికిడి కంటి ముందు పడింది; అటుపైన ఒక సగం తెరిచిన ఎధితలుపు 
మధ్య ఒక వ్యక్తి. అవును, ఒక (స్తీ మూర్తి. ఆ పిలుపు నన్ను కాదేమో! ముందుకు 
వెళ్లాను. మల్లీ: “ఏమండోయ్‌, రారా?” 
" నిలబడిపోయాను. అడిగాను, "నన్నా?" జవాబు వచ్చింది, "నువ్వు తప్పితే 


1పాణపిపాస 145 


ఎవరున్నారు తోవలో?” 

మాట రీతి గమనించి చకితుడనాయ్యను ఓ! ఇంతకాలం తడిసి (తోవ ఖరాబుగా 
ఉంది. నిక్కచ్చిగా వేశ్య వాటిక కాదు; చుట్టు (పక్కల ఇళ్లంతా కార్మికులవిలా 
ఉన్నాయి. 

నాలో నేను నవ్వు కున్నాను: బలే కాతాదారుణ్ని పిలిచిందే పిల్ల! అలా 
అనుకోలేదా ఆమె కూడా? కాని ఈ మాట నిజం, ఇప్పుడు ఎక్కడైనా వెళ్లి 
నిలబడాలంటే ఆమె గుమ్మంలోకే వెళ్లాలి. అయినా, నేను వెళ్లక పోవడం చూసి, 
ఆ అమ్మాయి ఇలా అంది, 'ఏం బాబూ? ఒక కన్ను కనుపించదా!” 

మనసులోనే నవ్వుకుంటూ అనుకున్నాను, వెళితే వెళతాను. నా వ్యవవోరం 
చూస్తే నన్ను ఎలాగైనా వెళ్లిపామ్మంటుంది. ఇంకా కాస్త ఈ వర్గం త్మీవత 
తగ్గేంతవరకూ ఏదైనా నెత్తిమీద కాస్త ఆశయం దొరికితే, దాన్ని వినియోగించు 
కోవడంలో తప్పేమిటి? ఇక్కడి నుంచి నేను వెళ్లవలసిన నైహాటీ _గామం చాలా 
దూరం. రేకు షెడ్డు దగ్గరగా చేరడానికి వీలుగా లేదు. సరే, (బతికుంకే 
బలుస్తాకెనా తినవచ్చు - ఈ లోకోక్తిలో నమ్మకం ఉన్న వాళ్లకి ఇటువంటి పరిస్థితి 
ఎదుర్కోవలసి ఉండదేమో? 

వచ్చి కూర్చున్నాను ఆ అమ్మాయి గుమ్మం దగ్గర. ఏదో గతానుగతికంగా 
సంకోచం సూచించ కుండానే అడిగాను, “ఎందుకు పిలిచావు. 

“ఎంత బైతు మనిషివయ్యా బాబూ!” - నవ్వుతో పాటు చిరాకు కూడా చూపిస్తూ 
అంది ఆమె, “లోపలికి రావా” 

నేను లోపలికి వెళ్లగానే ఆమె తలువు మూసేసింది. బైట వర్షపు చప్పుడు 
కొద్దిగా లోపలికి వినిపిస్తోంది. లోపలికి గాలి వీస్తుందన్న భయం లేదు. కాని చూస్తే, 
ఈ ఇంటిలో పై కప్పు చిల్లులలోంచి నీరు కారి అంతా తడిగానే ఉంది. మంచం 
మీద పరువు మటుకు తడవలేదు. ఇంట్లో ఏవో రెండు మూడు మామూలు 
వస్తువులు పశళ్లెరం, గ్లాసు, చెంబు వంటివి మ్మాతం ఉన్నాయి. 

“ఇలాగ ఎక్కడనుంచి వచ్చి చచ్చిపోదలచుకున్నావు ఈ వర్గంలో?” నన్ను 
ఎంతో కాలం నుంచి తెలిసి ఉన్నట్లు ఇలా చనువుగా మాట్లాడింది ఆమె. 

అన్నాను - "చాలా దూరం నుంచి వచ్చాను కాని..' 

“తెలిసిందిలే -నేరు నొక్కుకుంటూ నవ్వంది ఆమె: “నువ్వు ఇల్లంతా మురికి 
చేసేస్తున్నావు. ఈ బట్టలన్నీ పీకి పారెయ్యి త్వరగా. 

ఈ చలిలో హఠాత్తుగా ఒక చిక్కు పరిస్థితిలో చిక్కుకున్నట్లనివించింది నాకు 
అన్నాను - “కానీ, ఈ వెపు.... 

ఆమె అంది. “నా దగ్గిరేమై నా పాత గుడ్డ వీలికైనా లేదు కదా! ఆ తడిసిపోయిన 


146 బెంగాలీ కథానికలు 


చొక్కా విప్పి పారయ్యవా?” 

విప్పి పారేస్తే మంచిదే కాని ... గొంతుక పెద్ద చేసి అరిచాను, "వృథాగా 
పిలిచావు, నా జేబు ఖాళి. 

ఈసారి అమ్మాయి చక్తితురాలయింది. ఏమనుకుందో ఆమె. నోరు తెరచుకుని 
నా ముఖం కేసి చూస్తూ అలా ఉండిపోయింది కొన్ని కా విమీ నమ్మలేక 
పోయింది. అడిగింది, “ఏమీ లేదా?” 

ఆమె ఆశలన్నీ కూలిపోయినట్లు, ఆమె ముఖ కవళిక గోచరిస్తోంది. 

అన్నాను, : "అందుచేతనే కదా దురదృష్టంగా (తోవమ్మట ఇటూ అటూ 
తిరిగాను? 

అసహాయురాలిలా ఊరుకుంది అమ్మాయి. ఈ సంగతి నేను ముందరే 
(గపాంచుకున్నాను. అయినప్పటికీ ఆ పిల్ల ఈ వ్యాపారం చేస్తూ ఉంది ఇక్కడ, 
అంతేకాని, ముష్టెత్తుకుంటూ కూర్చోవడం లేదు కదా! నేను తలుపు తెరుచుకుని 
వెళ్లబోయాను. 

వెనక నించి అడిగింది, ఎక్కడికి వెళతావు ఇప్పుడు 

అన్నాను. అదే రేకు షెడ్డులోకి. తలుపు తెరిచేశాను. ఉన్‌! గాలి నన్ను నోరు 
తెరిచి మింగబోతోంది కాలు బైట పెట్టాను. 

మళ్లీ అకస్మాత్తుగా వెనకి నించి పిలిచింది అమ్మాయి. “ఎమయోయు, ఎను. 
ఈ రాతి ఉండి వెళ్లమని అన్నాను. కొంచెం ఊపిరి విడిచి అంది . “నాకు తల 
నొప్పిగా ఉంది. 

అన్నాను, “ఏం, నీ తల బాగానే ఉంటుందిలే, నేను షెడ్డులోకి పోతా! 

"వెళ్లు నీ ఇష్టం” నిరాశతో కూర్చుండి పోయింది ఆమె మంచం మీద. ఈ వేళ 
ఇంక ఆశ లేదు. 

నేననుకున్నా “పోయిందేముంది? ఈ దుర్భర వాతావరణంలో ఆ(శయం'. 

అయినా ఒక ఆడపిల్లతో రాతి గడపడమంకే మనసు చాలా గాభరా 
పడుతోంది. ఏమంటే, ఇటువంటి అనుభవం నా జీవితంలో మొదటిసారి ఇది 
నిజానికి మీ లాంటి మరో పదిమంది కంటె నాకు స్తీ సంపర్కం విషయమై 
ఉత్సుకతా, కుతూహలం ఉన్నాయనుకోండి. అంటు ఇటువంటి పరిస్థితిలోనా? 
ఛీఛీ! ఆమెను ఈ. విధంగా ఉపయోగించుకోలేను... అయితే ఆమె పక్కలో 
పడుకోకుండానే రాతి ఇక్కడ గడపాలి. లోపలికి _పవేశించి మళ్లీ తలుపు 
మూసేశాను. 

చాలా పొడుగైన పిల్ల. నిగనిగలాడే శరీర ఛాయ. కళ్లు రెండూ లోతుగా 
ఉన్నాయి. చారడేని ఆ కళ్లు ఎడతెగకుండా లేత వచ్చగడ్డి మేస్తున్న ఆవు కళ్లల్లా 


(పాణపిపాన 147 


ఉన్నాయి. వాటికి కాటుక పెట్టడం మూలాన ముఖవర్చస్సు మరింత 
తళతళలాడుతోంది. బుగ్గలు రెండింటిలోనూ చిన్న గుంటలు. తుట్ట పెదవుల 
పైన ముక్కు ఆకాశం పైకి చూస్తున్నట్లు పొడుగ్గా ఉంది. వెతికి వెతికి నాకు ఒక 
పాత గౌను ఇవ్వగలిగింది. అంది, 'ఇది తప్పించి నా దగ్గర పొడిబట్ట ఇంకేమీ లేదు”. 

గౌను! నాకు నవ్వొచ్చింది. “పోనీ ఎవ్వరూ చూసేందుకు రారు కదా! అయినా.. 

నా గుండెలో ఒక్కసారి తళుక్కుమన్నట్లయింది. కంగారుగా నా జేబు నొక్కి 
చూశాను. చనిపోయేటప్పుడు నా స్నేహితుడు ఏ చిన్న వస్తువెతే నా మీద 
కొండంత బరువులా మోపాడో అదే చూడగలిగాను. వస్తువంకే వస్తువు కాదు, ఒక 
రక్తపు ముద్ద, అవును, రక్తపు ముద్దే. నా మనసులో ఒక భయంకరమైన సందేహం 
బయలు దేరింది. తీక్షణ దృష్టితో అమ్మాయి కేసి చూశాను. ఆమె వెనక్కి తిరిగి 
లాల్చీ లోపల జేబు వెతుకుతోంది. నేను అన్నాను, "కానీ నా దగ్గర ఒక్క పైసా 
కూడా లేదు, నిజమే! 

“ఎన్ని మాట్లు వనిపిస్తావు బాబూ, అదే మాటి? అని వైరాగ్య భావంతో అంది 
ఆమె, 

“అవునమ్మా!” - అన్నాను, "చెప్పి ఉంచడం మంచిది కదా! అంటే నా కేమీ 
కోరిక లేదు. ఊరికే ఒక య్యాతికుడి లాగ ర్యాతి గడపాలి! 

తన ఆవు కళ్లలాంటి కళ్లు ఎత్తి నా కేసి చూనింది. ఆ పిల్ల. అంది, “ఎవరు 
నీ బ్యుర కిటువంటి బుద్ధి నేర్పారు!” 

అది సరే. నేను గౌను తీసుకున్నాను. కాని ఖాళీగా ఉన్న శరీరం వణకడం 
మొదలు పెట్టింది. బైట వర్షం, గాలి శబ్దం తలుపులోంచి ఆందోళన పరుస్తూ 
వినిపిస్తూనే ఉంది. 

అమ్మాయి నా వైపు చూస్తూ, ముఖాన్ని గుడ్డతో వత్తి, కొద్దిగా చిరునవ్వు నవ్వి, 
ఒక పాత చీర విసిరింది, నా చేతుల్లోకి. “తీసుకో, వళ్లు కప్పుకుని పడుక్కో 

నా లాల్చీ, పంచా (తాడుపై |వేళ్లాడేస్తానంది: “కొద్దిగా వీటిని ఆరనీయి! 

శరీరానికి విశాంతి ఇవ్వడం అనేదుందే, అది ప్రాణం తీస్తుంది. ముఖ్యంగా 
ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో. బహుశా నేను ఒక బజారు రకం ఆడపిల్ల ఇంటికి 
వచ్చానన్నమాట కూడా మరచిపోయాను. అన్నాను, “నా పొట్ట రెండు రోజుల్నించి 
ఖాళీగా ఉంది. అందుచేత ఈ వర్షపు థాటికి తట్టుకోలేకపోయాను? 

ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. మోకాళ్ల మధ్య తల పెట్టి కూర్చుంది. 
అన్నాను, "సరే ఇంక పడుకోవాలి!” 

ఆమె తల ఆడిందింది. స్పష్టంగా కనిపిస్తున్న ఆమె గుండే పక్క ఎముకలు 
ఊపిరి పీల్చడంలో పైకి తేలాయి. అంది - “తింటావా? అన్నం- పచ్చడీ 


148 బెంగాలీ కథానికలు 


ఉన్నాయి.” 

“అన్నం పచ్చడీ? నిజమే, ఇదంతా ఒక్కసారిగా అనుకున్న దానికంటి 
అనాలోచితంగా ఎక్కువగా సిద్ధమవుతుంది. ఎవడి పొట్టయితే కేవలం అన్నం 
వాసన వల్ల సగం నిండేలా ఉందో, వాడి ముందర అన్నం సిద్ధమయింది! నోరూరడం 
మొదలయింది, ఇంక పొట్ట వేరేగా నింపుకుంకే (పాణం నిలుస్తుంది. అన్నం మాట 
వినేసరికి పొట్టలో కదలిక బయలుదేరింది. కాని.... 

ఆమె వెంటనే ఒక ఎనామెల్‌ పళ్లెంలో అన్నం పెట్టడం _పారంభించింది. చూడగా 
నా మనస్సులో సంశయం పెరిగింది. హడావుడిగా తాడు పై నుంచి నా లాల్చీ 
లాగుకున్నాను. వ్యవవారథ అంతా చూస్తూంకే ఏమీ బాగుండలేదు. బెంగగా 
అన్నాను, “ఆహారానికి సామ్ము ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు”. 

ఆవు'కళ్లల్లాంటి కళ్లు ఈసారి చాలా విరక్తిని పదర్శించాయి. అంది, “ఆ రేకు 
షెడ్డీ నీకు స్వస్థానం! ఎన్ని సార్లంటావూ ఈ మాట? 

సుఖం కంటె సంతృప్తి మెరుగు. దురదృష్టంగా చనిపోయే సమయంలో 
ఇటువంటి సంగతి వచ్చి పడింది; ఈ బరుపు నెత్తి మీద పెట్టుకుని వెళ్లడమా! 
పుచ్చుకున్నా విషమే, విడిచి పెట్టినా విషమే! బైటపడితే ఈ మనస్సు బరువు 
మాట ఉండదు కదా! 

ఆమె మళ్లీ అంది, “నువ్వు ఎప్పుడూ ఎవరితోనూ కలిసి మెలిసి జీవితం 
గడపలేదా?” 

వినండి ఈ మాట! ఇలా అడిగినది కార్డానా (పక్కన శరీరం అమ్ముకుంటున్న 
ఆడపిల్ల! అన్నాను, “గడిపాను. అయితే నీ వంటి మనిషితో మటుకు కాదు!" 

ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయింది నా కేసి, కొంత సెపు. తరువాత అంది, 
"ఎక్కడ ఉన్నా సరే, భోజనం చెయ్యి, లేకపోతే చాలా బాధవడతావు”. 
ఆలోచించాక తింకే ఏం విపత్తు కలుగుతుంది? అందులోనూ డబ్బు ఖర్చులేని 
భోజనం. ఇంకేమిటి చూడవలిసింది? లాల్చీ చేతులు పైకి ముడిచి గుటకలు వేస్తూ 
అన్నం తిన్నాను. తరువాత ఒక చెంబుడు నిళ్లు (తాగాను. "ఇటువంటి వరి అన్నం 
తినేసరికి నాకు వ్యవహారం అంతా ఒక షాకేళీ విలానకారుడి వనిలా తోచింది; 
అందుమూలాన నా మనసుకి అన్ని వైపులా ఒక సందేహం చుట్టుముట్టుకుంది. 

తర్వాత ని|చపోవడం. అది ఒక చిక్కు సమస్య. నేను పడుకుని అడిగాను, 
“నువ్వెక్కడ పడుకుంటావు? ఆమె జవాబు చెప్పకుండా నా కేసి చూస్తూ 
మేలిముసుగు సడలించింది. కొంతసేపు పోయాక అంది: “నేను కూర్చుంటాను”. 
పక్కగా ఉన్న నేలపై కూర్చుని మల్లి అంది, “నువ్వు నిదపో, నేను రోజూ 
న్మిదపోతూనే ఉన్నాను ఒక్క ర్యాతికి ఫరవాలేదు. ఏదో కాలక్షేపం అయిపోతుంది!” 


1పాణపిపాస 149 


మాట్లాడుతూ మాట్లాడుతూ నా గుప్పిట్లో ఉన్న లాల్ఫీని చూసి (వేళాడేసే (తాడు 
కేసి చూసింది. ఆ తర్వాత నా వైపు. నేనూ చూశాను. అంది, 'లాల్ఫీ తడిగా ఉంది 
కదా!" 

“అయితే నీకేమి?” అన్నాను 

ఆమె మాట్లాడకుండా వెళ్లిపోయింది. నా శరీరం విశాంతి పొందేసరికి 
నరనరాలలో ఉన్న స్వాభావిక మైన నత్తా ఉత్సాహాన్ని ఉష్టతనూ పొందింది. 
ఇంతవరకూ బైట పడుతున్న వర్షపు గొడవ నన్నెంతగా బాధించిందో ఇప్పుడు అది 
నాకు జోల పాట పాడుతున్నట్లుగా అనిపించింది. కంటి రెప్పలు బరువెక్కాయి. 
ఆమె వైపు చూశాను. అలాగే కూర్చుని ఉంది. ఆమె కంటి చూపు ఏ ఒక్క వస్తువు 
పైనా కేందీకరించబడలేదు. ఆమె కంటిలో ఏదో ఒక అలసటా, ఒక అణచిపెట్టిన 
ఆవేదనా గోచరమవుతున్నాయి. ఎవరు చెప్పగలరు? వాటిలో ఏ విధమైన 
అభావం గుప్తపరచ బడి ఉందో! వీలైతే నిద పోవచ్చు - కాదు, ఈ దురదృష్టపు 
మిత్రుని వ్యవహారం కీలకం రేపు కనుక్కోవచ్చులే. చనిపోయే ముందు అతను 
నాకిది ఇవ్వవలసిన పనేం వచ్చింది? ఒక రక్తపు ముద్ద. ఒక రక్తపు ముద్దే కదా! 
చెమట కంపు కొడుతున్న ఒక చిరుగు గుడ్డల మూట. ఒక దారుణమైన ఆకలి 
వాసనతో కూడుకున్నది. చనిపోతూ చనిపోతూ, రక్తం కక్కుకుంటూ, ఈ మూట 
తీసి ఇచ్చాడు. “ఇది నీ దగ్గర ఉంచు" అన్నాడు. ౮ 

ఎటువంటి విధంగా ఆ మాట అన్నాడో అది ఈనాటికీ నా గుండెలో నాటుకుని 
ఉంది - పోనీ ఆ మాట- 

ఆ .అమ్మాయి అల్లాగే కూర్చుండిపోవడం చూసి హఠాత్తుగా ఇలా అరిచాను - 
“నువ్వు కూడా కొంచెం ఎడంగా ఇక్కడే పడుకోకూడదా కాసేపు?” 

ఆమె కాసేపు నా ముఖం కేసి చూస్తూ ఉండిపోయింది. అంది, “చాలా వింత 
మనిషివిరా బాబు!" 

తర్వాత నిదపోయాం. 

నా శరీరం అప్పుడు తగిన విశ్రాంతి పొంది తేలికగా ఉంది. అయితే దూరంగా 
పడుకుని ఉన్న ఆ అమ్మాయి శరీరపు వేడి నాకు అనుభూతమవుతోనే ఉంది. 
' ఎంత అద్భుతమైన రాతి! ఎంత విచ్చితమైన సన్నివేశం! ఎవరైనా చూస్తే 
ఏమంటారు? ఛీ, ఛీ! కానీ ఇంత విశాంతి, నా అలసిన శరీరానికి ఇంత సౌఖ్యం. 
మరెక్కడా నాకు కలుగుతుంది అనిపించలేదు. కళ్లల్లో నిద ముంచుకు వస్తోంది" 
కాని... 

కాదు, అల్లా జరగదు. ఆ స్నేహితుడి మాటే చెపుతున్నాను. చనిపోయే 
ముందు ఒక మూట ఇస్తూ అన్నాడు ఆ హతభాగ్యుడు. “నా రక్తం" 


150 బెంగాలీ కథానికలు 


నేను అన్నాను, “ఎవరి రక్తం?” 

కళ్లల్లో నీళ్లూ, దవడపై రక్తం తుడుచుకుంటూ అన్నాడు: " నా గుండె తాలూకు 
రక్తం రోజూ అన్నం తినకపోవడం మూలాన...” 

మాట్లాడుతూ మాట్లాడుతూండగా రక్త శూన్యమైన అతని (వేళ్లు 
వణకుతూండడం మూలాన ఆ మూట చేతి లోంచి జారిపోతుంది. 

నేను కోపాన్ని తట్టుకోలేక పోయాను. “ఎవరి కోసం రా?” 

అన్నాడు, “ఇల్లు కట్టి నిమిత్తం” 

వాడల్లా మాట్లాడుతుంటే నేను తిట్టబోయిన తిట్లు నా గొంతుకలో అడ్డు 
పడిపోయాయి... 

సరే ఆ మాట పోనీయ్యండి... 

ఇంతలో ఆ అమ్మాయి ఒక దుఃఖకరమైన శబ్దం చేసింది. 

అడిగాను, “ఏమయింది”? 

ఆమె తేరిపార చూసింది. రెండు కళ్లూ ఏడుపును సూచిస్తూ ఎరబడ్డాయి. 
అంది, “ఏమి లేదు. | 

ఆమె వేడి నిట్టూర్పు నా శరీరానికి ఎంతో హాయిని కలిగించింది. తడి 
లాల్చీలోంచి కూడా అది నా శరీరానికి ఒక విధమైన ఉష్ణతను కలగజేసింది. ఒక్క 
మాటుగా అనిపించింది వ్యవహారం ఏమంత చెడ్డగా లేదని. పెదవులూ, ముక్కు 
ఏదో కొద్దిగా మురికిగా ఉన్నాయి. మూసుకుపోయిన కళ్లరెప్పలూ, గుండెపై 
చాపుకున్న రెండు చేతులూ, ఆమె గుండై ఒక విచితమైన రూపకల్పన చేశాయి. 
ఆమె అడిగింది. “నిద రావడం లేదా ఏమిటి?” 

"నేను నిదపోను' - అన్నాను. లోలోపల అనుకున్నాను, 'అల్లాగయితే నీకేం 
పెద్ద సుఖం కలగదు రా బాబూ... మాటలు మాట్లాడుతూంటే మనసులో 
సందేహాలు పెరిగిపోతున్నాయి. అంతకంటె మాట్లాడకుండా ఉండలేనా?' 

బైట వర్షం (పళయ తాండవం ఇంకా విజృంభిస్తూన్నే ఉంది. పై కప్పు నుంచి 
కారుతున్న వర్షపు చుక్కల చప్పుడూ, చుంచుల' కీచుకీచుల చప్పుడూ 
కలుస్తున్నాయి. 

ఆమె మళ్లీ మూలుగు మొదలెట్టింది. 

ఏమయింది? 

కొంచెం సెపు ఊరుకున్నాక అంది, “రోగం. 

“రోగం”? ఎవరికి రోగం?” 

ఆమె మాట్లాడలేదు. 


“చెప్పవా బాబూ?! 


([పాణపిపాస 151 


అయినా నిరుత్తరగానే ఉండిపోయింది. 
నేను అకస్మాత్తుగా విసుక్కుంటూ గట్టిగా అడిగాను - “రోగం ఎవరికి చెప్పు! 
క్షయ కాని, కలరా - గిలరా కాని ఏదైనా ఉంకే వెంటనే పోగొట్టుకోవాలి. రోగితో 
[పేమకలాపం జరిపించకూడదు బాబూ!” 
ఆమె హఠాత్తుగా ముఖం తిడుతున్నట్లు పెట్టి అరిచింది: “ఎవరితోనయ్యా నీ 
(పేమ కలాపం?” - 
ఓహో, అల్లాగయితే ఇప్పుడు (పేమ కలాపం ఏమీ జరగబోదన్న మాట. 
అన్నాను, “అయినా, రోగం ఏమిటో చెప్పవా 
“ఈ వృత్తిలో ఉండేదే”, అంది ఆమె. 
“ఈ వృత్తిలోదా' కొంప మునిగింది! భయ కంపితుణ్ణయిపోయాను. భీతితోనూ, 
అసహ్యభావంతోనూ అడిగాను - “ఇటుపైన ర్మాతంతా....? 
“నిజమే. ఇది నా వ్యాపారమే అంది ఆమె. 
ఛా, ఎంత దారుణం అన్నాను, “చికిత్స చేయించుకోవేం?' 
“డబ్బెక్కడి నుంచి వస్తుంది?” 
“ఏం, నువ్వు రోజూ సంపాదించేది చాలదా?” 
"ఆ డబ్బు నా యజమానికి వెళిపోతుంది' 
యజమాని? ఇదేం చాకిరీ రా బాబూ? 
లేకపోతే ఏమిటి? ఒక యజమాని (కింద కూలిపని, ఇంట్లో సామ్మగి లాంటి 
వస్తువు. నాకు చాలా జాగుప కలిగింది. మాట విని ఉక్కిరిబిక్కిరి 
అయిపోయాను. ఇదే మంత సరదాగా జరగేలా లేదు. ఏమిటి ఈ చాకిరి? 
అన్నాను, “ఈ వెధవ యజమాని ఎల్లాంటి వాడు, చికిత్స చేయించలేని వాడు?” 
అది ఎక్కడి మాట? యాం(తిక జీవం గడిపే వాళ్లకి ర్యాతీ, పగలూ యం(తంలా 
పనిచేయవలసిందే కాని, వాళ్లకి ఆ యంతపు యజమానులు చికిత్స చేయిస్తారా? 
అవును. ఆమె వేదనా పూరితమైన నైరాశ్యపు కంటి చూపు ఇప్పుడు నన్ను 
పూర్తిగా కలవర పరచింది. యుద్ధ రంగంలో అయితే మానవుడు తన (పాణాన్ని 
త్యాగం చేస్తాడు: కాని ఇదేం జీవన సంగామం! అన్నాను, "అయితే..! ఆమె అంది, 
'అయితే ఇంకేముంది? ఎవరైతే యజమాని కళ్లల్లో దుమ్ముకొట్టి రోజూ 
గడపగలుగుతారో, వాళ్లు చికిత్స చేయించుకోగలరు”. 
సరే, బతికిపోయాం! -నవ్వుతూ, నవ్వుతూ వికృత రూపం దాల్చింది నా ముఖం. 
“అంతా రక్షించుకుంటూ పోవాలి” అంది ఆమె బాధతో పెదవులు నొక్కుకుంటూ. 
నిజమే. చుట్టుపక్కల పులి తిరుగుతూందని తెలుసు కున్నాక ఆలోచించక 
మానవుడు తన వాకిలీ ఊరూ విడిచిపోతాడు. వరదా, తుఫాను, ఆకలీ ఏమైనా 


152 బెంగాలీ కథానికలు 


సరే! మరి ఆ దౌర్భాగ్యుడు ఇల్లు కట్టుకుందా మనుకున్నాడు. అవును, వాడిచ్చిన 
పొట్లంలోని (పతి పైసా ఒక రక్త బిందువు. ఒక రక్తపు ముద్ద అదే ఆ పొట్లం. 

ఆమె అంది - 'నిదపోవా?” 

కళ్లల్లో నిదలేదు. ఆమె నిట్టూర్పు విడిచింది. ఆవేదనతో కూడుకున్న వేడి 
నిట్టూర్పు. తీయని బాధ. మండుతున్న నిప్పులా మనస్సు తయారయింది. 

గట్టిగా చొక్కాలోంచి పొట్లం పూర్తిగా లాగి పట్టుకున్నాను. బైట వర్షపు జోరు 
ఇంకా అలాగే ఉంది. రాతి చాలా మటుకు గడిచి పోయింది. నా లాల్చీ, పంచా 
తీసుకున్నాను. 

ఆమె లేచింది. నవ్వుతూ అడిగింది: వెళుతున్నావా” జేబులో చెయ్యి పెట్టి 
గట్టిగా పొట్లం లాగి పట్టుకుని అన్నాను, "అవును. 

నా దౌర్భాగ్యపు స్నేహితుడు చెక్కిళ్లపై నుంచి తన . రక్తపు కన్నీళ్లు 
తుడచుకుంటూ చనిపోతూ చనిపోతూ అన్నాడు, “ఇది నువ్వు అట్టి పెట్టుకో”. 
ఎందుకు? ఎందుకు? . , 

బాధతో బరువైన గొంతుతో అంది అమ్మాయి: “మళ్లీ ఇంకోసారి రా”. 

ఏమి ఆమె కళ్లు! ముఖం అంతా మచ్చలూ, మరకలూ. ఆకర్షణీయ మైనది 
కాదు. తుట్ట పెదవులు కాని ఇటువంటి ముఖాన్ని నే నింకెక్కడా చూడలేదు. 

దారుణమైన వేగంతో ఆమె వెపు తిరిగి ఆ పొట్లం ఆమె'చేతిలో పడేశాను. నా 
శరీరంపై ఆమె నిట్టూర్పు గాలి తగిలింది. ఒక్క సెకను కళ్లు కిందకు దించి నాలోని 
అశాంతతనూ, (కోధాన్నీ వెనుక నుంచి అణిచి పెట్టి ఉంచాను - వళ్ల మధ్య. గాలిలో 
సమసిపోయింది ఆ మాట. అన్నాను, 'వెనక్కి పిలవకు. 

బరువు దించుకున్న నేను ఉత్తర దిక్కుగా ముందుకు సాగిపోయాను. వాన 
(పస్థాన్ని స్వీకరించేందుకు. కాదు. స్నేపొతుడి ఇంటి నుంచి తూర్పు గాలిని 
తప్పించుకుంటూ పశ్చిమ గంగ రేవు వైపు వెళదామనుకున్నాను. వెళ్ల లేక 
పోయాను. 


(“తృష్ణా', 1957) 


స్నేహితుని తరఫున ఉపోద్దాతం 


బిమల్‌ కల్‌ 


నా మితుడు స్వర్గీయ బసుధా ముఖోపాధ్యాయ్‌ ఒక పేరు లేని అజ్ఞాత 
రచయిత. ఇంచుమించు 20-22 సంవత్సరాల |కితం అతని పుస్తకం ఒకటి 
ముగ్గురు స్నెహితులం కలసి _పకటించాము. బసుధా అప్పుడు మా మధ్య 
(బతికి ఉన్నాడు. ఆ పుస్తకం యథావిధిగా "“గోయాబాగాన్‌ లోని ఒక పుస్తక 
పకటనాలయంలో చాలా కాలం పాటు నిలవ ఉండి శిథిలమయ్యింది. ఫుట్‌పాత్‌ 
మీది దుకాణంలో 4.5 కాపీలు బేడకో (12 పైసలు), పావలా కో (25 పైసలు) 
అమ్మగలిగాం. ఆ పుస్తకం ఎవరైనా కొంటారని గాని చదువుతారని గాని నాకు ఆశ 
లేకపోయింది. 

బసుధా అదే పుస్తకం ఇంతకాలం తర్వాత మళ్లీ సంస్కరించబడి 
పచురించబడింది. దాన్ని _పకటించిన ఆయన, భువన్‌ - నాకూ, బసుధాకీ 
మి(తుడు. మొదట (పకటించినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. 

“నరకం లో పర్యటన' - ఇదే పేరుతో మొదటి సారి (పకటించబడింది. ఈసారి 
కూడా అదే పేరు ఉంచబడింది. పాత పుస్తకంలో ౩ కథలుండేవి? ఈసారి మరో 2 
కథలు చేర్చబడ్డాయి. బసుధా వోస్పిటలు లో మరణించబట్టి అక్కడికి వెళ్లి 
అతనివ ఇంకా ఎమైనా ఆఖరి రచనలు (అసలు అతడు ఎమైనా (వాసి 
ఉన్నట్లయితే), ఉంకే (పోగు చేయడానికి అవకాశం లేకపోయింది. నేను నాకు 
తెలిసిన (పకాశకుల చేత పుస్తకాన్ని (పకటింపచేశాను. 

పాఠక మహాశయుల నుంచి నా తరఫున మొట్టమొదజటే క్షమాపణం కోరడం 
మంచిది. నేనేమీ రచయితను కాను; ఉపోద్దాతం (వాయడం నాకు చేతనయిన 
పని కాదు. నాశెలి కూడా అందుకు ఉపయోగపడేది కాదు. కాని భువన్‌ ఈ భారం 
నా నెత్తిపై మోపాడు. అతని అభిపాయం ఏమిటంటే, యౌవనంలో నేనూ బసుధా 
కలిని వాయడం చదవడం చేసినవాళ్లం అందుమూలాన నేనీ వని చేస్తే 
బాగుంటుందని. ఇంకా అతని ఉద్దేశం ఏమిటంటే, బసుధా సంగతి అతని కంటె 
నాకు బాగా తెలుసునని. విషయం ఏమంత సరిగ్గాలేదు. కలం పట్టుకోకపోయి నా, 
భువన్‌ నా కంకే ఏమంత తక్కువ అనురాగం కలవాడు కాదు బసుధాపై; అయినా 
బసుధా పుస్తక పరిచయం నా చేత చేయిస్తున్నాడు అతను. 

ఎప్పుడో 20-22 ఏళ్ల (క్రితం నాటి, బసుధా వంటి అపభ్యాత, అజ్ఞాత 
రచయిత [పచారం లేని, మరిచిపోబడిన ఒక పుస్తకాన్ని మల్లీ ఎందుకు (పచురణ 
చేస్తున్నారో ఆ విషయంపై సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఉంది. నిజానికి 


మౌ స్నేహాన్ని మించీ; చనిపోయిన స్నేహితుని పై ఈ విధంగా అనురాగం 
పదర్శించడం వల్ల మాకు వైయక్తికంగా కలిగే తృప్తిని మించీ వేరేగా ఈ 
పచురణకు కారణం లేదు. అయినా మరో కారణం ఒకటి ఉంది. 4,5, నెలల 
(కితం భువన్‌ కాశీ వెళ్లాడు. కాశీలో రామ్‌ పూర్‌ నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషితో 
అతనికి సంభాషించే సందర్భం వచ్చింది. ఆ పెద్ద మనిషి ఒక వృద్దుడు. ఒక 
రోజున ఆయన ఇంట్లో కూర్చుని భువన్‌ మాట్లాడుతూండగా, ఒక కురవాడు వచ్చి 
ఒక (ఫేము కట్టిన ఫొటో 'పట్టుకు వచ్చాడు. అంతకు కొన్ని రోజుల (క్రితం ఇంట్లో 
బూజులు దులిపేటప్పుడు గోడమీద నుంచి పటం పడగా దాని గ్లాసు పగలింది, 
అది ఇప్పుడు మళ్లీ (ఫేము చేయించి పట్టుకొచ్చాడు కురవాడు. సహజంగా ఆ 
పటం పై భువన్‌ దృష్టి పడింది. ఆ రంగు మాసిపోయిన ఫొటోలో బసుధాను గుర్తు 
చేనుకోగలిగాడు భువన్‌. ముగ్గురున్న ఆ ఫొటోలో ఒకడు బనుధా; మరొకడు ఆ 
వృద్ధుడూ; మూడవది ఆ వృద్ధుని కూతురు. “ఇందులో ఒకరిని నేను గుర్తు 
చేసుకోగలుగుతున్నాను, ఇతడు నా స్నేహితుడు బసుధా”, అని అన్నాడు 
భువన్‌. ఇంకా బసుధా గురించి చెపుతూ “అతనొక రచయితగా ఉండేవాడు” 
అన్నాడు. వృద్ధుడన్నాడు: “మా అమ్మాయి అనేది అతను (ాస్తాడేమో అని. కాని 
నే నెప్పుడూ అతని రచనలు చూడలేదు. నేను హరిద్వార్‌ వెల్లినప్పుడు అతను 
ఒక క్ష్రయరోగికి పరిచర్య చేయడం చూశాను. ఈ ఫొటో హరిద్వార్‌లో 
తీయించినది. ఈ యువకుడు అప్పుడు నన్యాసిగా ఉండేవాడు...నీకు అతని 
ఇప్పటి వాకబు తెలుసునా?” ...భువన్‌ ఏనుకున్నాడో గాని, అతని మృత్యువు 
సంగతి చెప్పకుండా అన్నాదు: “లేదు, నాకేం తెలియదు”. 

కాశీ నుంచి తిరిగి వచ్చాక భువన్‌కి బసుధా పుస్తకాన్ని మళ్లీ _పచురించాలన్న 
గట్టి కోరిక కలిగింది. నేను చాలాసార్లు అడిగాను - “ఎందుకు* “అచ్చు 
వేయిస్తాను. అచ్చు వేయించడం నా ధర్మం. బసుధాతో నేను చాలాసార్లు 
చెప్పాను. నా దగ్గర డబ్బు ఉంటే అతని పుస్తకం మున్ముందు అచ్చు వేయిస్తానని. 
నా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుంది. అతని పుస్తక (పచురణ గురించి డబ్బు 
ఖర్చు పెట్టందకు సిద్ధంగా ఉన్నాను”. 

భువన్‌కి ఇప్పుడు 46-47 సంవత్సరాల వయస్సు, అతని కింకా ఆవేశం, 
ఉత్సాహం ఉన్నాయి. అతని మాట కాదనలేక పోయాను. నా కొకకే ఊరట, నేను 
బసుధా కోసం ఈ(మా(తం ఉపోద్దాతం వాయగలుగుతున్నానని అయినా పాఠక 
మవాశయులను నాలోని అసమర్థతను మన్నించ వలసినదిగా మరొకసారి 
(ప్రార్థిస్తున్నాను. 

బనుధా పశ్చిమ బెంగాలులో జన్మించాడు. మొదట (వపషంచ యుద్ధం 


ముగిసిన సంవత్సరం 1918లో అతను పుట్టాడు, మార్గ శిర మాసంలో అని 
తెలియవస్తోంది. అతని తండి పోస్టు మాస్టరు. తండికి తరుచుగా బదిలీలు 
అయేవి కాబట్టి. బసుధా ఒక వెయ్యి నదీ జలాలు (తాగిన వాడయ్యాడు. బెంగాలు 
బీహారు ర్మాప్తాలలో. అతని తల్లి చాలా నచ్చరిత; న(మతతో కూడుకున్నది; ధర్మ 
పరాయణ. అతని కొక సోదరి ఉండేది. బసుధా కాలేజీలో చదువుకునే రోజుల్లో 
అమె అత్తవారింట్లో మరణించింది. బసుధా మగతా బంధుగణం గురించి నాకు 
తెలియదు. | 

బసుధా కలకత్తా చదువుకునేందుకు వచ్చినప్పుడు అతనికి నాకీ పరిచయ 
మయింది. అతనేం పెద్ద తెలివైన విద్యార్థి కాదు; అతని ముఖ వర్చస్సు గొప్పది 
కాదు; అతని కంఠం కూడా బొంగురుగా ఉండేది. అతనితో స్నేహం చేసుకోవడం 
సులభంగా ఉండేది కాదు. చదువు చదవక పోయినా, అంతకి పదెరెట్లు 
మనస్సులో కథలు అల్లేవాడు. అతను వాటి గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు 
గాని, బోధపరిచేటప్పుడు గాని అతని బొంగురు గొంతుక చాలా అద్భుతంగానూ, 
చేక్కగా వినపడేది. అతని కళ్ల గురించి చెప్పాలంకే, అవ చాలా ఆవేశ పూరితంగా 
కనిపించేవి. అతని ముఖం తీరు పొడుగ్గా ఉండేది; వాడి అయిన చుబుకం. 
ముక్కు చాలా పొడుగ్గా, పలచగా ఉండేది. కళ్లు రెండూ చాలా చిన్నవైనా బాగా 
మెరుస్తూ ఉండేవి. దట్టమైన కనుబొమ్మలు. అతని. రంగు చామనచాయ. 
నెత్తిమీద ఉంగరాల జుట్టు. అతని తీరు ఏమీ అంత ఆకర్షణీయ మైనది కాదు; 
మామూలు బెంగాలీ యువకుల కంటు _పత్యేకంగా అతనిలో విశేషమైన సౌందర్యం 
ఏమీ కనిపించేది కాదు. అయినప్పటికీ, అతని స్వభావానికీ, ఆకృతికీ నాతో పోలిక 
లేకపోయినా, అతనితో గాఢమైన స్నేహం చేసిన నాకు అతనిలో ఏం ఆకర్షణ 
కనిపించిందో చెప్పలేను. 

కాలేజీలో బి.ఏ. చదివేటప్పుడు మొదలుపెట్టాడు బసుధా రచనా వ్యాసంగం. 
అంతకుముందు ఏమైనా (వాసే వాడేమో నాకు ఆ సంగతి తెలియదు. అతని 
మొదటి కథ మా స్నేహితుని ప(తికలో (పచురించబడింది. ఆ వతికా, ఆ కథా 
కూడా కనుపించడం లేదు. అవి కలకత్తాలో బాంబులు పడ్డ రోజులు. అన్ని 
వైపులా గందరగోళం, (పజలందరూ భయంతో నగరం నుంచి పారిపోవడం, 
అదీనూ. ఆ కాలంలో అందరూ ఎటువంటి కథలు |[వాసేవారో, బసుధా కూడా 
అటువంటిదే ఒక కథ (వాశాడు. పూర్తిగా మామూలు రకం రచన. నేనప్పుడు 
నిజంగా అతణ్ని పొగిడాను, కాని ఆ కథ ఎంత పేలవమై నదంకే ఈనాడు దానికి 
సంబంధించిన. ఒక్క మాటైనా నాకు జ్ఞాపకం లేదు.. 

నాకు తెలుసున్నంత వరకూ బసుధా తన ముఖ్యమైన రచనలు 1943 సం|| 


156 బెంగాలీ కథానికలు 


నుంచి పారంభించాడు. అప్పుడు మేమందరం ఉద్యోగం చేసేవాళ్లం. బసుధా 
సివల్‌ సప్లై డిపార్టుమెంటులోనూ, నేనూ, భువనూ వేరే చోటా. బౌబజారులోని ఒక 
“మెన్‌లో మకాం ఉండేవాడు బసుధా. అతనికున్న స్నేపాతులూ, చుట్టాలూ 
మేమిద్దరమే. మధ్యాహ్నం నుంచి సాయం(తం వరకూ మా లాడ్జికి వచ్చి కూర్చుని 
తను ఏదైనా కథ (వాస్తే అది మాకు చదివి వినివించేవాడు. అతని మనస్సు చాలా 
చంచలంగా ఉండేది; ఏ ఒక్క విషయం పూర్తిగా తేల్చి వాసేవాడు కాదు. ఈవేళ 
ఒకటి వాయదలచుకునేవాడు, రేపు అది [వాసేవాడు కాదు. అనేక కధలు 
(పారంభించి, సాధారణంగా మధ్యలో ఆపుజేసేవాడు. నెల తర్వాత నెల. ఎదో 
(వాస్తాననే వాడు, కాని ఒక్క అక్షరమైనా కాగితం మీద పెట్టేవాడు కాదు. 

ఈ పుస్తకంలోని మొదటి కథ, “వినోదిని దుఃఖం”, ఆనాటి ఒక మాస షతికలో 
(పచురించబడిందె. ఈ ps పయత్నంలో బసుధా స్వీయ ముద బాగా 
భ్యదపరచబడింది. వినోదినికి తన 13వ ఏట పెళ్లి అయింది; భర్తకు అప్పుడు 
18 సంవత్సరాల వయస్సు. ఎ_రటి అంచు బరువు చిర ఒంటిమీద 
నిలబడకపోవడం వల్ల వినోదిని దాన్ని ఒక పొట్లంలా సగం ముడిచి తన వీపు మీదకి 
ముడివేసి కట్టుకుంది. దాని మొగుడు గంగాపద్‌ పెళ్లికూతురు కోసం న్టీమరు ' 
'రేవులోని సంత నుంచి ఒక మట్టితో చేసిన ఆట బొమ్మ, గాజు గాజులు, నుదుటి 
మీద ధరించే గాజు వస్తువు, సింధూర తిలకం, పచ్చి జామి పండు, నేరేడు పండు, 
ఇవన్నీ కొని మూట కట్టి దాచి, రాతి మంచం (కింద మూసి అట్టు పెడితే వాట్లని 
తీసి వినోదిని ఆడుకుంటూ కూర్చుంటుందా! లేక పచ్చి జామి పండు కొరుక్కు 
తింటూ ఉంటుందా! న్టీమరు రేవులో పనిచేయడం మూలాన సంపాదించిన 
డబ్బుతో గంగావద్‌ వినోదిని కోసం గౌరాంగ్‌ (పభువు గాజా ఎ(గహం ఒకటి 
కొన్నాడు. వినోదిని అప్పటి నుంచీ గౌరాంగుని (క్రీకృష్ణచై తన్యుని) భక్తురాలు 
అయింది. ఇలా (క్రమంగా వినోదిని యువతి అయింది, విల్లల తల్లి అయింది. 
గృపాణి అయింది. యౌవనం గడిచిపోయింది, ముసలిది అయింది, అటుపైన 
భర్త గంగాపద్‌ మరణించాడు. భర్త చనిపోయాక ఎనోదిని ఈ (పపంచంలో ఎక్కథఢా 
కూడా తనకు స్థానం లేదన్నట్లు అయిపోయింది. 45 సంవత్సరాలకు పైగా ఆమె, 
ఆమె భర్త ఎలా సహజీవనం గడిపారంకే, అదొక _పత్యేకిజీవన విధానం (ఆంగ్ల 
భానలో పాటర్న్‌ అన్నట్లు) గా రూపొందింది. భర్త మృత్యువుతో పాటు ఆ విధానం 
అంతా నశించి పోయింది ఒక్కసారిగా. ఎల్లాగంటే ఒ నది (పవహాస్తూ (పవపాస్తూ 
హఠాత్తుగా ఆగిపోయినట్లు, ఆమె జీవితం శూన్యం, అర్థరహితం, ఆధారహీనం 
అనిపించింది. వినోదిని మనన్సు యొక్క వరన ఇలా ఉంటుంది: ఏ రేఖలు, ఏ 
రంగులతో సృష్టికర్త ఆమె కొరకు ఈ (పపంచంలో ఒక అతి స్వల్ప చితం 


స్నేహితుని తరఫున ఉపోద్దాతం 157 


చితించాడో, అందులోని రేఖలు సగం తుడుచుకుపోయాయి, అందులోని రంగు 
చాలా మటుకు సమనసిపోయింది. ఇప్పుడు వినోదిని ఒక చిత్తరువు కాదు? ఇక 
పైన ఆమె చిత్తరువుగా రూహందే అవకాశం కూడా లేదు. 

తన ఈ శూన్య జీవనాన్ని వరిపూర్ణం చేసుకునేందుకు తన పిల్లల గురించి 
ఆలోచించింది కాని, ఆ భావనకు తగ్గ సరియైన సమాధానం ఆమెకు లభించలేదు. 
తన చైతన్య (పభువుని మటుకు ఆమె మరవలేదు. ఆ గాజా విగహపు గౌరాంగ 
(పభువు వినోదిని గౌరవాన్ని సంపూర్ణంగా పొందాడు; 45 ఏళ్లు(పతి నిత్యమూ ఆ 
కృష్ణ చైతన్యుని సేవ చేస్తూనే వచ్చింది ఆమె. కాని గంగాపద్‌ లేకపోయేనరికి, 
గౌరాంగ (పభువు కూడా కేవలం ఒక గాజాగానే మారిపోయాడు ఆమె దృష్టిలో. 
ఆఖరికి ఎనోదెని ఒక రోజన అకస్మాత్తుగా ఇలా అనుభూతిని పాందింది. వ్యగహం 
విసర్జించి, దానికి అలంకారం చేయడం మాని, దానిని కరిగిపోనిస్తే ఇక మిగిలినది 
ఏమీ ఉండదు కదా అని. మానవ జీవితంలో ఈ విసర్దన అన్నది ఎప్పటికీ 
తప్పదు; గంగావద్‌ ఏదో విసర్జన వాద్యం వాయించే ఒక నదీ తీరానికి తీసుకు 
వచ్చాడు వినోదినిని. భర్త చనిపోయాడు, వినోదిని గ్గురించి నదీ జలం ఏమని 
అపేక్రిస్తుందంకే ఒకే నదీ జలంలో ఉభయ మూర్తులూ మునిగిపోయి ఒకే ఆకారం 
చెందాలని ఇలా భావించి ఇక ఈనాడు భగవంతుడికి నమస్కరించింది ఆమె. 

“వినోదిని దుఃఖం" అన్న ఈ కథను బసుధా తన తల్లిని మనస్సులో పెట్టుకుని 
_వాశాడు. అతని తల్లి పూర్తిగా వినోదినికి వేరు కాదు. ధర్మభీతి పొంది తన శక్తిలోనే 
తాను ఓర్పు పొందింది కాని, తన భర్త గతించాక బసుధాని కాని మతాన్ని కాని 
ఆ్మ_శయించుకుని కూర్చోలేదు. బసుధా అంటూ ఉండేవాడు: “మా అమ్మకు 
పరజన్మలో నమ్మకం లేదు. ఆమె ఒక్క మృత్యువునే నమ్మింది. నేనా సంగతి ఏమి 
అర్థంచేసుకోలేకపోయాను. 

తల్లి చనిపోయిన చాలా కాలం తర్వాత బసుధా మరొక కథ వాశాడు. కథ పేరు 
“దుఃఖమోచనం'. ఈ పుస్తకంలో అది రెండవ కధ. అది ఆ రోజుల్లో ఏదో ఊరూ 
పేరూ లేని పుతికలో (పకటించబడింది. "వినోదిని దుఃఖం” (గాంధిక భాషలో 
వాయబడింది. మొట్టమొదటలో బసుధా అలాగే (వాసెవాడు. "దుఃఖ మోచనంః 
మటుకు వ్యావహారికంలో _వాశాడు. “వినోదిని దుఃఖం" అన్న కథలో వఐనోదిని తుది 
ఓదార్పు మృత్యువులో పొందింది. మృత్యువుని ఐనోదిని తన దుఃఖ విమోచనం 
పరిణామంగా సరిగణించింది. కథ నిక్కచ్చిగా అర్ధమయింది అని చెప్పలేను గాని, 
ఈ మాతం చెప్పడంలో కొచిత్యం ఉంది- ఎనోదిని, మృత్యువులో ఒక వధంగా తనదీ, 
భర్తది ఆత్మల పునస్సమాగమం ఆశించింది. “దుఃఖ వఐవమోచనం' కథలో ఈ 
విషయాన్ని ఒక పరీక్షకు నిలబెట్ట (పయత్నం చేశాడు బసుధా. 


158 బెంగాలీ కధానికలు 


ఇంత క్రితమే చెప్పాను, బుసుధా తన రెండవ కథ తన తల్లి చనిపోయిన 
చాలాకాలం. తర్వాత (వాశాడని. అతని తల్లి చనిపోయే ముందు అతని కొక 
అమ్మాయితో వరిచయం అయింది. ఆమె పేరు వస్తుతం దాచి ఉంచుతాను; 
అయితే సులువు కోసం ఆమెను 'నిరు'లేక 'నిరుపమ' అని పేర్కొంటాను. తన 
తల్లి జబ్బు పడిందన్న వార్త అందగానే బసుధా తన స్వ్మగామం వెళ్తాడు. ఆమె 
చనిపోయేవరకూ ఆ ఊళ్లోనే ఉండిపోయాడు. నేనూ, భువన్‌ (శ్రాద్ధకర్మ ('దినం', 
జరిగే రోజున బసుధా ఊరు వెళ్లాము. ఆ సందర్భంలో బసుధా మా కొక వింత 
విషయం చెప్పాడు. ఏమంటే - నది తీరాన ఉన్న శ్మశానం లో తన తల్లి చితిని 
అతను అంటించి అక్కడ ఉన్న నేరేడు చెట్టు (కింద కూర్చున్నంత సేపూ అతనికి 
'నిరు' మాకే జ్ఞాపకం వచ్చిందని. అటుపైన కొన్నాళ్లకు - శోకం, అశౌచం అన్నీ 
గడిచాక - అతను తన తల్లి మాట తక్కువగానూ, “నిరు విషయం ఎక్కువగానూ 
ఆలోచించేవాడు. ఎందువల్ల? 

బసుధా వ్యవమారం అంతా “ఎందువల్ల?” అనే ఒక చిక్కు సమస్యగా తేలింది. 
తల్లి గురించి అతను ఏ విధంగా దుఃఖించవలసి ఉందో, ఎటువంటి బాధను అతను. 
అనుభవించదగి ఉందో - ఆ దుఃఖం గానీ, ఆ బాధగానీ అతను 
పాందలేకపోయాడు.. పైగా అతను ఎప్పుడూ నిరుపమ మాటే ఆలోచిస్తూండేవాడు. 
ఈ క్లేశం గురించి అతను చాలా రోజులు ఆత్మ పరీక్ష చేసుకున్నాడు. తను ఏమై నా 
అపరాధం కానీ, అన్యాయం కానీ చేస్తున్నాడా? నేనా విషయంలో అతన్ని ఊరడించ 
లేక పోయాను.-అతను నిష్కారణంగా తనని తాను బాధించుకుంటున్నాడని. 

కొన్నాళ్లు ఇలాగే తర్కించుకోవడంలో కాలం గడిపాడు బసుధా. “నిరు” ని కూడా 
అతను ఈ విషయంలో వేధించే వాడు; తర్వాత తన మనస్సుకు అనుగుణంగా ఒక 
సమాధానం వెతుకుతూ "దుఃఖమోచనం” అన్న కథ (వాశాడు. 

“వినోదిని దుఃఖం” కథలో, వినోదిని మృత్యువులో తన దుఃఖానికి నివృత్తిని 
అనుభవించింది, ,'దుఃఖమోచనంి” లో “సుఖీందు అన్నఅతడు మృత్యువును 
అ(పియమైనదసీ, జడ తుల్యమై నదనీ అనుభవించాడు. జీవితం (పతి ఫలం 
సృష్టి చేయడం; కాని, మృత్యువు ఏ (పతిఫలం కాని సృష్టిని చేయలేదు. తేలికగా 
తేల్చి చెప్పవలసిందే మిటంకే - వినోదిని మృత్యువుని స్వీకరించి శాంతిని పొందింది. 
సుఖేందు జీవించి జీవితం వల్ల శాంతిని పొందాలని ఆశించాడు. 

సుఖేందు “దుఃఖ మోచనం' కథలో నాయకుడు అతని వయస్సు కొంచెం 
ఎక్కువ చేసి చెప్పబడింది. కథలో (పధానమైన అంశం [పేమ అన్నట్లు తేలు 
తుంది. అయినా, నేను అనుకున్నదేమంకే - మరణించడం, జీవించడం లేక, 
మృత్యువూ, జివితమూ, ఈ రెండింటి ద్వంద్వ సంఘర్షణ అని. కథ మొదటి నుంచీ 


స్నేహితుని తరఫున ఉపోద్దాతం 159. 


నేను గమనించింది, సుఖేందు ఒక వంత ద్వంద్వ యుద్ధంలో అత్యంత దుఃఖితుడై 
పట్టుబడి ఉన్నాడని. అతను రేణు అన్న అమ్మాయిని (పేమించాడు; 
అయినప్పటికీ తన తల్లి గురించి ఉండిపోయిన ఒక గాఢ స్మృతి రేణుతో 
సహజమైన సంపర్కాన్ని స్టాపించుకునేందుకు అతనికి అవకాశం ఇవ్వలేదు. 
అతని మనస్సులో ఎప్పుడూ ఏదో ఒక అన్యాయం చేసినట్లు భీతి, తన యుక్తా 
యుక్తి వివేచన గురించి క్లేశం, అలా ఉండిపోయేవి. సుఖీందుకి తన తల్లి శాపం 
ఏదో తనపై పడినట్లనిపించేది. అలా ఎందుకనిపించేదో అతనికి బోధ పడలేదు; 
ఇంత మాతం అతనికి బోధపడింది, తన తల్లి గురించి తను తగిన రీతిని తన 
బాధ్యత నిర్వర్తించలేదని. 

సుఖేందులోని ఈ ద్వంద్వ యుద్దానికి పరిష్కారం జరిగే ఆశ లేదని నేను 
అనుకునేసరికి ఆ ద్వంద్వ సంఘర్షణకి ఒక సంఘటన అవసానం కలిగించింది. 
కథ యొక్క తుది అలౌకిక సంఘటన గురించి నేను _పస్తావిస్తున్నాను. కితకాలం 
పారంభం అయింది అప్పుడు. ఒక సాయం|తపు వేళ సుఖేందూ, రేణూ, రేణు 
వాళ్ల ఇంటిలో డాబా పైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కలకత్తా 
సందులలో ఉండే పాగ, పాగమంచు, గాసులై ట్ల కాంతి, చిరు వెన్నెలా - అన్నీ కలిసి 
మసకమసకగా ఉంది. మాట్లాడుతూ, ' మాట్లాడుతూ రేణు హఠాత్తుగా లేచి 
నిలబడింది. సుఖీందు కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి ఎవరో వచ్చి 
తన (పక్కన కూర్చున్నట్లని పించింది. చిరువెన్నెలా, పాగా, పాగమంచూ వాటి 
మధ్య నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్న ఆ వ్యక్తిని అతను మొదట గుర్తించలేదు, ఆ 
మూర్తి ఒక తెల్లని నీడలా తోచింది అతనికి. కొంచెం పరిశీలించగా సుఖిందు ఆ 
వ్యక్తిని గుర్తించాడు - తన తల్లి. మొట్టమొదట నిర్ధాంత పోయి, తర్వాత అర్థం 
చేసుకుని, "అమ్మా ఎందుకు వచ్చావు? అని అడిగాడు. చనిపోయిన తల్లి గురించి 
అతనికి జాలి, మమకారం కలిగింది; ఆమె కొరకు దుఃఖించాడు. ఒక 
వివరీతమైన నిస్సహాయతా, విషాదానుభూతీ, అతణ్ని కబళించడం 
మొదలెట్టాయి. తల్లితో ఏదో చెపుదామనుకున్నాడు సుఖీందు - ఇంతలో ఏమిటీ 
ఈ పరిమళం? ఎవరిదీ సువాసన? అన్యాకాంత మనస్కుడై ముఖం (క్రిందకు వంచి 
ఉండగా అతని చాక్కా జేబులోంచి ఏదో పూల వాసన వెలువడింది. అతను 
అనుకున్నాడు. రేణు తన తల కొప్పులో నుంచి ఒక గులాబీ పువ్వు తీసి తన 
జేబులో పెట్టిందేమో నని. ఆ పూల పరిమళం ఎంత ఉత్సాహ పూరితంగా, ఎంత 
హృదయంగమంగా, ఆ స్వాద యోగ్యంగా ఉందో! రేణు శరీరాన్ని మనస్సు ఎంతగా 
(పేమించిందో! అంతా ఆ ఒక్క సెకనులో ఒక పెద్ద సమ్ముదపు కెరటంలా వచ్చి 
అతణ్ని ముంచి వేసింది. అదే పరిస్థితిలో అలా ఉండి ఏదో విధంగా తల్లితో 


160 బెంగాలీ కథానికలు 


అన్నాడు సుఖీందు: “నువ్వు మళ్లీ రావా?” 

బసుధా తన స్వంత విషయంలో ఏ విధమైన బెంగ పెట్టుకున్నాడో, నుఖిందులో 
కూడా అదే క్లేశాన్ని _పవేశపెట్టాడు. చనిపోయినప్పుడు తల్లి గురించి అతనికి 
ఏమంత పెద్ద దుఃఖం కాని ఆవేదన కాని కలగలేదు - పైగా అప్పుడు "నిరు 
గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు తన్మయుడై. ఇప్పుడదే క్షేశాన్ని పురస్క 
రించుకుని అతనిలో ఏదైతే దుఃఖం పుట్టుకొస్తోందోే అది ఇన్నాళ్లకి విమోచన 
పొందింది. నిరు జీవించి ఉంకేనే ఆమె ఆకర్షణ ఎక్కువ; నిరు జీవించి ఉంకేనే 
ఆమె (పయోజకత్యం బాగా రాణిస్తుంది. జీవితమే (పేమ. 

“దుఃఖ మోచనం' నిక్కచ్చిగా (పేమ కథ కాదు; ఈ కథలో (పేమ ఆనుషంగికం 
మటుకే. బసుధా దీని ద్వారా చెప్పదలచుకున్న దేమిటంకే మానవుడు మ్మాతమే 
జీవితంపై ఆసక్తి గలవాడు; ఇటువంటి ఆసక్తి మరి ఏ ప్రాణి కోటిలోనూ గోచరం 
కాదని. 

'వెయక్తికంగా నాకేమనిపిస్తుందంటు, ఈ కథ ద్వారా బనుధాకు ఆత్మ సంతృప్తి 
“కలిగిందని. సుఖీందు ఊరికే నిమిత్త మ్మాతుడే. 

ఇదే పుస్తకంలోని మూడవ కథ “నరకంలో పర్యటన”. నేనిది వరకే చెప్పాను. 
మళ్లీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కథ పేరుతోనే మొదటి సారి అతని పుస్తకాన్ని 
మేము (పచురెంచాము. ఈసారి కూడా ఆ పేరు ఉంచుతున్నాం. 

“దుఃఖ మోచనం” (వాసిన ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత బసుధా ఈ 
కథ (వాశాడు. ఇది _పేమకథ అనవచ్చు. “నరకంలో పర్యటన కథలో చాలా 
విచ్మితంగా పెమ గాథ నిరూపించబడింది. 

_ “నరకంలో పర్యటన -ఒక యువకుని (పేమ పిపాస, (పేమా, అటుపైన దాని 
వ్యర్థత గురించీ ఆ కథలో చ్యితించబడింది. నాయకుని పేరు “పరిమళ్‌ అని 
పెట్టినా, నిజానికి బసుధాయే అందులో నాయకుడు. నాయిక పేరు మట్టుకు 
నిరుపమే. కలకత్తాలోని నదానంద్‌ చౌధురీ వీథిలో నిరుపమ నివసిస్తున్న మేడ 
(కింది భాగంలో పరిమళ్‌ స్నేహితుడొకడు నివసిస్తున్నాడు. అతని దగ్గరకు 
తరుచు వెళ్లడం మూలాన నిరుపమతో పరిచయం అయింది. పరిచయం గాఢం 
అయేందుకు కొంతకాలం పట్టిందనుకోండి, కానీ ఈ మాట బాగా గహించుకోవాలి 
మొట్టమొదకే పరిమళ్‌ నిరుపమచే ఆకర్షించబడ్డాడు. ఎవరైతే (ప్రేమను 
దైవశక్తిగా పరిగణిస్తారో, ఎవరైతే (ప్రేమయే మానవ హృదయాన్ని ఉత్తేజ 
పరుస్తుందని విశ్వనిస్తారో, అటువంటి వాళ్ల శిష్యుడే పరిమళ్‌. కఇౌదానినం, 
బిడియం, ఆలోచనా పరత్వం ఇవి ఏ వృక్షపు సంతానమా వాటికి చెందిన పరిమళ్‌ 
యొక్క (పేమకు మామూలు రకం యువతి అయిన నిరుపమ పూర్తిగా అర్హురాలు 


కాకపోవడానికి తగిన కారణం ఉంది. అది నిరుపమ స్వాభావికంగా ఒక సాధారణ 
వ్యక్తి అవడం. 

కథలో మొదటి అంశం పరిమళ్‌కి నిరుపమకీ మధ్య (పేమ దృఢమవడం. 
రెండవ అంశం వాళ్ల (పేమకి సంబంధించిన సంపర్కం. ఈ (పేమ విషయంలో 
పరిమళ్‌ వైపున గల గాంభీర్యానికి, ఆంతరంగికతకూ ఏమీ లోటు లేదు. పరిమళ్‌ 
అనుకున్నాడు: ఈ (పేమ తన అస్తిత్వాన్ని సార్థకం చేస్తుందనీ, తన జీవితాన్ని 
ధన్యం చేస్తుందని. నిరుపమకు అంత పెద్ద ఆలోచన లేమీ లేవు.; అలా 
ఆలోచించేందుకు కారణం కూడా ఆమెకు కనిపించడం లేదు. ఉన్నా ఆమెకు అలా 
భావించడం చేతకాదు. ఆమె ఉద్దేశంలో (పేమ అంకే ఏ యువతి కైనా రోమ 
హర్షణం కలిగించే విషయం మా(తమే. 

అటువంటి ఈ (పేమ ఒక రోజున భగ్నమయింది. ఎందుకు భగ్నమయిందో 
చెప్పలేము. నిరుపమ మేడ (క్రింద వాటాలో ఉన్న, పరిమళ్‌ స్నేహితుడైన 
మన్మధ నైచ్యం వల్లా చాతుర్యం వల్లా పరిమళ్‌ నిరువమల (పేమ సౌధం కూలింది 
- అని ఒక మాటు అనిపిస్తుంది. పరిమళ్‌దే తప్పు అని మరొక మాటు 
అనిపిస్తుంది. నిరుపమ పైనే నేరం మోపవచ్చు -. అని ఒక్కొక్కప్పుడు 
అనిపిస్తుంది. మన్మధథఢథని దోషిగా చెప్పవలసి వస్తే, అతను పరెమళ్‌కి పతి 
ద్వంద్విగా నిరుపమ _పేమను పొందడానికి పయత్నించాడు; అంతకు మించి 
అతను కపటంగా తన స్పర్ధను తిన్నగా పదర్శించలేదు; దాచాడు తన _పేమను, 
మామూలు మానవ స్యభావమైన ధూర్త లక్షణం తో. అతను నిరుపమని లాగే, 
నిరుపమ తల్లిని కూడా వశపరచుకున్నాడు. నిరుపమ తల్లికి, లోకపు రీతి 
తెలునును, తన కూతురి సుఖ శాంతుల గురించి తెలుసును - _పేమించడం 
అలాంటి వషయం ఆమెకు తెలియదు. ఆమె పరిమళ్‌ని తన అల్లునిగా 
యోగ్యుడయినట్లు గహించలేదు. నిరుపమ ఎల్లాగో పొరపాటు పడింది. మన్మథ 
చాతుర్యం, శక్తి సామర్థ్యాలు, ఆమెకు చాల ఆకర్షణీయంగా కనుపించాయి. ఆదీ కాక 
ఆవిడకు తన కూతురు పరిమళ్‌ను వివాహమాడడం (పబలమైన బాధ 
కలిగించింది. నిరుపమ బాల్యం నుంచి ఆమె అనారోగ్యం వల్ల తల్లికి చాలా బెంగా; 
ఇబ్బందీ కలుగుతూండేవి. పరిమళ్‌ గురించి ఆవిడ చాలా చిరాకు పడుతూండేది. 
అతడిని చాలా రోజులు ఒక (పీమికుడిగా భావించడానికి _పయత్నించింది., కాని 
ఆవిడకు సాధ్యపడలేదు. ఆ (పేమ ఎప్పుడైతే సంసార జీవితంలో కి (తోవ తీసిందో 
అప్పుడు నిరుపమకి ఏ విదమైన శాంతిగాని సుఖం గాని పరిమళ్‌ ద్వారా 
కలుగుతుందన్న ఆశ ఆమెకు లేకపోయింది. 

పరిమళ్‌ లోట్లు గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే, అతగాడు అనేక విధాలుగా 


162 బెంగాలీ కధానికలు 


మనః క్లేశం లేకుండా ఉండగలిగేందుకు పయత్నించి, హఠాత్తుగా ఒక్కసారి ఆ 
మార్గంలో ఆగిపోయాడనిపిస్తుంది. ఎందుకల్లా ఆగిపోయాడో చెప్పవలసి ఉంది. 
ఒకటేమిటంటే పరిమళ్‌ (పేమ కలాపంలో ఏది సాధించదలచుకున్నాడో, అది 
(పేమ విషాదానికి, (పేమ అపరిపూర్ణతకూ మ్యాతమే దారి తీసిందని చెప్పవచ్చు. 
ఒక వైపేమో అతను (పేమ వ్యవహారం తాత్కాలిక సంతృప్తి గురించి యోచిస్తూ 
ఉండేవాడు; కాని దాని చిరకాల స్తాయి నిలబెట్టుకోగల శక్తిని సంపాదించుకో 
లేకపోయాడు మరొక వైపున. ఈ కారణం వల్ల ప్రేమలో ఏ .విషాదమూ, 
అసంపూర్ణతా అతను అనుభవించాడో ఆ పరిణామం మామూలుగా లోకంలో 
భౌతికమైన సౌఖ్యాల అనిత్యత్వానికి సంబంధించినదే... పరిమళ్‌ ఆశించినట్టి 
నాశనం, మార్పులేని (పేమ సాధారణంగా ఈ సాంసారిక జగత్తులో దొరకదు. 

ఇక నిరుపమ తప్పు ఇది - ఆమె ఒక మామూలు అమ్మాయి. (పమ, 
కుటుంబ సౌఖ్యం ఇలాంటి విషయాలలో ఆమె దృష్టి చాలా సంకుచితమైనది. 
పరిమళ్‌ని స్వీకరించడం లో ఆమె ఒక డైలమాలో పడింది. ఈ సందిగ్దావస్థకు 
ముఖ్య కారణం మన్మథ వలనా, మిగతా కారణం నిరుపమ చవకబారు జీవిత 
దృక్పథం వలనా. 

“నరకంలో పర్యటన” అన్న కథ నిజంగా బసుధా ఆత్మకథ. నిరు _పేమ 
చివరిదాకా అతనికి శాంతిని కలిగించలేదు. ఏమంకే అతను నిజంగా నిరుని 
(పేమించే పెళ్లిచేసుకున్నాడు. నాలాంటి లౌకిక జ్ఞానం గల వ్యక్తుల లాగ 
సాంసారిక (పేమలోని నిషలతను అతను ఊహించలేకపోయాడు. అతను 
అనేవాడు, నా (పేమ భావం చాలా స్వల్పమైనది; ఒక వ్యక్తి పైననే ఆధారపడి 
ఉంది. ఆమె వదిలి పెట్టేసిందా, దుఃఖంలో మునిగి కొట్టుకోవలసిందే, అశాంతితో, 
పిరికితనంతో. ఎందుకిలా జరిగింది? ఎందుకు? . 

“ఎందుకు” అనే పేరు గల భూతం కొన్నాళ్లు అతని భుజాల మీద నుంచి 
దిగలేదు. నేను చెప్పినటువంటి చిన్న తరహా (పేమను అతను తిరస్కరించాడని 
చెప్పనక్కరలేదు. అతను చివరి దాకా అటువంటి _పేమనుఖండిస్తూనే వచ్చాడు. 
అతను చూసినదేమంకే, ఈ మన సంసార జీవితంలో ఉన్నట్టి క్లేశం, నీచత్వం, 
ధూర్తత్వం, దురాశా మొదలైనవి మన ఆత్మీయమైన దీనతను (కమంగా మరింత 
దీనతరం చేస్తాయి అని. అతని భావం - మన ఈ ఆత్మీయ దారిద్యం వల్లనే 
మనం నరకవాసుల మవుతున్నామని. ఈ నరక లోకం నుంచి ఉద్ధరించబడి 
తప్పించుకునే ఉద్దేశంతో అతను 'నరకం' లో పర్యటన అన్న కథ (వాశాడు. 
వ్యక్తిగతమైన (పేమా, (పాప్తి నుంచి పయనించి అతను ఎక్కడికో 
పోదామనుకున్నాడు. 


స్నేహితుని తరఫున ఉఊపోద్ధాతం 163 


బసుధా కలకత్తా విడిచిన ఏడాదే నేను పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ బసుధా 
కథలను మెచ్చుకుందో లేదో చెప్పలేను గానీ, వాట్లను చదవడం చదివింది. 
బసుధాని నా పెళ్లి అయేవరకూ కలకత్తాలో ఉండమన్నాను కాని అతను అలా 
ఉండలేదు. అంతకు కొన్ని నెలల పూర్వమే అతని పుస్తకం నేను._పచురించాను. 

అటుపైన బసుధాతో నాకు _పత్యక్షమైన సంబంధం ఏమీ కలగలేదు. 
ఒకటిన్నర సంవత్సరాల తర్వాత అతని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. భువన్‌కి 
కూడా నాలాగే ఎప్పుడో ఒకటి రెండు ఉత్తరాలే వచ్చేవి బసుధా దగ్గర నుంచి. 
బసుధా ఉత్తరం చదివేసరికి అతడొక దేశ్నదిమ్మరి అయిపోయాడని తెలిసింది. 
అదీకాక అతనికి దైవభక్తి కూడా ఎక్కువయిందని _గపాంచుకున్నాను. మరొక 
సారి ఆఖరిగా తెలుసుకున్నదేమిటంటు, అతను దైవభక్తి వదిలి (పజాసేవకుడై 
పోయాడని. 

బసుధా తుది రెండు కథల గురించీ నా కేమీ చెప్పవలసింది లేదు నేను 
నరకవాసి జీవిని. నరకం నుంచి యాత (పారంభించి బసుధా ఏయే మార్గాల గుండా 
పయనించేందుకు (పయత్నించాడో వాటిలో అతన్ని వెతకడానికి నేను 
సిద్ధపడలేదు. బహుశా అతని నాలుగవ కథ 'ఈశ్వరో, మళ్లీ, ఐదవ కథ 
“ఆశయం”, అతని అంతిమ జీవితపు కొన్ని సంవత్సరాల చరితను అవగాహన 
చేసుకునేందుకు తోడ్పడతాయి. ఈ రెండు రచనలు కాశీ నుంచీ తిరిగి 
వచ్చేటప్పుడు భువన్‌ ఆ ముసలి పెద్దమనిషి కూతురు దగ్గర నుంచి 
సెకరించాడు. ఈ రెండింటి (వాత(పతులనూ పరిశీలిస్తై అవి అసంపూర్ణమని 
తేలుతుంది. చదివాక పాఠకులు స్వయంగా ఆ విషయం నిశ్చయించుకోగలరు. 

“ఈశ్వర్‌ అన్న కథ సహజమైన శెలిలో వాయబడలేదు. నేను దీనినొక 
సాంకేతిక రచన అంటాను. చదువుతూ ఉన్నప్పుడు ఒక వింతతో కూడిన విషయం 
అవగతమవుతుంది. చివరకు ఒక అభావం ద్యోతకమవుతుంది అనడంలో 
సందేహం లేదు. అసలు కథ మొదట్లోనే ఒక అస్వాభావికత స్పష్టంగా కనిపిస్తుంది. 
ఒక బాటసారి వాతావరణం బాగా లేని సమయంలో చీకట్లో ఒక దేవాలయం లో 
తలదాచుకున్నాడు. ఆ చీకటిలోనే అతనికి ఒక సన్యాసి కంట పడ్డాడు. వాళ్లు 
మాట్లాడుకుంటూండగా ఒకసారి సన్యాసి తన సంచిలోంచిఒక దీపం తీసి దాన్ని 
వెలిగించి ఆ చీకటీ, చెడు వాతావరణ సమయంలోనే ముందుకు నడిచ్చి పోదామని 
అన్నాడు. అప్పుడు బాటసారి అడుగుతాడు. అయితే ఇంతసేపూ మీరు అలా 
దీపం వెలిగించకుండా ఎందుకు ఈ చీకట్లోనే కూర్చుండిపోయారు” “సన్యాసి'. “నా 
దగ్గర మూడు దీపాలున్నాయి. అందులో ఒకటి అసలైనది, రెండు నకలైనవి. 
అసలు దేదో, నకలు లేవో ఈ చీకట్లో కనిపెట్టలేక పోయాను'. 


164 బంగాలీ కథానికలు 


అప్పుడు బాటసారికి అనిపించింది “హో, నా చేతిలో దీపం ఉంటే ఎంత 
బాగుండును! సన్యాసి అతని ఆకాంక్షను కనిపెట్టి అన్నాడు. “నీకు శక్తి ఉంకే 
అసలు దీపమేమిటో కనుక్కో”. బాటసారి దీపాలను తన చేతికిమ్మన్నాడు. 
సన్యాసి ఇచ్చాడు. చీకటిలో మూడూ ఒకలాగే కనుపించాయి, అందుచేత వాటిలో 
తేడా కనిపెట్టలేకపోయాడు బాటసారి. సన్యాసి అడిగాడు: “కనుక్కోలేక 
పోయావా?” బాటసారి “అవును అప్పుడు సన్నాసి వాటిని తిరిగి తీసుకుని 
అన్నాడు. "వీటిలో ఒకటి తప్పక వెలుగుతోంది. ఎవరికి వెలిగించడం 
చేతనవుతుందో వాళ్ల చేతిలో వెలుగుతుంది. అప్పుడు దాని స్వభావాన్ని 
అనుసరించి దాన్ని వెలిగించి ఉంచుకోవచ్చు? ” 

కథ అంతటితో పూర్తి అయింది. కాని (వాత (పతి చూస్తే ఏం తెలుస్తుందంటే, 
బనుధా ఇంకా ఏదో వాద్దామని చాలాసార్లు పయత్నించి విఫలుడయ్యాడని. 
బహుశ, అతను (పహేళికకు ఏదో అర్థం కనుక్కోవడానికి చేసిన యత్నంలో 
సఫలుడవ్వలేదు. 

ఆఖరి కథ పేరు "ఆ్కశయా!” కాశీపట్టణం గురించి వాసినది. కథకు మొదలు 
ఉంది కాని ముగింపు లేదు. ఉత్తమ పురుషలో కథ వాయడం మొదలుపెట్టాడు. 
సీతకాలపు తుది రోజుల్లో కాశీ చుట్టు (పక్కల (పతి సంవత్సరం ప్లేగు వ్యాధి 
వ్యాప్రమవుతుంది. అతను ఉన్నప్పుడు ఆ వ్యాధి చాలా తీవంగా వ్యాపించడంతో, 
జనం 'ఇటూ అటూ చెల్లాచెదరయిపోయారు. సర్కారు ఉద్యోగస్థులు కూడా తమ 
తమ పల్లెలకు వెల్లిపోయారు. గంగానదీ తీరుపు ఘాట్‌ల లో నిరంతరం (పేత 
దహన జ్వాలలు వెలుగుతున్నాయి. కథలోని నాయకుడు ఒక రోజున బాగా 
తెల్లవారురూమున లేచి గంగా స్నానం చేసి ఇంటికి వెళుతుండగా, అతనికి 
పారుగూరి నుంచి ఎవరో తనని పిలిచినట్లనిపించింది: ఆ పల్లెటూరి స్నేహితుడు 
తన బాణీలో ఏదో జానపద గీతం వనివించినట్లు... 
"  బసుధా ఆ జానపద గీతం విన్నాడు: "నేను చాలా దుఃభితుణ్ని, బహు 
చపలుణ్ని, చెట్టుకి ఎలా (వేళ్లు ఉన్నాయో నాకు అలా లేవు. "నేను ఒకే చోట 
ఉండలేను”. 

బనుధా తన ఇంటికి తిరిగి వెళ్లలేదు, ఆ పారుగూరి వైపు - ఎక్కడైతే ప్లేగు ఉందో 
- ఆ దిక్కుగానే వెళ్లిపోయాడు. 

కథ అంతవరకూ వాయబడింది. ఇంక అటుపైన అతనింకేమీ వాయలేదు. 
భువన్‌ అన్నాడు, కథ (వాసిన మరునాడు బసుధా వెళ్లిపోయాడు, కాని ఎక్కడికో 
'ఆ కాశీ వృద్ధుడికి కాని అతని కూతురుకి కాని తెలియదు. 

ఛోటా వాగపూర్‌లోని ఒక మారుమూలలో మిషను వోస్పిటలులో బసుధా 


స్నేహితుని తరఫున ఉపోద్దాతం 165 


మరణించాడు. ఆ వార్త నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. అతను 
ఆసుషతిలో ఏమీ ్హాసినట్లు తెలియరాలేదు. అతని రచనా వ్యాసంగం 
పయోజనం అప్పటికి సమసిపోయింది. 

బసుధా కథల గురించి నేను స్నేహితుని రీత్యా విమర్శించాను. బహుశా నేను 
అన్యాయం చేశానేమో అతనికి; కాని నా స్వభావాన్ని అనుసరించే నేను (వాశాను. 
చదువరులు నన్ను మన్నించగలరు. 

ఈ పుస్తక |పారంభంలో ఒక అంకితం ఉంది. మొదటిసారే అది 
ఉల్లేఖించబడింది. దాన్ని గురించి చేరే చెప్పనక్కర లేదు - ఆ అంకితం ఎవరికో 
కాదు “నిరుపమా రాయ్‌' కే చేయబడింది, ఆమె ఎవరో (స్తీ కాదు, ఆమె బసుధా 
జీవిత కథానాయిక అయిన నిరుపమే. 


(“మేము ముగ్గురు (పేమికులమూ, మరియూ భావన్‌', జూలై 1968) 


భారత వర్షం 
రమావద్‌ చౌధురీ 


మిలిటరీ సాంకేతిక నామంతో బి.ఎఫ్‌. 332 అని ఒక చోటు ఉంది. అదేమీ 
స్టేషను కాదు, ప్లాట్‌ఫారం కాదు, టిక్కెట్టు కాదు. ఊరికే ఒక రోజున (క్రొత్త ముళ్ల 
తీగ రైల్వే లైను సరిహద్దు చుట్టూ చుట్టబడి ఉండడం కనిపించింది. అంతే, 
అంతమా(తమే. రోజస్తమానం అవ్‌దైనా సరే డవున్‌ దైనా సరే ఒక్క (టెయినేనా 
అక్కడ ఆగదు. ఒకటి ఆగుతుంది, అయితే అదొక స్పెషల్‌ (కైయిను. 
అకాస్మత్తుగా ఒక రోజు తెల్లవారు రూమున వచ్చి ఆగుతుంది. అది ఎప్పుడు 
ఎక్కడ ఆగుతుంది, ఆ సంగతి ముందుగా బీహారీ వంటవాడు, భగవతీలాల్‌తో 
పాటు మాకు ఒక అయిదు మందికి మటుకు తెలుసును. 

స్టేషను లేదు, (టపెయిను ఆగదు, అయినా రైల్వే సిబ్బంది _పతివాడి నోటిలోనూ 
ఒక (కొత్త పేరు అల్లల్లాడుతూంది. పోతే, దాన్ని మేము “ఆండావోల్డ్‌' 
అంటూంటాం. 

"ఆండా' అంటే "గుడ్డు. ఆండావోల్డ్‌ దగ్గర దగ్గర గా ఉన్న రెండు పొట్టిగా, 
దట్టంగా ఉన్న కొండల (క్రింద "'మావాతా' కులాల (గ్రామం ఉంది. ఆ ఊళ్లో కోళ్ల 
ఫారంలు వ్యాపించి ఉన్నాయి. అక్కడికి దూరంగా ఉన్న భోర్‌కుండా లోని శనివారం 
సంతలో వాళ్లు కోళ్లనూ, కోడిగుడ్లనూ అమ్ముతూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్లు 
చంకల్లో కోడి పుంజులు పెట్టుకుని కోడి పందాల ఆట ఆడుతూ ఉంటారు. అయితే 
దాని మూలాన కాదు బి.ఎఫ్‌. ౩౩2 అన్న పేరు “ఆండావోల్ట్‌గా 
వ్యవహరించబడడం. 

అసలు మావోతా (గామస్థుల కోడ్మిగుడ్డపై మాకేమీ _పత్యేకమైన మోజు లేదు. 
మా కంటాక్టరుతో రైల్వే వాళ్లకు వ్యవహారం జరుగుతూ వుంటుంది; ఒకృటాలీకి 
ఎ(రజెండా తగిల్చి రైలు పట్టాలపై నుంచి గుంపులు గుంపులుగా కోడిగుడ్డు 
తీసుకు వచ్చి అప్పచెపుతూ ఉంటాడు. బీహారీ వంటవాడు భగవతీలాల్‌, వాటిని 
రాతి ఉడకబెట్టి ఉంచుతాడు. 

అందుమూలాన కూడా కాదు దానికి 'ఆండావోల్డ్‌ అని పేరు రావడం. ఈ 
గుద్దు పూర్తి ఉడకటం అయాక వాటి గుల్లలు బైట పారెయ్యడం వల్ల అవ 
(పోగుపడ్డ చోట కాలక్రమాన ఒక గుల్లల కొండ లేచింది. ఇదీ అసలు కారణం. 

మిలిటరీ భాషలో ఉన్న బి.ఎఫ్‌. 3౩3౬లో ఉన్న మొదటి రెండు అక్షరాలూ 
మాకు ఏదో సాంకేతిక మైనవి కావు. (బేకుఫాస్టు, పదానికి ఎబీవయేషను అని 
మేము అనుకుంటాం. 


భారతవర్గం 167 


రామగడ్‌ ఆ రోజుల్లో పి.ఓ.డబు. (యుద్ధకాలపు ఇెదీలు) యొక్క మకాం 
(కాంపు) ఇటలీ దేశపు ఖైదీలను అక్కడ బయనెట్సుతోనూ, వైర్‌ఫన్సు తోనూ 
చుట్టబెట్టి ఉంచారు. దాని మధ్య ఒక (కైయిను సామాను ఎగుమతి చేసుకుని 
బయలుదేరుతుంది. ఎందుకో ఎక్కడికో మాకెవరికీ తెలియదు. 

మాకు వచ్చే వార్త అల్లా ఒక (అయినను తెల్లవారు రూమున వస్తుందని. 

కం్యటాక్టరు (వాసిన ఉత్తరం చదివి (క్రితం రోజున వచ్చిన కోడిగుడ్డులు 
పరీక్షించి, వంటమనిషి భగవతీ లాల్‌ అన్నాడు - 33౦ _బీకఫాస్టులు'. 

భగవతీలాల్‌ లెక్కపెట్టి 660 (గుడ్డులూ. పైగా ఒక పాతిక రద్దుపోయేందుకు 
ఈవతలకు తీస్తాడు. చెడ్డవి బయటకు పారేస్తాడు. అటుపైన వాటిని నీటిలో 
ఉడకబెట్టి, అవి బాగా ఇటికిలా గట్టిపడ్డాక, సెర్వరులూ (కూలీలూ) అతనూ కలిసి 
గుల్లలు విడదీస్తారు. 

వైెర్‌ఫెన్సింగు కి బైట పారవేయబడిన ఆ గుల్లలు రోజూ ఒక స్తూపంలా 
తయారవుతాయి. 

తెల్లవారురూమున [కైయిను వచ్చి ఆగుతుంది. కూడా కంపార్టుమెంటు లోంచి 
దిగి (టెయిను రెండు పక్కలా మిలిటరీ గార్లు వచ్చి నిలబడుతుంది. బయనెట్‌ 
లు పైకి ఎత్తి రైఫిల్సు తీసుకుని, వాళ్లు యుద్ధ ఇదీలను కాపలా కాస్తారు. చారల 
బట్టలు కట్టుకున్న విదేశీ ఖైదీలు అప్పుడు ఒక్కొక్కప్పుడూ ఒక్కొక్క పింగాణీ 
కప్పు, ఎనామెలు ప్లేటు పుచ్చుకుని గదుల్లోంచి బైటకు వస్తారు. రెండు పద్ద పెద్ద 
డమ్ములు బోర్లించి వాటి రెండింటిని బల్ల కింద తయారు చేని నిలబెడతారు 
సర్వర్లు (కూలీలు) మొత్తం ముగ్గురు. ఆ పైన ఒక్కొక్క ఖైదీకి వరుసగా బేక్‌ఫాస్టు 
వడ్డిస్తారు. ఒకడు మగ్గులో కాఫీపోస్తాడు. ఒకడు బెడ్డూ, మరొకడు కోడి(గుడ్డ్జూ 
పళ్లెంలో వేస్తారు. అంతే, అంతటితో వాళ్లు వెళ్లి (టెయిను ఎక్కుతారు. బుజాలు 
పైకి పెట్టిన కాభీ బుష్‌షర్థు తొడుక్కున్న గార్డు అప్పుడు విసిల్‌ ఊది, జెండా 
ఊపగా, కుయిను వెళిపోతుంది. 

మాహాతా జనం ఎవ్వరూ దగ్గరకు రారు. దూరంగా పాలంలో యజమానుల 
తరఫున విత్తనాలు నాటుతున్న వాళ్లల్లా, తిన్నగా నిలబడి, అదంతా వెరికళ్లు పెట్టి 
తేరిపార చూస్తారు. 

(కొయిను వెల్లిపోయాక భగవతిలాల్‌ ఆజమాయిషీలో అన్ని సరుకులూ 
గుడారంలో పెట్టి కూరలు కొనేందు కోసం కొన్ని కొన్ని రోజులు మేము మావాతా 
వాళ్ల (గామం వెపు వెళతాము. పర్వతపు అంచులలో రాళ్లు పోగుచేస్తూ, ఆవాల 
విత్తనాలు నాటుతూ, వంకాయలూ, బీరకాయాలూ పండిస్తూ ఉంటారు వాళ్లు. 

“ఆండావోల్ట్‌ ఒక రోజున రాతికి రాతి వాల్డ్‌ స్టేషను అయి కూర్వుంది. మట్టి 


168 బెంగాలి కథానికలు 


పట్టుకొచ్చి పోసి లైను (పక్కన ఉన్న వైర్‌ ఫెన్సింగ్‌ మధ్య (పాంతాన్ని ఎత్తు చేసి 
ప్లాట్‌ఫారంగా తయారు చేశారు. అప్పుడింక ఖైదీల కాంపు మూసేసారు. మధ్య 
మధ్య ఒక మిలిటరీ స్పెషలు (పయిను వచ్చి ఆగుతూంది. ఆమెరికను సైనికుల 
స్పెషల్‌ మిలిటరీ పోలీను వాళ్లు (కెయిను దిగి వేళాకోళాలు చేస్తూ అటూ ఇటూ 
పచారు చేస్తారు; సైనికులందరికీ గిన్నెలలో కాఫీ, ప్లేటులలో రాబట్టి, కోడి గుడ్లూ 
యధావధిగా పంచిపెట్టబడతాయి. దాని తర్వాత ఎవరి పెట్టిలో వాళ్లు ఎక్కుతారు; 
గారు ఈల ఊదుతాడు. జెండా ఆడిస్తాడు; నేను వెళ్లి సపైలు అందించే చోట 
మేజర్‌కి ఓ.కె. చెప్పి వస్తాను. 

(టెయిను వెళుతుంది; ఎక్కడికో, ఏ 'వెపుకో ఎవరికీ మాకు తెలియదు. 
ఒకరోజున ఇలాగ అమెరికను సైనికుల _ఉయిను వచ్చి నిలబడింది. సర్వర్లూ 
ముగ్గురూ రొట్టి, కాఫీ అందించారు. భగవతీ లాల్‌ ఏమైనా కోడిగుడ్డులు 
చెడిపోయినవి ఉన్నాయా, కాఫీ ఏమైనా ఒలుకుతుందా మొదలైన వాటి గురించి 
పర్యవేక్షణ చేస్తూన్నాడు. 

సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా వైర్‌ఫెన్సింగు అవతల సరిహద్దు పైన 
నా దృష్టి పడింది. 

ముళ్ల కంచెకి కొంచెం దూరంలో ఒక చిరుగు నిక్కరు కట్టుకున్న "మావోతా' 
కురవాడు కళ్లు పెద్దఎ చేసుకుని చూస్తున్నాడు. మరొకో రోజున నడుంకు రంగు 
బెల్టు కట్టుకుని గేదెపై ఎక్కి సవారు చేస్తూన్న కురవాణ్ని చూశాను. ఆ కురవాడు 
నిశ్శబ్దంగా (క్రైయిను కేసి చూశాడు. - ఏమిటిరా ఈ తెల్ల అమెరికను సైనికులని 
చూశాడు. 

ఒక సోల్డరు వాణ్ని చూసి హఠాత్తుగా "వియ్‌, ఏయ్‌ అని అరుస్తూ పిలిచాడు. 
ఆ చిరుగు నిక్కరు కట్టుకున్న మావోతా వాళ్ల కురవాడు వెంటనే వాళ్ల ఊరువైపు 
పరిగెత్తుకుంటూ పారిపోయాడు. వాణ్ని చూసి కొందరు అమెరికన్లు 'హ, హో, 
అంటూ నవ్వుకున్నారు. 

కొన్నాళ్లు ఆ కురవాడు ఇంక అక్కడికి రాడనుకున్నాను. 

మావాతా వాళ్లు ఎవరూ కూడా రావడం లేదు. పొలంలో పనిచేసుకుంటూ 
దూరాన్నుంచే నిశ్శబ్దంగా నిలబడి అప్పుడప్పుడు చూస్తూ ఉండేవారు. 

కాని ఆ తర్వాత మళ్లీ ఒకసారి _టటఉయిను రావడం, _(ఉయిను ఆగడం చూసి ఆ 
ఇనువ బెల్లు, పెట్టుకున్న కురవాడు ఫెన్సింగు బైటకి వచ్చి నిలబడ్డాడు. వాడి 
కంటు పెద్ద వాడు మరొక కురవాడు కూడా ఉన్నాడు. మెడలో ఎ(రటి (తాడు 
(వేళాడేనిన తగరపు రక్షరేకు: భూర్‌కు నంతకు ఒక రోజున వెళ్లాను; అక్కడ 
కుప్పలు కుప్పలుగా అమ్మకానికి ఉన్నాయి. మట్టిఉండలు, కుంకుమ, 


ఖభారతజ రం 169 


తావీదులు (కంచు, రాగి, తగరంతో చేయబడినవి) ఒక వాసానికి రంగు రంగుల 
(తాళ్లతో (వేళ్తాడేసి ఉన్నాయి - ఇంకా పూసల దండలూనూ, మోకాళ్లనిండా 
బూడిదతో, బుజం పై లెక్క కీనన్ని పూసల దండలు పెట్టుకుని, దూరాన్నుంచి 
మావాోతా వాళ్ల ఊరు వెపు నడిచి వెళుతున్న ఒక వీథి అమ్మకపు వాణ్ని చూశాను. 

ఇక్కడ ఆ బాలకులిద్దరూ మౌనంగా అమెరికను సైనికుల వైపు తేరిపార 
చూస్తున్నారు. మొట్టమొదట నుంచీ చూసిన కురవాడి కళ్లలో కొంచెం భయం 
కనుపిస్తోంది; మోకాళ్లు పరిగెత్తేందుకు సిద్ధంగా వంచబడి ఉన్నాయి; వాడి కళ్లలో 
ఏదో నింద నిండి ఉన్నా కూడా అవి ఒక హడలి పోయిన లేడి కళ్లలా తోస్తున్నాయి. 

నేను చేతిలో ఫారం పుచ్చుకుని అటూ ఇటూ తచ్చాడుతున్నాను. అవకాశం 
పాందడాన్ని బట్టి నవ్వుతూ మేజర్‌ని ముఖస్తుతి చేశాను. ఒక సైనికుడు తన 
కంపార్టు మెంటు తలుపుకి మందుగా నిలబడి కప్పులోంచి కాఫీ (తాగుతూ 
కురవాళ్లనిద్దరినీ చూసి తన (పక్కనున్న జి.అయి. తో వాళ్లని ఉద్దేశించి ఫూల్‌ 
అన్నాడు. 

ఇన్నాళ్లూ నాకు మనస్సుకి తట్టలేదు మామూలుగా వాడిది వ్యవసాయపు 
పనిచేయడం: ఉండీ దబ్బ, లేకపోతే క(షరవిల్లూ, బాణం పుచ్చుకుని పిట్టలను 
కొట్టడం, నాట్యపు పాటలు పాడడం వినడం, గంజి (తాగడం విల్లు నారి లాగ 
అప్పుడప్పుడు వంగుతూ సాగుతూపొగరు బోతులా ఎదిరిస్తున్నట్లు నిలబడడం. 
' చిరిగిన లాగు కట్టుకున్న వాడి శరీరం సన్నగా, నల్లగా, గరుగుగా ఉంటుంది. కాని 
అమెరికను ఫిపాయి అన్న "ఎ ఫూల్‌ మాట నా గుండెకు ముల్లులా (గుచ్చుకుంది. 
ఆ కురవాళ్లిద్దరి మీద నాకు చాలా కోపం వచ్చింది. 

ఆ సైనికులలో ఒకడు గొంతుక సవరించి పాట పాడాడు. ఒకల్లిద్దరు “హాహ్వ 
అంటూ నవ్వారు; మరొకడు కాఫీ త్వరగా (తాగేసి నర్వరుకేసి కన్ను కొట్టి కప్పులో 
మళ్లీ కాఫీ నింపమన్నాడు.. గార్డు కొంతసేపు పోయాక ముందుకు వచ్చి చూశాడు. 
గార్డు పంజాబీ వాడు. కాని ఏదో ముక్కుతో మాట్లాడుతున్నట్లు మేజర్‌ తో కబుర్లు 
చెపుతున్నాడు. తర్వాత ఈల ఊదాడు, జెండా ఆడించాడు, అందరూ హడావుడిగా 
(టెయిను ఎక్కారు - చొక్కాలకు ఎ(రటి గుడ్డ గుర్తు ఉన్న మిలిటరీ పోలీసు వాళ్లతో 
సమా. 

(కొయిను వెళ్లిపోయింది. మళ్లీ అంతా నిర్మానుష్యం. విశాల మైన ఇసుక ఎడారి 
మధ్య డొంక ముళ్ల చెట్టు లాగ ఆ ఒక్క వైర్‌ ఫెన్సింగ్‌ మాతం కనుపిస్తుంది. 

మళ్లీ కొన్నాళ్లకు (కెయిను వచ్చింది. ఈసారి యుద్ధ ఖైదీల బండి, ఇటాలియన్‌ 
ఖెదీలు రామగడ్‌ నుంచి మళ్లీ ఎక్కడికో పంపబడ్డారు. ఎక్కడికో నాకు 
తెలియదు; తెలిసి కోవాలని లేదు. వాళ్ల చారల బట్టలలో దైన్యం ఉంది. వాళ్ల 


170 బెంగాలీ కథానికలు 


ముఖాలలో చిరునవ్వు లేదు. (వతీక్షణం వాళ్ల చుట్టూ రైఫుల్స్‌ పైకి ఎత్తి పెట్టి ఉన్న 
సైనికుల కాపలా, మాకు కూడా ఏదో భయం వేసేది. భూర్‌ కుండాలో మాట విని 
వచ్చాను. ఒకడు పంచా, లాల్పీకట్టుకుని త పన (పయత్నించి 
విఫలుడయ్యాడని బెంగాలీని కాబట్టి నా కింకా భయీీం వేసింది. 

(టఅయిను వెళ్లి పోయాక నేను గమనించాను - ముళ్ల కంచె అవతల సరిగ్గా ఆ 
ఇద్దరి కురవాళ్లూ, బిగువు బట్టలు ధరించిన ఒక 15 సంవత్సరాల విల్లా, ఇద్దరు 
పెద్ద మగవాళ్లూ, పాలం పని విడిచి అక్కడకు వచ్చి నిలబడ్డారు. _పఉయిను 
వెళ్లిపోయాక వాళ్లందరూ వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుని, నవ్వుకుని, ఏదో జలపాతం 
చప్పుడయినట్లు కిలకిలలాడుతూ 'మాహాతా' వాళ్ల ఊరు వైపు వెళ్లిపోయారు. 

ఒకడు, ఇద్దరు, ఐదుగురు - ఆవేళ మావోతా (గామజనం (కెయిను 
కనిపించేసరికి పాలంలోంచి పరుగెత్తుకు రావడం చూశాను.|[కటెయిను కిటికీలోంచి 
ఖాకీ రంగు బట్టల వాళ్ల ని చూసేసరికి వాళ్లకి విషయం తెలుస్తుంది. రోజుకి రెండు 
పాసెంజరు బళ్లు "మెయిలు" బండిలా "వోన్‌ మంటూ ఒకటి రెండు గూడ్సు బళ్లు 
ఠన్‌ఠన్‌ అంటూ, నడుస్తాయి. అప్పుడు అవి ఏమైనా ఆగినా కూడా, మావోతా 
జనం హడావుడిగా వచ్చి వాటిని చూడరు. 

ఒక రోజున వెల్లి మాహాతా వాళ్ల పెద్దను అడిగాను - వాళ్ల తాలూకు ఎవరినైనా 
పంవి మా క్యాంపులో కూరలూ, చేపలూ, రొయ్యిలూ, మొదలైనవి అమ్మించమని. 

ఆ పెద్ద నవ్వి అన్నాడు- “పొలం పని విడచి రాలేము”. 

తర్వాత నేను నిర్ధాంతపోయి చూశాను - నల్ల, నల్లగా చిరుగులాగులు కట్టుకున్న 
(గామపు జనాన్ని. పొట్టి చీరలు కట్టుకున్న ఆడపిల్లల్ని. ఇంచుమించు 
దిగంబరంగా ఉన్న ఆ మావోతా పెద్ద, కాళ్లకు ఒక పూర్వకాలపు తాళ్ల జోడు (అవి 
వల్లెటూరు తయారి) కట్టుకుని వచ్చి, ముళ్లకంచెకు అవతలగా వాళ్లవరుసలో 
నిలబడ్డాడు. 

అదే క్షణంలో _(కొయిను వచ్చేసింది. వెంటనే దిగారు అమెరికన్‌ సైనికులు - 

వరునగా నిలబడ్డారు తమ తమ కప్పులూ, ప్లేట్లతో. 

అప్పుడు బి.ఎన్‌.ఎఫ్‌. 332 స్టేషనులో 218 ,బేక్‌ఫాస్టులు సిద్ధపరిచి 
ఉంచబడ్డాయి. 

ఆ కాలంలో కొంచెం చలి ([పారంభమయింది. దూరపు కొండలు పొగమంచు 
(మవ్లర్‌ కప్పుకున్నాయి. చెట్లల్లోని ఆకువచ్చదనాన్ని శిశిర బుతువు తుడిచి 
పెట్టేసింది. 

ఒక సైనికుడు యాంకీ గొంతుతో తన ముగ్గతను వెల్లడిచేశాడు. మరొక 
సైనికుడు తన కంపార్టుమెంటు ఎదురుగా నిలబడి ముళ్ల కంచెకు అవతల ఉన్న 


భారతవర్హం 171 


శూన్య ప్రదేశాన్ని తదేక దృష్టితో పరిశీలించాడు. అకస్మాత్తుగా అతను తన కాఫీ 
కప్పు (కెయినులోని గూడులో పెట్టి లాగు జేబులో చెయ్యి పెట్టాడు. పర్ఫులోంచి 
ఒక మెరిసే అర్థరూపాయి బైటకు తీసి ఆ మాహాతా వాళ్ల వైపు విసిరాడు. 

వాళ్లు నిర్జాంతపోయి సైనికుల దిక్కుగా చూశారు; ముళ్ల కంచె 'లోపల మట్టి 
పైన పడి ఉన్న ఆ మెరిసే అర్థరూపాయి దిక్కుగా చూశారు; ఒకళ్ల కళ్లల్లోకి 
మరొకరు తమలో తమరు చూసుకున్నారు; తరువాత నిశ్శబ్దంగా ఉండిపోయేరు. 

(కెయిను వెళ్లిపోయాక వాళ్లు నిశ్శబ్దంగా వెళ్లిపోవడం చూసి నేను అన్నాను, 
“దొరగారు బహుమానం ఇచ్చారు, బహుమానం, ఎందుకు తీసుకోరూ?” 

అందరూ ఒకళ్ల ముఖం మరొకరు చూసుకున్నారు. కానీ ఎవ్వరూ ముందుకు 
వచ్చి దాన్ని తీసుకోలేదు. 

నేను అర్థరూపాయి తీసి వాళ్ల పెద్ద చేతిలో పెట్టాను. అత్తను వెరి మొహం 
పెట్టి నాకేసి చూస్తూ అలా ఉండిపోయాడు; తర్వాత అందరూ మాట్లాడకుండా 
వెళ్లిపోయారు. ఎవరి నోటమ్మటా ఒక్క మాట బైటకి రాలేదు.... 

నాకీ కంటాక్టర్ల వ్యవహారం ఏమీ నచ్చలేదు. ఇక్కడెక్కడా జనసంచారం 
ఉండదు; ఒక్క పాసెంజరు (కైయినైనా ఆగదు; క్యాంపులో -భగవతీలాల్‌, 
ముగ్గురు సర్వర్లు. నిర్మానుష్యం, నిర్మానుష్యం. ఇక్కడ మట్టి గరుకు, 
మధ్యాహ్నపు ఆకాశం తీీవమైనది, నా మనస్సు చింతాకులమైనది. 

మావోతా (గామవాసులై నా దగ్గరకు రావడం మానేశారు. అప్పుడప్పుడు నేనే 
వెళ్లి అక్కడ కూరలూ, లేక చిన్న చేపలూ కొనుక్కుని వస్తూ ఉంటాను. వాళ్లు 
అమ్మేందుకు రావడం లేదు మా దగ్గరకు. 3 (కోసులు దూరంలో ఉన్న 
భూర్‌కుండా లోని సంతకు వెళుతున్నారు. 

కొన్నాళ్లు ఏ (కైయిను రాక గురించీ కబురు రాలేదు. నిశ్శబ్దం నిశ్శబ్దం. 

అనుకోకుండా ఒక రోజున ఆ లోహపు బెల్టు పెట్టుకున్న కురవాడు వచ్చి 
అడిగాడు: “అరియిను రాదాండి, బాబుగోరూ?”” 

నవ్వుతూ అన్నాను: “వస్తుంది, వస్తుంది”. 

బాలుడిలో ఏం దోషం ఉంది? పాట్టివీ, దట్టమై నవీ పర్వతాలు, గరుకునేల; ఒక 
పల్లెటూరి జనసమూహాంలో నివాసం; 2 (కోసుల దూరంలో ఉన్న సంతకు 
వాడిపోయిన చెట్లూ, దుబ్బుల మధ్య నుంచీ వెళ్లాలి. తెల్లవారు రూమున ఒక 
పాసంజరు (_పయిను స్పీడు తగ్గించకుండా తుస్సుమంటూ వెళుతుంది. 
సాయం(తం డవున్‌ ,ఉయిను ఆగదు; అయినా ఏదో సమయాన ,_పయిను 
కిటికీలోంచి అస్పష్టంగా కనుపించే ముఖాల్ని చూడగలనే మోనని క్యాంపు లోంచి 
బైటకు వచ్చాను. మనుష్యులను చూడక, (కొత్త ముఖాలు చూడక, నా బెంగ 


172 బెంగాలీ కథానికలు 


ఎక్కువెపోతుంది. 

ఆ అమెరికను సైనికుల స్పెషలు _ఉయిను వస్తుందన్న వార్త విని ఎంత గాభరా 
పడతానే మళీ అంత తృప్తి కూడా కలుగుతుంది. 

కొన్నాళ్ల తర్వాత ముందు కబురు వచ్చింది; దాని మరునటి రోజున మిలిటరీ 
స్పెషలు వచ్చింది. టక టకమంటూ దిగారు, వరుసగా నిలబడి, కాఫీ, _గుడ్డులూ, 
రొట్టి స్వీకరించారు. | 

హఠాత్తుగా చూసెనరికి ముళ్ల కంచెకు అవతల వైపున మావోతాగామపు జనం 
గుంపుగా వచ్చి పడ్డారు. 20 మంది ఉండవచ్చు, 3౮ మంది ఉండవచ్చు, 
'మోకాళ్లంత ఎత్తు ఉన్న చిన్న పిల్లలతో కలిపి ఎంతమందో వాళ్లు చెప్పలేను. పొట్టి 
చీరలు కట్టుకున్న ఆడపిల్లలు కూడా వెరి చూపులు చూస్తూ ఆ గుంపుతో కూడి 
చూస్తున్నారు. వాళ్లందరినీ చూసేసరికి నాకేదో భయం అనిపించింది. భగవతీ 
లాల్‌ కాని ముగ్గురు సెర్వర్లు కానీ మాహాతా (గామం వైపు వెళతారంకే నాకు చాలా 
భయం. 

ప్లాట్‌ఫారం అని నిక్కచ్చిగా లేదు, ఊరికే ఎక్కడానికీ, దిగడానికీ వీలుగా పట్టాల 
(పక్కన కొంచెం ఎత్తుగా మట్టి పోశారు. అమెరికను. సైనికులు కాఫ్మీతాగుతూ 
అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒకల్లిద్దరు స్థిరదృష్టితో ఆ మాహాతా (గామపు 
నల్లటి వ్యక్తులను చూస్తున్నారు. 

ఉండిఉండి ఒకడు తన జేబులోంచి మనీపర్సు తీసి, అందులోంచి రెండు 
రూపాయిల కాగితం లాగి భగవతీలాల్‌ని అడిగాడు: “దీనికి చిల్లర ఉందా?” నోటు 
మార్చి అమెరికను సైనికులు చిల్లరేమీ అట్ట బెట్టుకోరు. చాలా సార్లు వాళ్లు, 
దుకాణదారులనీ, వీధిలో అమ్ముకునే వాళ్లనీ, టాక్సీ(డైవర్లనీ “ఫర్వాలేదు, 
ఫర్వాలేదు” అని చిల్లర అట్టేబెట్టుకోమని చెప్పడం చూశాను రాంచీ వెళ్లినప్పుడు. 

అణాలూ, బేడలూ, పావలాలూ కలిపి భగవతీలాల్‌. చిల్లర ఇచ్చాడు: ఇంత ట్లో 
ఆ ముళ్ల కంచె అవతల ఆ బెల్టు పెట్టుకున్న కురవాడు చెయ్యి చాచడం 
చూశాను. 

అంతలో భగవతీలాల్‌ దగ్గర తీసుకున్న చిల్లర ఆ అమెరికను సైనికుడు 
మావోతా (గామస్థుల గుంపులోకి విసిరేసాడు.... 

నా నప్పై ఫారంని "ఓ.కె. చేసి, గార్డు ఈల ఊదాడు. 

(కొయిను కదలడం మొదలు పెట్టిందనేసరికి, నేను మాహాతా జనం వైపు 
చూశాను. 

వాళ్లు అలా చూస్తూనే నిలబడిపోయారు. అటుపైన నే నింత (క్రితం చూసిన, 
గేదెపైన ఎక్కిన, బెల్టు కట్టుకున్న వాడూ వాడి స్నేపాతుడు మెళ్ళో తావీజు 


శారతబర్దం 173 


కట్టుకున్నవాడూ ఆ చిల్లర డబ్బులను (పోగు జేయడానికి పయత్నించారు. 

ఈలోగా ఆ (తాళ్ల జోడు తొడుక్కున్న మాహాతా పెద్ద, వాళ్లని తిడుతూ అన్నాడు: 
“ఖబద్దార్‌!' అతని గట్టి అరుపు వని నేను కూడా హడలిపోయాను. 

కాని ఆ కురవాళ్లిద్దరూ అతని మాటలు వినలేదు. వాళ్లు దొరికినంత మట్టుకు 
ఆణాలూ బేడలూ (పోగు చేసి తీసుకున్నారు. (తొక్క వలిసిన జొన్న పొత్తి 
మాదిరిగా ఉంది వాళ్ల నవ్వు ముఖం. ఆడవాళ్ల, మగవాళ్ల అందరు కూడా 
నవ్వారు. 

ఆ (తాళ్ల జోడు తొడుక్కున్న పెద్దవాడు మటుకు కోపంతో వాళ్లందరినీ తమ 
భాషలో అనర్గళంగా ఏదో దూషిస్తున్నాడు. ఆడవాళ్లూ, మగవాళ్లూ నవ్వారు. 

మాహాతా పెద్దమటుకు కోపంతో గిజగిజ లాడుతూ తను ఒక్కడూ స్వ(గామం 
వెపు బయలుదేరాడు. ఆడవాళ్ల, మగవాళ్లూ కూడా తర్వాత, గలగల లాడుతూ 
మాట్లాడుకుంటూ కిలకిలమని నవ్వుకుంటూ వెళిపోయారు. 

వాళ్లు వెళ్లాక మళ్లీ “అండావోల్డ్‌ నిర్మానుష్యం, నిశ్శబ్దం అయిపోయింది. నా 
మనస్సు ఒక్కొక్కప్పుడు మరీ చిరాకు పడుతోంది. దూరాన కొండలూ, “మాహాతా” 
పళ్లతోట, కూరల తోట దాటాక ఒక చిన్న జలధార, దాని తర్వాత మాహాతా వాళ్ల 
ఆకుపచ్చని పాలాలు. కళ్లు చల్లబడి వోయి అనిపిస్తుంది. వాట్ల మధ్య నల్లనల్లగా 
చిరుగులాగులు కట్టుకున్న మనుష్యులు. 

ఇలాగ మధ్యమధ్య అమెరికను సోల్దరులు (కుయిను రావడం, ఆగడం, వాళ్లు 
గుడ్డు, రొట్టి, కాఫీ సేవించి వెళిపోవడం. మహాతా (గగామపు జనం గుంపులుగా 
రావడం, ముళ్ల కంచెకు అవతల నిలబడి తేరిపార చూడడం... 

- “దొరగారూ, బహుమతి! దొరగారూ! బహుమతి!" 

ఒక్కసారి అనేకమంది పల్లెజనం అరిచారు. 

మేజరు దగ్గరకు నసప్పెఫార్మ్‌ ని “ఓ.కె.” చేయించేందుకు వెళి నేను 
చకితుణ్ణయి తిరిగి వాళ్లకేసి చూశాను. 

చూసేసరికి ఆ ఇద్దరు కురాళ్లే కాదు, కొంతమఠిది యువకులు కూడా 
చేయిచాపారు. పొట్టి చీరకట్టుకున్న ఒక హుషారైన ఆడపిల్ల కూడా ఉంది. 

తర్వాత ఒక రోజున కూరలు కొనేందుకు నేను వెళ్లినప్పుడు ఆ పిల్ల అడిగింది: 
“"బరియిను ఎప్పుడొస్తుంది?” 

ఒక్కొక్క రోజున వీళ్లందరూ నిష్కారణంగా వచ్చి, చాలాసేపు ఎదరుచూని, 
చూసి వెల్లి పోయేవారు... 

బుజానికి ౩ చారలు గల చొక్కా తొడుక్కున్న అమెరికను ఒకడు వాళ్లను 
చూడగానే జేబులోంచి గుప్పిళ్ల తోటి అణాలూ, బేడలూ తీఫి వాళ్ళవైపు విసిరేవాడు. 


174 బెంగాలీ కథానికలు 


(పెయిను వెళ్లేవరకూ ఆగకుండానే, వాళ్లు ఆ డబ్బుల మీద పడిపోయేవారు. పోగు 
చేసుకునేందుకు. హడావుడిలో వైరొఫెంన్‌ లోని ఖాళీలోంచి కాళ్లూ, చేతులూ 
దూర్చి డబ్బులు లాగడంలో కొంతమంది బట్టలు చిక్కుకు చిరిగిపోయేవి. 

(కెయిను వెళ్లాక వాళ్లని సావధానంగా పరీక్షించి చూశాను. ఇంచుమించు 
మాహాతా (గామంలోని సగం మంది వచ్చి పడ్డారనిపించింది. అందరికీ ఏదో కొంత 
డబ్బు దొరికే సరికి వాళ్ల ముఖంలో ఆనంద రేఖలు వెలిగేవి. కాని ఎంత కళ్లు 
చిల్లులు చేసుకుని చూసినా, ఆ (తాళ్ల జోడు కట్టుకున్న పెద్ద కనిపించే వాడు కాదు. 
అతను రావడం లేదు. ఆ రోజున అతని అడ్డు పెట్టడం, దూషించడం నిర్లక్ష్యం 
చేసి కురవాళ్లిద్దరూ డబ్బులు ఏరుకున్నారు. అందుచేత అతను కుపితుడై 
రావడం మానుకున్నాడు. 

అతను ఒక్కడూ చేనులో నిలబడి మట్టి (తవ్వడం తలుచుకుని నేను 
మనశ్శాంతిపాందాను. | 

వంటవాడు భగవతిలాల్‌, ముగ్గురు సర్వర్లూ, నేనూ మేము ఐదుగురం 
ఎలాగోలాగ క్యాంపులో రోజు వెళ్లబుచ్చే వాళ్లం. మధ్య మధ్య ఒక్కొక్క రోజున 
సైనికుల ([పెయిను వచ్చేది, ఆగేది, వెళ్లేది. మాహాతా గామపు గుంపు ముళ్లకంచె 
బైట నిలబడి, “సాబ్‌, బక్షీష్‌! బక్షీష్‌!”. (దొర గారూ, బహుమతి! బహుమతి!) 
అని చేతులు జూపి అరిచేవారు. 

అకస్మాత్తుగా ఒక రోజున మావాతా వాళ్ల పెద్దను చూడడం తటస్థించింది. ఒక 
రోజున పొలం పని ఆపు చేసి, చేతుల్లోని దుమ్ము దులుపుకుంటూ కంగారుగా వచ్చి 
వాళ్లందరిని కోపపడి దూషించాడు. అతని మాట ఎవరూ పట్టించుకోక పోవడం వల్ల 
నిస్సవాయుడై వాళ్ల పనిని అడ్డగిస్తున్నట్లు కంటి చూపును _పకటిస్తూ వాళ్లని 
చూస్తున్నాడు. 

కానీ వెనుకకు తిరిగి అతని మాట ఎవరూ వినడం లేదు. సైనికులు 
నవ్వుకుంటూ పాంటు జేబులోంచి గుప్పిట్లతో చిల్లర తీసి వాళ్ల వెపు 
విసురుతున్నారు. మహాతా (గామవు గుంపు ఆ డబ్బు లేరుకోవడంలో ఒకరి 
నొకరు (తోసుకుంటూ పోవడంలో వాళ్లల్లో వాళ్లకు దెబ్బలాటలు బయలుదేరాయి. 
అది చూసి సైనికులు “హ,హా' అంటూ నవ్వుతున్నారు. 

ఆఖరికి మిగతా రోజులలో చూశాను. (తాళ్ల జోడు కట్టుకున్న వృద్దుడు రావడం 
మానేసాడని. ఆతను మిగతా తన జనంపై కోవగించడం, అతనింక రాకపోవడం 
-.ఇదంతా నాకు ఒక విధంగా గర్వకారణమైంది. కారణమేమంటే, ఒక్కొక్కప్పుడు 
ఈ పల్లెటూరి జనం యొక్క వ్యవహారం చూస్తే, నాకూ, భగవతీ లాల్‌కీ చాలా 
చిరాకు కలిగేది. లోలోపల మేము సిగ్గుపడే వాళ్లం. వాళ్ల నల్లదనం, దరి(ద వేషం 


ఖారతవర్షం 175 
చూసి సైనికులు వాళ్లను ముష్టి వాళ్లలా పరిగణిస్తున్నారు. ఆ సంగతి మాకు 
చాలా ఏవగింపు కలిగించింది. 

ఒక రోజున ముళ్లకంచె అవతల వైపు నుంచి ఆ జనం "బక్షిష్‌, బక్షీష అని 
అరవడం విని - ఓ (పక్కన గార్లు జానకీనాథతో మాట్లాడుతూండగా- మా (పక్కన 
ఉన్న ఒక ఆఫీసరు వాళ్ల కేకల వల్ల విసుగు పుట్టినవాడై వాళ్లని ఉద్దేశించి 
అన్నాడు: “బ్లడీ బెగ్గర్స్‌” నేనూ, భగవతీలాల్‌ ఒకరి ముఖంలోకి మరొకరు 
చూసుకున్నాం. అవమానంతో మా ముఖాలు నల్లబడ్డాయి. తల ఎత్తుకోలేక 
పోయాం. భరించలేని కోపం మూలాన లోలోపల దుర్భర జ్వాల (_పజ్వరిల్లింది. 

“బ్లడీ బెగ్గర్స్‌! బ్లడీ బెగ్గర్స్‌” 

నా కోపం అంతా మాహాతా పల్లెజనం పై పడింది. [పెయిన్‌ వెళ్లగానే, భగవతీ 
లాల్‌ని కూడా తీసుకు వెళ్లి వాళ్లకి బుద్ధి చెపుదామని వెళ్లేసరికి, వాళ్లందరూ 
డబ్బులు (పోగు చేసుకుని బట్టల్లో మూటకట్టుకుని నవ్వుకుంటూ పారిపోయారు. 

అయినా వాళ్ల గురించి నాకు కలిగిన అవమానాన్ని నా అహంకారంలో దాచి 
ఉంచుకున్నాను. కొండలా పైకి లేస్తున్న ఆ అహంకారం ఆ మహాతా పెద్ద 
ముఖాన్ని నా కళ్ల ఎదుట నిలబెడుతోంది ఒక (పక్క నుంచి. 

కాగా ఆవేళ నా హృదయాంతరాళంలో నిండైన ఆ మంట చల్లారిపోయింది: 

భూర్‌కుండా కం(టాక్టర్ల నుంచి క్యాంపు మూసేయమని తీసుకు వచ్చాను, 
వాళ్లను కలుసుకునేందుకు వెల్లినప్పుడు. 

ఇద్దరు సర్వర్లు అప్పడు టేబులుగా వాడబడే రెండు (డమ్ములను 'ఆండావాల్ట్‌ 
పెంసింగు అవతల (గుడారం (తాళ్లను ఆధారాలను మరొకడు పీకేసాడు!) 
డమ్ముల మిద ఒక్కతాపు గట్టిగా తన్ని భగవతీ లాల్‌ అన్నాడు: "ఆట 
అయిపోయింది". 

ఇంతట్లో ఏదో గందరగోళంగా గొడవ వినపడగా వెనక్కి తిరిగి చూసెసరికి 
మాహాతా (గామవాసులు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. 

నేను నిశ్చేష్టుడనై వాళ్ల వైపు చూశాను. . ఎందుకో ఏమో భగవతీ లాల్‌ నవ్వడం 
మొదలెట్టాడు. 

వెంటనే వాళ్లందరూ ముళ్ల కంచెకి అవతల గుంపుగా నిలబడ్డారు. 

అదే సమయంలో ఒక ఈల వినబడింది, [పయిను వస్తున్న శబ్దం కూడా 
అయింది. 

వెనక్కి తిరిగి చూస్తే [ఉయిను వంపు తిరిగి "ఆండావోల్డ్‌ వైపే వస్తోంది; 
కిటికీలలో ఖాకీ దుస్తులు కనుపిస్తున్నాయి. 

మేము గాభరాపడిపోయాం; మేము నిశ్చేష్టులమై పోయాం. అయితే 


176 బెంగాలీ కథానికలు 


భూర్‌కుండా వాళ్ల ఆఫీసు నుంచి పారపాటు వార్త అందిందా? లేదే, నేనే వల్లి ఆ 
కబురు తీసుకు వచ్చాను కదా! 

(కుయిను ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అవ్వుడే ఒక విచితమైన 'ధమ్ము, 
ధమ్ము అని ఏదో పడ్డట్లు చప్పుడు వినపడింది. చప్పుడు కాదు, పాట. _టెయిను 
కొంచెం దగ్గరగా వచ్చేనరికి, (పెయినులో సైనికులందరూ గొంతుకలిపి నిండు 
గొంతుతో పాటలు పాడుతున్నట్లు స్పష్టమయింది. 

విభాంతుడనై నేను ఒకసారి _కొయిను వైపు చూశాను. అలాగే ఒకసారి 
ముళ్లకంప వైపున ఆ గుంపు వెపు చూశాను. అదే సమయంలో నా కంటికి ఆ 
మాహాతా (గామపు పెద్ద కనుపించాడు. 

మిగతా గుంపుతో కూడి ఆ వృద్ధుడు కూడా చేయి జాపి "బక్టీష్‌, బర్షీష్‌” అని 
అరుస్తున్నాడు. 

వాళ్లందరూ, పిచ్చెత్తినట్లు, ముష్టి వాళ్లలా అరుస్తున్నారు. (స్తీ పురుషులూ, ఆ 
ముసలి వాడూనూ. 

అయితే మిగతా రోజుల్లో లాగ ఆమెరికను సైనికులు ఈసారి “ఆండాహాల్డ్‌'లో 
ఆగలేదు.  పాసెంజరు (పెయినులలాగే ఈ స్పెషలు [(కైయిను కూడా 
“ఆండావోల్టోను నిర్లక్ష్యం చేసి తుస్సుమంటూ వెల్లిపోయింది. 

(ఉయిను ఇంకప్పుడూ ఇక్కడ ఆగదని మాకు తెలిసింది. 

(కెయిను వెళ్లిపోయింది. కాని మావోతా (గామస్థులందరూ మటుకు 
ముష్టివాళ్లలా తయారై కూర్చున్నారు. 

పొల్లాల్లో వ్యవసాయం చేసుకునే మనుష్యులందరూ ముష్టి వాక్రాపోయారు. 


(“"భారతవర్హం తదితర కథలూ”, 1969) 


పేకమేడ వలె 
నయ్యద్‌ ముస్తాఫా సిరాజ్‌ 
I 
(దీవక్‌ మి[తా) 


ఎంత దూరం పరుగెత్తి చూసినా, రెండు వెపులా ఒక్క తలుపైనా తెరిచి 
ఉండడం కనిపించలేదు. ఆఖరికి ఒక్క కిటికీ అయినా తెరిచి లేదు. ఒక్క 
మనిషైనా కసుపించడం లేదు. బీభత్సకరమై న అంధకారం రోడ్డంతా తడిసి ఉంది. 
నగరంలో హఠాత్తుగా బ్లాక్‌ అవుట్‌ అయినట్లు ఇంత నిస్తబ్బత చాలా 
అస్వాభావకంగా ఉంది. ర్మాతి 10 గంటలే అయినా, ఇలా వెనుతిరిగి చూస్తో, 
జరిగిన విపత్తు దృష్ట్యా, నగరం అంతా ఈ విధంగా భయపడి, నిశ్శబ్దంగా ఉందంటే 
అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. అటుపైన జనుల రక్తం 
చల్లబడిపోవడం; తలకాయలోని మెదడు మొరడు కట్టి పోవడం; రామ్‌బాబూ, 
శామబాబూ, యదుబాబూ సంచిలో చేయిపెట్టి కూరలు బేరం ఆడుతున్నారు - 
జోళ్ల (క్రింద నూతన రక్తం. ఇక, రక్తానికి ఏమీ మాటలు రావు... 
వెనాల దూరం నుంచి - చాలా దూరాన్నుంచి అడుగుల చప్పుడు విని ఇంకా 
గట్టిగా పరుగెత్తి ఆగాను. నాకు తెలుసు, నేను ఇప్పుడు” బు(ర (బద్దలయేలా 
అరిచినా, ఏ తలుపూ తెరవబడదు, ఏ కిటికీ తెరవరూ, ఏ ముఖమూ ఇంట్లోంచి 
బైటకు పెట్టి జరిగే విషయాన్ని చూడదూ అని. అందరూ భయకారణం 
ఉన్నప్పుడు తాబేలు తనలోకి తన అవయవాలు ముడుచుకున్నట్లు, తమ తమ 
గూళ్ళల్లో తమను దాచుకుని (పాణం కాపాడు కోవడం గురించే ఆలోచిస్తున్నారు: 
“తాబేలు' ఏ విధమైన కంఠస్వరాన్ని బైటకు వినబడనీయడం లేదు. 
నగరం ఈ భాగం నాకు పూర్తిగా అజ్ఞాతమైనది. పరిగెత్తి, పరిగెత్తి కావలసినంత 
తమాషా అయిన విషయాన్ని (గహించాను. గొప్ప చేసి చెప్తూ ఉంటారు. 'ఇప్పుడు 
ఈ ప్పృథివిలోని నీటిలో గాని, నేలపై గాని అంతరిక్షంలో గాని, మానవుడు వెళ్లని 
చోటు లేదు. అయితే ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు ఈ విశాల పృథివిలోని మాట 
ఇది - ఈ నగరంలోనే చాలా చోట్లు ఉన్నాయి. నేను ఇంతవరకూ అడుగుపెట్టనీవి 
- లేక ఇన్నాళ్లూ నా చేత కనుగొనబడనివి. మానవుని గురించి గొప్ప 
చెప్పుకోవలసింది ఏముంది? నేను 27 సంవత్సరాల వయస్సు గల పాగరు బోతు 
యువకుణ్ని - దీపక్‌ మిృితా నా పేరు. నేనింతవరకూ ఎన్ని స్థలాలు చూసినా, 
ఎక్కడకు వెళ్లినా - అల్లాగే నేను కనుగొనని స్థలాలు ఉన్నా- ఇల్లాగే భరించలేని 
వ్యాకుల జీవనం, ఆపదల తో కూడుకున్న పరిస్థితులూ ఎదుర్కోవలసి వస్తోంది. 


178 బెంగాలీ కథానికలు 


ఏ ముహూర్తాన నేను బుద్భుదంలా అదృశ్యం అయిపోతానో ఎవరికోసం ఒక ఉక్కు 
ముక్కలా ఇష్టం వచ్చినట్లు సాగిపోతానో ఏమో, నా ఈ 27 సంవత్సరాల జీవితం 
వృథా! నేలపైన నింగిపైన వీచే స్వేచ్చా వాయువులలో కూడా నేను 
కాలిపోవలసిందేనా ఏ నీటిలోనో వడి మునిగి పోవలినిందేనా, పక్షీ కుక్కా, కాకులు, 
అలాంటి వాటికి ఆహారం అయిపోవలనసిందేనా, అయ్యో,, ఓక సుందర మధుర 
ఫలపు తొక్కలాగ అయిపోయాయి నా శరీరం, నా యౌవనం, నా మనస్సు!.. 

అందుమూలానే నేను పరారి నయిపోయాను. నా శరీరం అంతా వ్యాపించి ఉన్న 
యౌవనం, నా యువక చిత్తం, తమతమ సహాజస్యరంతో హెచ్చరిస్తున్నాయి. 
"పరిగెత్తి నిన్ను నువ్వు కాపాడుకో! పరిగెత్తి నిన్ను నువ్వు కాపాడుకో!” 

కావలసినంత వ్యవవోరం చూశాను: వాళ్లు ఇంకా నా పై ఆశ వదలుకోలేదు. 
నా అంతం చూస్తే కాని వాళ్ళకి తృప్తి లేదు. వాళ్లు నాతో సమానంగా, నన్ను 
వెంటాడుతున్నారు. ఇలాగ నేడు ఈ విపత్కరమై న రాతిలో నగరం కూడా వింతగా 
మారిపోయింది - చర్మితకు పూర్వ కాలపు నిబిడారణ్యం ఇప్పుడు నాగరికతతో 
అలంకరించబడిన ఉద్యాన వనం అయిపోయింది. అన్ని స్కై స్కే పర్ఫూ తేమ 
ఉదరాలు తెరిచి ఒక విశాల వృక్తంలా నిలబడి ఉన్నాయి. అలాగే రామబాబులూ, 
శ్యామబాబులూ, యదుబాబులూ అందరూ పాకుతూ, పాకుతూ ఈ చీకటిలోనే 
స్వర్గం (గార్డెన్‌ ఆఫ్‌ ఈడెన్‌) లోనిది పపథమ వృక్షం (టి ఆఫ్‌ నాలెడ్జి) వేళ్లని 
వెతుక్కుంటున్నారు - ఎ వృక్షపు ఫలాన్ని తిని మానవ జాతి మొదటివాడైన ఆదాం 
తన వంకీయులకు అనేకమైన ఇబ్బందులు కలగజేసాడో, అదే. వాళ్ల చేతుల్లో 
నేడు అదే మూటలో చిన్నచిన్నవి ౩ గొడ్డళ్లు ఉన్నాయి. -వాటి ఒక్కొక్కటి ధర 
(వకటించిన _పకారం 5 పైసలు మాతం! 

ఈసారి నా ముందు ఒక మూడు రోడ్ల కలియక తటస్థ పడిందె. (క్రిందగా 
వెళ్లడమూ, ఎడం (పక్కగా నా అని కొంతసేపు తటపటాయిస్తూ ఉండగా, ఒక 
విచితమైన గుండు వచ్చి (పేలింది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ గుండు (పేలిన 
కారణంగా వెలువడిన అగ్ని కణాలను చూసి అవి వచ్చిన దిక్కుని కనిపెట్టాలని 
నామెడ అటూ ఇటూ (తిప్పాను! ఇలా ఆపద కాలం లో కూడా నా దురవగాహమైన 
చంటితనం తన పని తను సరిగ్గా చేసుకోవలిసిందే! 

మరుసటి క్షణం ఒక్క గెంతు వేసి ఎడమ వైవు పయనించాను., ఆ పైన 
పైనుంచి ఒక వెలగు కంటికి కనపడింది. ఒక కిటికీ తెరిచి, ఒక అసాధ్యుడు నోరు 
కక్టేసుకుని, గెరిల్లాలాగ ముక్కును కిటికీ ఊచపై'రాస్తున్నాడు. ఇల్లు నిశ్శబ్దంగా 
"ఉంది. గేటుపైన ముద్దముద్దగా ఒక లత వ్యాపించి ఉంది. ఏదో పూవుల పరిమళం 
నా కిష్టం లేనిది నా బు[ర కెక్కింది. నా గుండె అంత ఎత్తుగా ఉన్న ఆ గేటు తలుపు 


పీకచేడ వలె 179 


దాటి నేను లోపలికి వెళ్లేసరికి ఏదో క్షేమం కలిగినట్లు అనిపించింది. ఆ తర్వాత 
ఏమనిపించిందంకే, ఈ ఇంట్లో మామూలుగా ఒక కుక్క ఉంటుందని. “కుక్క 
ఉన్నది జా(గత్త!” అని బెట వాయబడి ఉంది. అయినా లోపలికి చారబడే సరికి 
ఏమీ (కోధ పూరితమైన మొరుగు వినబడక పోయేసరికి, ఈ ఇంట్లో ఏం కుక్క 
లేదని స్పష్టమయింది. లేకపోతే అది బహుశా లోపల కట్టబడి ఉండవచ్చు. 

కొన్ని నిముషాల పాటు ఊపిరి హాయిగా పీల్చుకున్నాను. బైట ఏమీ శబ్దం లేదు 
ఇంక. బహుశా వాళ్లు మిగతా సందుల్లో కంగారుగా పరుగెడుతూ నా కోసం 
వెదుకుతూ ఉన్నారేమో. తాత్కాలికంగా నేను కొంతసేపు నిశ్చింతగా ఉన్నాను. పైన 
తెరిచి ఉన్న కిటికీ లోంచి వస్తున్న అస్పష్టవు వెలుగులో లోపలికి చూడ బోయాను. 
నడిచేందుకు వీలైన ఒక (తోవ - రెండు (పక్కలా మొక్కలూ, చెట్లూ - పూలతోట. 
చీకటి, దానికి తగ్గట్లు ఈ విపత్తునూ సూచించే ఈ స్థలంలో అకాలమైన విపరీతపు 
సాహసం; దుస్సాహసం! కోపం, చిరాకులతో నా బ్యుర పాడయిపోయింది. ఇదేం 
సరిగ్గా లేదు. ఇదంతా నరిగ్గా లేదు! నాకేం కోరిక పుట్టిందంకే, నగరంలోని పూల 
చెట్లన్నింటికీ లెంపకాయ తగిలించి నోరు మూసుకోండ్యరా! అని చెప్పాలని. 
పక్షులను బెదిరించి - “జాగ్రత్త! దగ్గరకు రాకండి!” అనాలని; (పేయసీ 
పియులను హడలగొట్టాలని, భార్యభర్తలను (పక్కలో పడుకోవద్దని; అల్లాగే, 
కార్మిక జనాన్ని 'చావండ(రా అనాలని; ఇంజనీర్లను చేతులెత్తండి! లేకపోతే 
కాల్చేస్తాను!'' అనాలని, వైజ్ఞానికులను అందరినీ ఇక మీమీ పనులు 
మానెయ్యమందామనీ.... 

అదే సమయంలో దూరాన్నుంచి 'బుమ్‌,బుమ్‌" అంటూ ధ్వని వినపడింది. 
ఇల్లంతా గజగజలాడింది. ఏదో బండి వస్తున్నట్లు గరగర చప్పుడు అయింది. ఒక 
అత్యద్భుతమైన కాంతి తళుక్కుమంది. మల్లీ అంతా అంధకారంలో మునిగి 
పోయింది బైట. నిజంగా పోలీసులే! పోలీసులు వచ్చి పడ్డారు! 

ఒక్కసారి ఎగిరి పక్కకు తప్పుకున్నాను. ముందు వెడల్పయిన మెట్లు. 
చుట్టూ ఉన్న కాంపౌండు గోడలో ఉన్న పెద్ద తలుపు తెరిచి ఉంది. దాన్ని బట్టి చూస్త 
ఇది ఒక పఫాట్‌లతో కూడుకున్న ఇల్లని తేలింది - వారసులు లేని ఆస్తిలాగ మెట్ల 
ముందుగా తలుపు, రామబాబూ అనుకుంటాడు; శ్యామ్‌బాబు ఇస్తాడు, 
యదుబాబూ గేటు కాపరి వాళ్లూ (తాగేసి మత్తులో ఉండవచ్చు. అతడన్నాడు 
అరుగు మెట్లకి ఒక (పక్కన ఒక రహస్యపు గది మాదెరిగా ఉన్న చోట - మంచం 
మీద నిక్కచ్చిగా నేను ఇదివరలో చూసినవాడే స్తబ్బుడై ఉన్నాడు. కొన్ని మెట్లు 
నిశ్శబ్దంగా ఎక్కి చూశాను: రెండస్తుల మధ్య మెట్ల మీద ఒక బల్బు వెలుగుతోంది. 
బట్ట నిండా మసి. మొట్టమొదట గేటులో పూలచెట్టులూ అలాంటివి చూసి ఈ 


180 బెంగాలీ కథానికలు 


ఇల్లు అందంగాను పరిశుభంగానూ ఉంటుందనుకున్నాను, కాని (కమ[కమంగా 
ఒక్కొక్కటి చూస్తే ఇది పాతబడిపోయి, ఏ మరమ్మత్తూ లేకుండా ఉన్నట్లుంది. పైకి 
ఎక్కి చూస్తే నిర్లక్ష్యంగా విసర్జించబడిన చోట నేను (పవేశించానని స్పష్టమయింది. 
రెండస్తులఏ నాలుగు తలుపులూ తాళం వేయబడి ఉన్నాయి. ఈ గుంపు 
వాళ్లందరూ ఎక్కడకు వెళ్లినట్లు? మూడవ అంతస్తుకి మూడు వైపులా తలుపులు. 
పైన దీపం నిండా కూడా మసి. ఇక్కడ కూడా రెండు తులపులు తాళం వేయబడి 
ఉన్నాయి. ఒక దానికి మటుకు తాళం లేదు. దీన్ని బట్టి ఈ గదిలోని కిటికిలోంచే 
నేను ఆ గోరిల్లాను చూసినట్లు _గపాంచుకున్నాను. ఒక్కడా లేక కుటుంబంతో 
ఉన్నాడా అతను? ఆశ్చర్యమేమిటంకే ఒక్క ప్లాట్‌ పై కూడా నేమ్‌ ప్లేటు లేదు. 
ఆఖరికి కాలింగ్‌ బెల్‌ అయినా లేదు. గోడల మీద ఎరుపూ నలుపూ అక్షరాలతో 
వాయబడే విషయాలు - అవన్నీ నాకూ అందరికీ కూడా విశేషాలతో సవో 
కంఠస్థమే. ఈసారి భయంతో వణుకుతూ ఉన్నాను. బహుశా ఈ స్థలం నాకు 
సురక్షితమైనది కాదు. బహుశా అనుకోకుండా నా అంతట నేనే "వాళ్ల వలలో 
చిక్కుకున్నానేమో. 

ముందుకు పోవలసి వుంది. వేరే ఉపాయం లేదు. జేబులో చెయ్యి పెట్టి .38 
కాలిబర్‌ రివాల్వరు పట్టుకున్నాను. ఒక్కరు గుండు మిగిలింది; అదే చాలు. 
భావికాలంలో అనేక గంటలూ, రోజులూ, మాసాలూ, సంవత్సరాలూ నన్ను 
కాపాడుకోవాలి. ఇదే నాకు ముఖ్యావసరం. అయో, నా 27 సంవత్సరాలు 
వ్యర్ధమైపోయాయి కదా! అతను ఒక మం(తింపబడిన పిల్లి పిల్లలా నా లోకి 
నెమ్మదిగా చూస్తున్నాడు. 

బాగా నొక్కి డోర్‌ వోండిల్‌ (తిప్పాను. తర్వాత మెల్లిమెల్లిగా తలుపు తెరిచాను. 

2 
(హిరణ్మయ్‌ దత్స్‌రాయ్‌) 

...వమిటి వ్యవహారం? మళ్లీ లైట్లు పోయాయే? వర్షాకాలం అంతా ఇల్లాగే 
ఉంటుంది. (కొవ్వొత్తులు కొనికొని దర్శిదుణ్నయి వెళ్లాను కార్పోరేషనుకి... 

అదే సమయంలో మా కోడలు పరిగెట్టుకు వచ్చింది. 

...“ విన్నారా? ఈ వేళ రా(తి మల్లీ మొదలయ్యింది". 

అదిరివడి అన్నాను - “ఏమేమి మొదలయ్యింది, కోడలా?” 

రాణూకి నేనంటే ఇష్టం పోయిందా? 

అసలే నా చెవులు రెండూ రాను రానూ తమ శక్తిని కోల్పోయాయి - కళ్లలాగే. 
ఆమెకు బాగా తెలుసు. తెలిసినా విసుక్కుంటోంది నాకు తెలుసు, రాణూకి 
మెల్లిమెల్లిగా నేనంకే ఇష్టం పోతోందని. నేను హఠాత్తుగా అదిరిపడి లేచాను, 
అల్లల్లాడుతూ “కిటికీ తెరు; ర్మాతిపూట (కింద [తోవ కనిపెడుతూ ఉండు; 


చేకమేడ వలె 181 


ఎవరైనా అకస్మాత్తుగా పిలిస్తే తలుపు దగ్గరకు వెళ్లు" - ఇవన్నీ ఆమెకు విసుగు 
పుట్టిస్తున్నాయి. ఇలాంటివి చాలా అనుభవించాను. ముఖ్యంగా ఇంట్లో సౌమేన్‌ 
ఫాటో ఉంచడం ఆమెకు ఇష్టం లేదు. సౌమేన్‌ది ఉన్నదల్లా పెద్ద సైజుది ఈ ఒక్క 
ఫాటోయే: అతను ఒంటరిగా ఉన్నది. మిగతావన్నీ చాలా పూర్వకాలపువి; 
కోడలుతో తీయించుకున్నవి కొన్ని. అవన్నీ ఫామిలీ అల్బములో ఉన్నాయి. 
ఆల్బమ్‌ ఒక్కొక్కప్పుడు తను ఇంట్లో ఉంచినా, రాణూకి ఇచ్చినా, అవన్నీ సౌమేన్‌ 
పోగు చేసినవే. కాని వాట్లల్లో (పస్తుత కాలపు సౌమేన్‌ ఫొటో లేదు. ఇప్పుడు 
అతని నుదుటిపై మడతలు పడ్డాయి. దవడలు గుంటలు పడిపోయాయి. 
[(కమంగా లావణ్యం తగ్గిషోయింది. కళ్లు రెండూ రోజురోజూ విచితంగా 
వెలుగుతున్నాయి. ఇలా అతని [కొత్త ఫోటోలో అతని నిజస్వరూపం పూర్తిగా 
పర్మిగపాంచబడింది. 'సౌమేన్‌, మా కొక్కడే సంతానం. బాగా గారాబంగా పెరిగిన 
సౌమేన్‌! దేవుడితో అన్నాను “అతని సమస్త దుఃఖం, తపనం నా కప్పజెప్పు” 
లోకంలోని అనేక వైర శక్తులతో ఎదుర్కొనే జ్ఞానం ఈ వృద్ధమానవుడికి ఉంది. 
అనేక దుర్భర సంఘటనలు నేను చూశాను. అనేక భయంకర తాపాలతో అనేక 
విధమైన మంటలతో రగులుకున్న విధ్వంసక జ్వాలతో, అనేక దురదృష్టపు 
బడబాగ్నులతో, అనేక దైత్య శక్తులతో నాకు పోరాటం జరపవలసి వచ్చింది. ఎంత 
దుఃఖమయమవలేదు నా జీవితం! నేను అన్నీ సహించో జయించో ఈనాటికీ ఇలా 
నిలబడి ఉన్నాను. ఇలా ఎన్ని విధాలైన ఒడుదుడుకులైనా, అది వ్యాథులై నా 
భరించడంలో నాకు కష్టం లేదు. కాని, సౌమేన్‌! వాడు జీవన యాతలో ఇంకా 
యువకుడు, వాడి జీవితం ఇంకా నూతనమైనది, వాడి మనస్సు శివీష 
కోమలమై నది, లౌకిక జీవనంపై వాడికింకా చాలా అపేక్ష ఉంది. జీవితం దుర్భర 
మాయా శక్తుల గురించి ఏవేవో ఇంకా కలలు కంటున్నాడు వాడు. నేను 
భగవంతుణ్ణి పార్థిస్తున్నాను. "వాడి కష్టాలన్నీ నా నెత్తిపై మోపి, సుఖాలన్నీ వాడికి 
కలగజెయిి” అని అయినప్పటికీ.... 

ఫొటో మాట చెపుతున్నాను. ఈ ఫొటో హాఠాత్తుగా ఎందుకు తీయించవలసి 
వచ్చిందో ఆ సమయంలో అదేం విశేషంగా ఊహించలేదు కాని, ఆ సందర్భం 
తర్వాత అర్థం అయింది. అదేమిటంటే వాడు వెళ్లిపోయే ముందర కొంత ఊరట 
పొందే నిమిత్తం అని ఒక (కొత్త జ్ఞాపకం వాడి పిల్లవాడికి భార్యకి. ఇది తనకు 
నచ్చబక్టే దీన్ని ఒక్కటి ఇచ్చి వెళ్లాడు. ఏమని చెప్పి వెళ్లాడంకే - “ఇదే తీసుకుని 
అట్టే బెట్టుకోండి” అని. 

అవును, నేను 72 ఏండ్లు ముసలివాణ్ని - నేను కేవలం పాత జ్ఞాపకాలను 
ఆధారం చేసుకుని జీవితం గడుపుకోగలను. కాని కోడలు రాణూ మాకేంటి? ఆమె 


182 బెంగాలీ కథానికలు 


అల్లా కాలక్షేపం చేసుకోలేదు. ఆమె రక్త మాంసాలూ, మనస్సూ అన్నీ ఇంకా 
సరియైన సంతృప్తిని పొందలేదు. ఆమెకు సౌమేన్‌ (పత్యక్షమైన రక్త మాంసాల 
సాంగత్యం కావాలి; పరోక్షంగా అతని (పయోజనం ఆమెకు లేదు. ఆమె బాధేమిటో 
నాకు తెలుసు. ఆమె తీరని కోపంతో సతమతమవుతోందని కూడా తెలుసు. ఆమె 
భర్తను నిందిస్తోంది. తన లోపలనే అతణ్ని తిడుతోంది. ఆమె దృష్టిలో అతనొక 
కాపురుషుడు. అయితే, నిజంగా రాణూది తప్పు అనడానికి వీలులేదు. నిజానికి, 
సౌమేన్‌ ఇలా ఎందుకు చేశాడు? అతని భార్య అతనికి నిజంగా ఇష్టం అన్నమాట 
నేను మొదట తెలుసుకోలేక పోయాను. తర్వాత తెలుసుకున్నాక చాలా 
సంతసించాను. కోడలికి సాదరంగా ఆశయం ఇచ్చాను....మరి, ఇప్పుడు కూడా 
రాణూ ఎవరి గురించి కోపగిస్తోందో.... 

అదే నాకు అసంగతమనిపిస్తోంది. ఈ రోజుల్లో (స్త్రీలకి భౌతిక సుఖాలపై 
మక్కువ ఎక్కువని నాకు తెలియక పోలేదు. అదే మీరనే సెక్సు యవతీ 
యువకులు, తెలిసో తెలియకో, దాన్నే వేటాడుతున్నారు. ఆధునికత అంటే 
కుబునం విడిచిన పాములా బైట బావాటంగా తిరగడమా? లేక [కమ్మకమంగా 
సభ్యతను అలవర్చుకుని నూతన నియమావళిని సృష్టించుకుని, యౌవనపు 
ఉీ(వతనుంచి ముక్తులయి, మానవ సాధ్యమైన ఆత్మానుసంధనాన్ని సాధించడమా? 
....విది అవనీయండి, కోడలు రాణూలో ఇటువంటి అత్యాధునిక _పవృత్తి 
(పవేశించలేదని ఆశిస్తాను. ఈ ఒక్క సంగతి తప్పిస్తే, ఆమె వంశ సంపదాయం 
చదువూ, జీవన విధానం, వ్యక్తిత్వం - వీటి విషయంలో ఆమె ముందు నాకు 
తగినంత విశ్వాసం ఉంది. ఈశ్వర చంద విద్యాసాగర్‌ దూషించిన పూర్వకాలపు 
ఛాదస్తుణ్ని కాను నేను. ఒకవేళ సౌమేన్‌ చనిపోయినట్లయితే నేను వెంటనే రాణూ 
తండి దగ్గరకు వెళ్లి, ఆమె పునర్వివాహం గురించి ఏర్పాటు చేయిస్తాను. 
నిక్కచ్చిగా రాణూ ఇష్టం పై వదిలేస్తాను ఆ విషయం. 

ఆ ఏమిటి! ఏమనుకున్నాను! నా గుండె అతి వేగంగా కొట్టుకోవడం మొదలు 
పెట్టింది. రెండు కాళ్లూ దారుణంగా లాక్కుపోతున్నట్లనిపించింది. శరీరమంతా 
కంపిస్తోంది. సౌమేన్‌, నా ఏకెక పుతుడు సౌమేన్‌! నేను ఇలా అనుకోకుండా అతని 
మృతువు గురించి చర్చించడం ఏమటి? లేదు, లేదూ అతనెక్కడున్నా సరే, 
సురక్షితంగా నే ఉండాలి. అతను ఏ విధంగా సంతోషం పొందుత్నుప్పటికీ నాకేం 
ఫరవాలేదు అతను _బతికుంటు చాలు. ఇప్పటివరకూ పేపర్లలో ఎన్ని పకటనలు 
వేయించానో, ఫొటోలు (పచురింపజేసానో (పతీ పోలీసు స్టేషనులోనూ రిపోర్టు 
ఇచ్చానే, అజ్ఞాత శవాల ఫొటోలు చూసి [ప్రత్యక్షంగా వెళ్లి వాటిని చూశానో ఎన్ని సార్లు 
ఎంతమంది శవాలను సౌమేన్‌ అనుకుని పారపాటున చూశానో! కొన్నాళ్ల(క్రితం 


పీకమేడ వలె 183 


తొమ్మిది శవాల్లో ఒక దాన్ని సౌమేన్‌ దనుకుని చూస్తూంకే అప్పుడే మరొకడు వచ్చి 
అది తన “మృగాంక్‌' అన్నాడు. చాలా గొడవ పడి, వాదించి, తర్కించి, ఆ వోలు 
విడిచి వచ్చాను - “అవును, ఇతను "మృగాంకో, సౌమేన్‌ కాదు” అని. 

ఒకటనిపించింది, వాడు పోలీసుల భయం వల్లో మరే కారణం వల్లో ఎక్కడే 
దాక్కుని ఉన్నాడని. అతి త్వరలోనే వచ్చి కనుపిస్తాడు తల్లితండులకు. వాడు 
తప్పక వస్తాడు. కారణం ఏమిటంకే వాడి తరఫున ఒక పూర్తి వివరణ ఇవ్వడం 
అత్యవసరం అలా వివరణ (వాయడం వీలుగా ఉంటుందో లేదో - అది కష్టంలో 
ఉన్న వాళ్లకే తెలియాలి కదా? అందుకోసం వచ్చి ముఖాముభఖీగా వివరణ ఇవ్వాలి. 
బహుశా చాటుగా వచ్చి (తిప్పితే, జోర్‌హాండిల్‌ అప్పడిలా కరెంటు పోతే, చీకటి 
రాతిలో, నిర్మానుష్యంగా ఉన్న మార్గాన, గాలీ, వానా జోరుగా ఉన్నప్పుడు తడి 
బట్టలతో నెమ్మదిగా వస్తాడు రెండవ అంతస్తులోకి. అతనికి ఈ ఫ్లాట్‌లో 
తలుపులన్నీ తాళం వేయబడి ఉన్నాయని, అందరూ ఈ ఇరుగు పొరుగు విడిచి 
పారిపోయారనీ, ఎంత ఆశ్చర్యకరమైన నిర్ణన (పదేశం ఇదనీ.... 

అవును, అందుకోసమే గేటు కాపరితో చెప్పి అట్టే పెట్టాను; పగలూ, రా(తీ 
తలుపు తెరిచి ఉంచమని. మనిషి పిరికి వాడైనా, మెత్తని గుండె గలవాడు. 
ధైర్యవంతుడు కాబట్టి ఇంటి తలుపు తెరిచి ఉంచి బలవంతం చేయాలి. గేటు 
తలుపులు రెండూ మూసి ఉంచమని ఆజ్ఞ ఇవ్వడం కేవలం భీరుత్వం. అందుచేత 
ఒక కిటికీ తెరిచి నేను రోడ్డువెపు ర్మాతంతా చూస్తూ కూర్చున్నాను. నాకు నిద 
రావడం లేదు. ఒక వేళ నిదపోయినప్పుడు అతను వస్తే - నాకు ముందుగా 
నిలబడి సిగ్గు తెచ్చుకుంటాడు (చిన్నప్పుడు నన్ను సౌమేన్‌ ఎన్ని సార్లు 
నిష్కారణంగా భయపెట్టువాడు!) రాణూ తలుపు తెరుస్తుంది, అలాగయితే రాణూ 
గదిలోకి వెళ్లిపోతాడు... 

రాణూ ఎక్కడికి వెల్లింది? జరిగినదంతా చెప్పలేదా? అయితే ఏమయింది! ఈ 
పాొంతంలోని ఎల్కెక్ట్‌సిటీ నప్పైకి ఎవరో అవరోధం కలిగించినట్లయింది. మళ్లీ మళ్లీ 
ఏదో బాంబు పేలినట్లు చప్ప్పుడయింది. ఎవరెవరినీ చంపేశారో ఏం తెలుస్తుంది? 
నేనేమీ వాకబు చేయలేదు. అలా వాకబు చేయకపోవడమే నాకు కీడు కలిగించి 
ఉండవచ్చు. నా కుమారుని వార్త సరిగ్గా తెలుసుకోపోవడం మూలానే నాకిప్పుడీ 
క్లేశం కలిగింది. 

నేను మల్లీ కిటికీ దగ్గరకు పోవాలి. రాణూ వచ్చి నా చోటు నుంచి మారింది. 
అరే! మళ్లీ వెలుగువస్తోంది! ఈ లోపు సౌమేన్‌ (తోవలో వచ్చి ఉంకే నేను వాణ్ని 
తప్పకుండా చూసి ఉండను. అల్లాగెతే ఇప్పడతను ఆ మెట్లు మెల్లిమెల్లిగా ఎక్కి, 
నెమ్మదిగా డోర్‌ హాండీల్‌ (తిప్పి, తలుపు [తోసి బహుశా పిలుస్తాడు... రాణూని 


184 బెంగాలీ కథానికలు 


పేరెట్టి పిలుస్తాడు. పిలవనీ, నేను అన్నీ అర్థం చేసుకోగలను.... 
3 
(రాణూ దత్తరాయ్‌) 

ఒక్క ర్మాతి అయినా వాళ్లనుంచి విడుదల కలగదు. మళీ మొదలయ్యింది 
గొడవ. బహుశా ఈ ర్యాతంతా ఇలాగే ఉంటుంది. అస్తమానం న్నిదాభంగం 
అవుతోంది. కోపగిస్తూ కోపగిస్తూ నీరసపడిపోతా; నీరసపడి నీరసపడి చిక్కిపోతా. 
ఏడవవలసి వస్తుంది. కానీ ఈ వేళటి ఏడుపుకి నన్ను చూసి నేనే సిగ్గుపడవలసి 
వచ్చిన మూలాన. ఇదంతా ఆత్మ (దోహానికి. నష్టానికి (తోవ తీస్తోంది. తన 
అసహాయతను ఎప్పుడైతే మానవుడు (గహించవలసి వస్తుందో అప్పుడు 
శాంతించి ఊరుకోవాలి. నా సంగతి శాంతించ వలసిన దానికి చెందినదే. అయినా 
అలా ఉండలేకపోతున్నాను. వాళ్లనెవ్వరినీ నేను స్పష్టంగా అర్థం చేసుకోలేక 
పోతున్నాను. ఒక్కటి మటుకు నాకు బాగా తెలుసు - వాళ్లల్లో భయంకరమైన 
ద్వేషజ్వాల మండుతోందని, అది ఆఖరికి భగ్గుమని ఎవరిమీదో ఒకరి మీద 
పడుతుందని. దాన్ని మింగడానికి వీలులేదు. మా ఆయన్ని భరించుకుంటూ 
వచ్చాను. మరి ఇప్పుడు నా కెంత ఊరట గా ఉందో అంత కోపం కూడాను. ఊరట 
ఎందుకంకు నాలాంటి అనేకమంది ఆడపిల్లలు తమ భర్తకో, తండికో సంతానానికో 
బానిసలై పోతారు. కోపం నేనేమీ చేయలేక పోయాను. కొన్ని నెలల (కితం మా 
ఆయన పనిచేసే పెద్ద ఫ్యాక్టరీ మూసివేయబడింది. ఆయన ఉద్యోగం పోయింది. 
ఇంటి అద్దె బాకీ పడ్డ కుటుంబంలో కరువు వచ్చింది. భోగాలకు అలవాటు పడ్డ 
నాకు మామగారి ఆస్తి మీద ఆధారపడడం కుదరలేదు. ఆయన పెన్షను డబ్బులు 
మాకేం సరిపోతాయి? మేము ఇక్కట్లు అనుభవించాం. లోపల గాభరా. బైటకు 
పోయి ఎదైనా సంపాదించుదామా అనిపించింది. కాని మామగారు సనాతన పరుడు, 
కుత్సితమైన మనస్సు గలవాడు. పైగా అదో రకపు పిరికివాడు కూడా. మా 
ఆయన కోసం అటూ ఇటూ వెళ్లి వెదుకుదామని పయత్నించాను గాని - 
మామగారు నన్ను ఒక్కర్తెనూ ఎక్కడికీ వెళ్లనీయడు. ఒక్కొక్కప్పుడు ఇది ఏకాంత 
పు ఖైదీ అనిపిస్తుంది. అనుకోకుండా ఒక పంజరంలో చిక్కు పడ్డాను. ఇక ఈ 
స్వార్ధ పరపు మునలివాడు తన శూన్యమైన సందూకు పెట్టిలో నన్ను నమాధి చేసి 
ఉంచాడు! 

లేదు, ఏమీ చేయలేకపోతున్నాను. అసహ్యం వేస్తోంది. ఈసారి నేనే 
పారిపోవాలి. ఇక ఇక్కడ ఉండగలనూ? రా(తింబవళ్లు ఈ శూన్య గృహంలో ఈ 
సంకుచిత వాతావరణంలో వ్యర్థ (పతీక్ష చేస్తూ ఎన్నాళ్లు (బతకడం? ఒవా+ పైగా 
ఈ ఇల్లు వదిలి అద్దెకున్న వాళ్లందరూ ఒక్కొక్కరే వెళ్లి పోయారు. ఇంచుమించు 


పేకమేడ వల 185 


ఇరుగుపారుగు అంతా ఖాళీ అనిపిస్తోంది! ఆఖరికి ఎవరో అసనమర్హుళైన ముసలి 
వాళ్లు అసవహాయులైన చిన్న పిల్లలు మిగిలారు. మధ్యమధ్య ఏదో బాంబు పడిన 
చప్పుడూ, అస్పష్టంగా ఏవో గర్టనలూ, ఆర్తనాదాలూ తప్పిస్తై ఇక్కడ ఒక వికటమైన 
స్తబ్దతే స్థిరపడింది. అప్పుడప్పుడు ఎవరో ఏదో మాటలు మాట్లాడుకుంటూ 
వెళతారు. (తోవమ్మట తర్వాత మర్తింకవ్వరూ జనం ఉండరు. ఇటువంటి నిర్ణవపు 
“గంధర్వ నగరంలో నా 22 సంవత్సరాల యౌవనపు జీవితం నశించిపోతుంది. 
నేనింక ఉండలేనిక్కడ -'పారిపోతాను. 

అయితే ఎక్కడకి వెళ్లడం? మా అమ్మకీ, నాన్నకి నామీద లోపల లోపల కోపంగా 
ఉంది. వాళ్లు నాకోసం ఎంచిన పెళ్లి కొడుకుని నేను తిరస్కరించాను వాళ్ల కోరికకు 
విరుద్ధంగా నేను మరొకణ్ని చాటుగా వివాహమాడాను. మా వివాహం రెజిస్టరు 
అయిపోయాక మ్మాతమే రెండు వెపుల కుటుంబాలకు తెలిసింది. మా పుట్టింట్లో 
కొన్నాళ్లపాటు భూకంపం అగ్నుత్సాతం జరిగినట్లయింది. మా అత్తవారింట్లో అంత 
గొడవ జరగలేదు. ఏమైనా జరిగితే మా అత్తగారు (బతికి ఉన్నప్పుడే. కారణం 
ఏమిటంకే ఇటువంటి విషయాలలో ఆడవారే ఆడవాళ్ల శతువులు. మా అమ్మే 
నాకు పెద్ద శతువని నాకు తెలుసు. ఆమె పుట్టింటికి నన్ను తీసుకు వెళ్లడం మాట 
ఎత్తడం లేదు. శతువులు వేళాకోళం చేస్తారు. మరింకెక్కడికి వెళ్లడం? ఇలా 
ఆలోచిస్తూ ఆలోచిస్తూ నే ర్యాతీ, పగలూ గడిపేస్తున్నాను. అయినా నేను తప్పక 
పారిపోవాలి. అయ్యో, నేను రోజురోజుకీ లోలోపల కుళ్లి పోతున్నాను. ఇంకా 
కొన్నాళ్లు ఇక్కడ ఇలా ఉంటు నేను చచ్చిపోతాను. లేదు, లేదు నాకు (బతికి 
ఉండాలని ఉంది. 

వెళ్లేముందు మా ఆయన ఏం మాటా చెప్పలేదు. అకస్మాత్తుగా ఒక సాయం(తం 
టీ తాగి బైటకు వెళ్లాడు. రోజస్తమానం ఏదోలా గమ్మున ఉన్నాడాయన ఇంట్లొ. 
ఆ రోజుల్లో చాలా నాజూకు పరిస్థితిలో ఉన్నాడని ఆయన్ని నేనేమీ ఎందుకలా 
ఉన్నారని అడగలేదు. ఏదో విధమైన చిరాకూ, విసుగుతో కూడుకున్న 
వాడైపోయాడు. ఉద్యోగం పోవడం బట్టి అలా ఉన్నాడనుకుథేదాన్ని. బాగా తక్కువ 
మాట్లాడేవాడు. మాట్లాడకుండా ఇంట్లోంచి బైటకు వెళ్లిపోతూ ఉండేవాడు. 
సరియైన వేళకు ఇంటికి వచ్చే వాడు కాదు తిరిగి.... మామగారు చాలా 
బెంగపెట్టుకున్నారు. తిరిగి వచ్చారు అతని వివరాలు ఇచ్చి. నాకేం చెప్పరు. 
ఆయనకేం అవసర్శం లేదు. నాకైతే రాతిపూట భర్త స్పర్శ అవసరమనిపించేది. 
నా రక్తమాంసాలకు స్వాభావికంగా కొంచెం చాంచల్యం ఉంది.... ఆయన మెల్లిగా 
వచ్చి (పక్కగా (ఒకరాతి) వెచ్చగా పడుకొని “కొంచెం జరిగి పడుకో రాణూ!" 
అన్నాడు. 

నా ఏడుపు చూసి కూడా ఆయనకి నా మీద ఇంకా కోపం ఎందుకు? లేనిపోని 


186 బెంగాలీ కథానికలు 


అనుమానమా? లేకపోతే నా మీదేమైనా నమ్మకం లేదా? ఎవళైనా ఆయన చెవిలో 
ఏదైనా ఊదారా? కాని దేవుడికి తెలుసు నేను శారీరకంగా ఏ పాపం చేసి ఎరుగను. 
నేను నిశ్శబ్దంగా ఎడు స్తూన్నాను. 

ఆశ్చర్యం, ఆయన సరిగ్గా నా మనస్సు (గహించుకున్నట్లనిపించింది. 
హఠాత్తుగా తన చేతుల్లో నా ముఖం తీసుకుని ముద్దు పెటి- “లేదు, రాణూ, లేదు, 
నీమీద నాకేం కోపం లేదు. నా కోపం అంతా నామీదే. నన్ను నేనింక 
భరించలేకపోతున్నాను. నువ్వు నమ్ము - నా కడుపులో మంట, నాది దుర్భర 
దుఃఖం రాయా!” 

(పేమ స్వరూపిణీ, త్యాగకీలినీ అయిన వతి (స్తీమోస్తరుగా నేను అన్నాను: “మీ 
దుఃఖాన్ని అంతా నాకు అప్పజెప్పండి”. 

“పిచ్చిదానా! అని ఆయన మాట్లాడకుండా ఉన్నాడు. నన్ను పట్టుకున్న 
ఆయన రెండు చేతులూ వదులైపోయాయి. తర్వాత ఆయన నడుం వాల్చి 
పడుక్కున్నాడు. 

ఆయన చూస్తూనే ఉన్నాడని తెలుసు. ఏదో అనుకుంటున్నాడు. 

“ఏమయిందో! చెప్పవా, బాబూ అన్నాను. : “నీ కాళ్లమీద పడతాను నాకు 


అయన ఏం జవాబివ్వలేదు. ఎప్పుడైనా అనేవాడు: “ఏమీ లేదు”. 

ఆయనకి వచ్చిన బాధలన్నీ రూపాయి పైసలకి సంబంధించినవని 
అనుకున్నాను. వనీ పాటూ లేని వాళ్ల సంగతి ఇంతే." అనేదాన్ని: “బెంగ 
పెట్టుకోకు. ఏదో ఒకటి జీవనోపాధి దొరుకుతుంది....” 

ఇంటి నుంచి ఆయన పారిపోయిన ముందు రాతి - గాఢనిదలో అనేక సార్లు 
ఒక మాట పలవరించాడు. అప్పుడు నేను మేలుకుని ఉన్నాను. ఆయన మాట 
విని చకితురాలినయ్యాను. ఒకసారి చటుక్కున గుండె ఆగిపోయినట్లని పించింది. 
వమాన్నడు ఆయని... 

“దేశదోహి.... నేను _(టెయిటరుని....[ఉయిటరల్‌.... అయ్యో, నేను 
(అయిటర్‌ని”. 

ఆ మాట నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆయన నల్లని మునుగు అప్పుడు 
కొంచెం సడలింది. లేక అదంతా నా ఊహ ఏమో, నేను తప్పుగా విన్నానేమో. 
అప్పుడు నా రక్తం ఎంత చల్లబడిందంకే, గుండెలో మంచు (వవేశించినట్లయింది. 
నిశ్చేష్ట నయిపోయాను. 

ఆ పలవరింపు మాట ఇంతవరకూ నేను మామగారికి చెప్పలేదు. చెప్పాలని 
అనిపించలేదు. నాకు తెలుసు ఏమయిందో నా జీవితం. ఏవో శంఖపు గాజులూ, 


చఉకమేడ వలె 187 


నుదుటిపై తిలకం పెట్టుకుని పరాయి ఇంటిలో కోడలు వేషం వేసుకున్న దాని 
అసత్య జీవితం నాది - దాన్ని మార్చే ఉపాయం లేదు. 

అయినా రక్తంలో ఇమిడిపోయిన ఎదురు 'చూపు ముళ్లు మళ్లీ మళ్లీ నన్ను 
గుచ్చుతున్నాయి. మేడమెట్ల చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో వాయువు 
సుడిగుండంలా వీస్తోంది. ఏదో చప్పుడయింది, డోర్‌బెల్‌ (తిప్పినట్లు. కంగారుగా 
లేచి కూర్చున్నాను. తలుపు వెపు వెళ్లాలి. తలుపు తెరవబడిందో లేదో చెప్పలేను. 
తర్వాత కొంతసేపటికి తెరుచుకుంది. ఒక మనిషి నీడ ఏదో పసుపురంగు రేఖలా 
వణుకుతూ వణుకుతూ కనిపించింది. పూర్తిగా శూన్యంలోని వణుకులోనుంచి ఒక 
వెలుగులా వెలిగి మాయమయింది ఆ నీడ. ఇంతలో వెనుక నుంచి 
పరిగెట్టుకుంటూ వచ్చారు మామగారు. బలంగా ఊపిరి పీల్చుకుంటూ 
అస్పష్టమైన గొంతుతో అన్నారు. వచ్చాడా? సమూ (సౌమేన్‌) వచ్చాడా? 
సమూయేనా? ఎవరు? కోడలా ఓ కోడలా! రాణూ, ఓ రాణూ, మాట్లాడవేం?” 

నేనేం మాట్లాడను? గాలి అలా వీచింది అని ఊరుకున్నాను. వెనక్కి తిరిగి 
చూస్తే అదే చిత్తరువు కంటపడింది గదిలో. కోపంలో చిత్తక్షోభలో దుఃఖంలో దాన్నే 
(బద్దలు గొట్లాలనివిస్తోంది. ఎవరు ' కనుపించడం లేదో వారి నిశ్చలమైన 
(పతిబింబాన్ని చూసి అనాలనిపిస్తోంది. :”ఉయిటర్‌, విశ్వాసఘాతకుడా!” 

4 


(దీవక్‌ మి[తా) 
ఎవరి తలుపు తెరిచానో నాకు తెలియదు వాళ్లని. కానీ వాళ్ల శరీరం (పక్కగా, 


గదిలో ఎత్తు పీట మీద ఉన్న పెద్ద పటం ఎవరిదో తెలుసు. దాన్ని బాగా 
పోల్చగలను. వెంటనే నా మస్తిష్కంలో అగ్ని జ్వాల రేకెత్తింది. చెవుల్లోంచి వేడి 
గాసు బైటకు వస్తొంది. కళ్లు రెండు కోపంతో పెద్దవయ్యాయి. సౌమేన్‌! ఇది 
సౌమేన్‌ గది! ఆఖరికి నేను ఇలా ఇక్కడికే వచ్చి పడ్డాను! 

ఈ (స్తీ మెరుస్తున్న కళ్ల ముందర నా ఆశ్చర్యం గోచరించిందో లేదో చెప్పలేను. 
కాని నన్ను ఆమె చూసి ఉలిక్కి పడింది. వణుకుతున్న గొంతుతో అంది - “ఒక్క 
అడుగు వెనక్కి వేని చెప్పండి - ఏం ఏం కావాలి?” 

సంబాళించుకున్నాను నన్ను నేను. చల్లని గొంతుతో అన్నాను. "ఈ వేళ రాతి 
మటుకు ఇక్కడే ఉంటాను. ఏం గొడవ పెట్టకండి. అందువల్ల మీకేం లాభం లేదు. 
మీకు నేనేం అపకారం చేయను. ఈ ఒక్క ర్యాతీ మటుకు...” 

ఆశ్చర్యంతో వెనక్కి తగ్గింది ఆమె. నేను వెంటనే తలుపు గడియ వేసేశాను. 
ముందుకి ఒక్క గెంతువేసి కూర్చున్నాను. ఒక గ్లాసు మంచినీళ్లు ఇమ్మని 
అడిగాను. (ఫెష్‌ వాటరల్‌!: “ఇంత ర్యాతివేళ ఇక అన్నం తినడానికి ఇష్టపడను. 


186 బెంగాలీ కథానికలు 


ఒక చాప ఉంటే ఇవ్వండి. ఇక్కడే పడుకుంటాను”. 

ఆమె ఏమీ మాట్లాడలేదు. సౌమేన్‌ భార్యా ఈము? అయితే ఇంకా ఈమె 
పుణ్య(స్తీ వేషంలో ఉంది ఎందుకు? అయితే ఈమెకు ఇంకా కబురు అందలేదా? 

జేబులో చెయ్యి పెట్టాను - అయితే ఆవిడ గొడవ పెజ్టేస్తుందేమోనని బై టికి 
తీసేశాను చెయ్యి. గది'లోపల పరికించి చూశాను. రెండు (పక్కలా రెండు 
గదులు. తలుపుకి మురికి పట్టిన కర్ణెను ఉంది. గదిలో ఏమంత ఫర్నిచర్‌ లేదు. 
ఒకట షెల్సు, కొన్ని పుస్తకాలు. ఒక జేబులు, రెండు కుర్చీలు. గోడమీద 
కేలెండరు. ఆ పీట మీద సౌమేన్‌ ఫొటో. ఫొటో కేసి చూస్తే భయం వేస్తోంది. 
ఇప్పుడు సౌమేన్‌ ఇలా అన్నట్లనిపించింది. - “నీ ముఖంలో ఏమీ హంతకుని 
లక్షణాలు లేపు. నువ్వంటే భయపడను, దీపూ...” 

త్వరగానే పంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆమె ముఖం వైపు చూడకుండానే 
గడగడ (తాగేశాను మంచినీళ్లు. నేను గ్లాసు [కింద పెట్టబోయేనరికి ఆమె చేయి 
జాపి దానిని తీసుకుని వెళ్లి పోబోతుంది. నేను విలిచి అన్నాను: “వినండి!” 

ఆమె నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి నిలబడింది. 

“ఇంట్లో ఇంకెవరున్నారూ” 

“నేనూ, "బాబా! (మామ) గారు”. 

“ఆ పటం ఎవరిది - అతనెక్కడున్నాడు?” 

“తలియదు” 

“మీరెవరు?” 

“ఇంటి కోడలును” 

“అయితే ఆ ఫాటో మీ క్రీవారిదా?” 

ఈ 

కొంతసేపు మాట్లాడకుండా ఉన్నాను. 

సౌమేన్‌ భార్య అంది: ఇంకేమైనా తెలునుకోదలచుకున్నారా?” 

“అపును “బాబా అంటే మీ మామగారేనా”. 

అద” 

“మీ ఆయన లేరా?” 

'తెలియదు...మీకు పరుపు తెచ్చి ఇస్తాను”. 

వెళ్లింది సౌమేన్‌ భార్య. అదే సమయంలో కర్టెను తొలగించి హఠాత్తుగా ఆ 
ముసలి గొరిల్లా లోపలికి వచ్చి పడ్డాడు. ...“ఎవరు, ఎవరు వచ్చారు? సమూ? 
ఎవరు -_ఎవరు నువ్వు, ఎవరు మీరు? మాట్లాడరేం? కోడలూ, ఎవరీయన? 

ఆమె వచ్చి అంది : “ఊ ఊరుకోండి బాబో! ఈయన మీ అబ్బాయి 


సేకమేడ వలె 189 


స్నేహితుడు; ఆయన కబురు తీసుకొచ్చారు”. 

నేను ఆశ్చర్య చకితుజ్బయాను. గుండె దారుణంగా కొట్టుకూంటుంది. ఏమిటి 
ఈమె కన్నీ తెలిసినట్లు మాట్లాడుతూంది. లేకపోతే అమాయకపు మామగారిని 
మభ్యపెట్టుతోందా? ఆమె కేసి చూశాను. ఎంత నిష్కళంకమైన చూపు! ఎంత 
కాంతి మంతమైన కళ్లు! ఇంకా ఆ పెదవుల మూలలో దాగీ దాగని దరహాస రేఖ 
ఎందుకు? నా రివాల్వరు జేబులో (తుప్పు పట్టి ఉంది. గుండు తడిసి పోయి, 
టిగ్గరు పట్టేసి ఉంది. గొంతుక నొక్కుకు పోయిన ముసలాయన అడిగాడు 
ఎలాగో: “సమూ ఎలా ఉన్నాడు బాబూ? ఎక్కడున్నాడు? ఏం జేస్తున్నాడు? ఒక్కడే 
పిల్లవాడు - వాడి కిక్కడ భయపడవలసిన దేముంది?...నేను పోలీసు 
సూపరింటెండెంటు దగ్గరకు వెళతాను. నేను రిటైర్డ్‌ గవర్న్‌మెంటు ఆఫీసరుని... 

నెను అడ్డు పెట్టి అన్నాను''అతనికి పోలీసు అంటే భయం లేదు. మీ కొడుకు 
టుయిటర్‌ - విశ్వాస ఘాతకుడు...” 

“ఖబర్జార్‌!” అని మునలి గోరిల్లా అరిచాడు. 

నేను నవ్వాను.. “మీ కోడలిని అడగండి”. 

నేను నిర్జాంతపోయేలా సౌమేన్‌ భార్య అంది: “అవును, బాబా, ఈయన నిజం 
చెపుతున్నారు”. 

“అసంభవం! ఇతను అబద్ధం ఆడుతున్నాడు", అని మళ్ళీ గొడవ చేయడం 
మొదలుపెట్టాడు ముసలాయన - “అసత్యవాది, దుర్మార్గుడు, మాయామయుడు 
అందరూ అంతే. నేనెవరినీ నమ్మను. అందరూ |కైటర్లే. అందరూ విశ్వాస 
ఘాతకులే”. 

సౌమేన్‌ భార్య ముందుకి వచ్చి అంది: “ఏంటండీ, ఊరుకోండి బాబా!” 

ముసలాయన వేలు పెట్టి తలుపు చూపిస్తూ అన్నాడు. “వెంటనే బైటకు 
పోండి మీరు. ఎందుకు ఇలాంటి అబద్దాలు చెపుతారు? పొమ్మనలేదా మిమ్మల్ని? 
పాండి! మా సమూ విశ్వాస ఘాతకుడా?” 

ఈసారి జేబులోంచి రివాల్వరు బైటకు తీశాను. “పెద్ద గొడవ పెట్టకండి. 
వెళ్లండి, మీ గదిలోకి వెళ్లండి. నేను ఈ ర్మాతంతా ఇక్కడే ఉంటాను. మీరు 
అల్లరిపెడితే, (పాణాలు పోగొట్టుకుంటారని జ్ఞాపకం చేస్తున్నాను”. “చూడండి 
మామగారిని ఆయన గదిలోకి తీసుకుపొండి., నా బ్యుర సరిగ్గా లేదు. యూ ఓల్డ్‌ 
ఫూల్‌! “నోరుముయ్‌! గట్టిగా అరవకు”. - 

ముసలాయిన కొంతసేపు నా రివాల్వర్‌ కేసి చూసి రెండు చేతుల్లోనూ ముఖం 
దాచుకున్నాడు. ఏడవడం మొదలుపెట్టాడు. కూర్చుండిపోయాడు. అస్పష్ట 
స్వరంతో అన్నాడు: “చంపెయ్యి - నేను చస్తేనే మంచిది. సమాకి ఏమయ్యిందో 


190 బెంగాలీ కథానికలు 


ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. నేను (బతికి ఏమీ లాభం లేదు!. 

సౌమేన్‌ భార్య మామగారిని ఓదార్చింది. ఈసారి వికటంగా నవ్వింది ఆమె. 
“ఏమయింది? చంపలేవా? గుండు లేదా నీ తుపాకీలో? లేకపోతే ఆటవస్తువా అది? 
అసలు సంగతి తెలుసుకున్నాను. మీరు కుబుసం విడిచి బైటకు రాలేరు. 
దమ్ము లేక అలసిపోయారు. అంతేనా” 

నాకు నిజంగా కోపం రాలేదు. అన్నాను: “'సౌమేన్‌ వంటి పిల్లవాడికి జన్మ ఇచ్చిన 
వారిపై నాకు నిజానికి చాలా ద్వేషం ఉంది. కాని ఈవేళ నేను అలసిపోయాను. 
నాకు కొంచెం ఆశయం ఇచ్చి పడుకునేందుకు అవకాశం ఇస్తే తర్వాత సంగతి 
తర్వాత ఆలోచిస్తాను”. 

ముసలివాణ్ని (పక్కగదిలోకి తీసుకు వెళి, తన గదిలోకి తిరిగి వచ్చింది ఆమె. 
నాకు పరుపు తీసుకు వచ్చింది. (పక్క వేసి అంది: “పడుకోండి. నాకూ ఈ వేళ 
చాలా నిద వస్తోంది. మల్లీ....” 

(పక్కమీద పడుకుని అన్నాను: “ఆగారేం? మళీ?” 

“మీకు ధన్యవాదాలు”.. అని వెంటనే వెళ్లిపోయింది సౌమేన్‌ భార్య. 

నాకు నిదపట్టలేదు. రాదు. ఆ ఫొటో! సౌమేన్‌! సౌమేన్‌! కాలువ (పక్కన 
అతని శ్వాననాళాన్ని నేను తెగ్గొట్టాను. శవాన్ని కాల్చి పారేశాను. ఇప్పుడు ఆ 
గదిలో ఏమయిందో ఒక అస్పష్టపు శబ్దం వల్ల ఊహించగలను. చేయగా మిగిలిన 
వని ఇప్పుడు చాటుగా పూర్తి అయింది. సౌమేన్‌ భార్య మంగళ సూతాన్ని 
తెంపేసింది. నుదుట బొట్టు చెరిపేసింది. పెట్టిలోంచి సౌమేన్‌ పంచె బైటకు 
తీసింది. దానిపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె రోదన శబ్దం హెచ్చింది. 
మండుకుండ లో ఆవిరిలాగ, పాగమంచులాగ, మర్మచ్చేదమూ, సర్వవ్యాప్తమూ 
అయిన ఆమె విలాపం మెల్లిమెల్లిగా తలుపులను (బద్దలు కొట్టి పై పైకి వచ్చి 
వినపిస్తోంది. 

కొంతసేపు నేను చెవి మూసుకుని ఉండిపోయాను. చింతాకుల జగత్తునుంచి 
పారిపోయే ఉపాయం లేదు- అని అనిపించింది. ఇక అదే మహాకాళ సర్పం - 
దుంఖ సర్ప అడుగడుగునా (పాకి ఆఖరికి ఊపిరాడక ఆగిపోయింది. కొంబెంగాలి 
పీల్చుకోవాలి, కాస్త గాలి! 

ఆ తర్వాత తెల్లవారే ముందు కాస్త కునుకు పట్టింది. కల వచ్చింది. అందులో 
వేల కొలదీ సౌమేన్‌ ఫ్లాటోలు నాలుగు వైపులా వ్యాపించి ఉన్నాయి. పృథివి అంతా 
వ్యాపించి పోయాయి. 

చిందరవందరగా అల్లరిచిల్లరిగా కూలిపోయిన పేకమేడలా ఉన్న సౌమేన్‌ 
ఛాయాచితాల మధ్య ఎంత వెదికినా నా కొక మార్గం కనుపిస్తుందన్న ఆశ లేదు.... 


* ('దేశ్‌, 13768 (శావణ మాసం 15-బెంగాలీ సంవత్సరం) ' 


ఒక సాయం సంధ్య రెండు ముఖాలు 


మతినందీ 


హౌరా స్టేషను విశాలమైన రేకు షెడ్డు (కింద నిలబడి ఇద్దరు అక్కచెల్లెళ్లు 
మాటిమాటికి నాలుగువెపులా చూస్తున్నారు. వచ్చిపోయే (పతివ్యక్తినీ పరిశీలించి 
తిలకిస్తున్నారు. అల్లా చూస్తున్న వాళ్లిద్దరినీ ఎవరూ _శద్ధగా పరికించలేదు - ఎవరి 
మటుకు వాళ్లు తమ గొడవ, తమ హడావుడిలో ఉన్నారు. వాళ్లూ అలాగే 
ఉన్నారు. 

విశాలమై న స్టేషను ఫాట్‌ఫారంపై నిలబడి, ఆ రణగొణ ధ్వని మధ్య వాళ్లు అలా 
నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. స్టషనులో జనం అందరూ కలిసి ఏదో అలా కబుర్లు 
చెప్పుకుంటూ ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లిళ్లూ ఒకళ్ల ముఖంలొకి ఒకళ్లు 
చూసుకున్నారు. అకస్మాత్తుగా మాటలు ఆగిపోయాయి. చెల్లాయి (వేలుతో 
చూపిస్తూ అంది: “అదిగో!” వాళ్లిద్దరూ లౌడస్పీకరు కేసి చూశారు. 

చెల్లాయి గొంతు సవరించుకుని అంది: “ఇప్పుడేం చేద్దాం?” 

అక్కయ్య మరో దిక్కుగా చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయింది. గోడకు 
ఆనుకుని అన్నయ్య తలకట్టుకి మధ్య (వేలు నడిపిస్తున్నాడు. ఈసారి "పూ' అని 
చేతిలోంచి ఆ పీకిన జుట్టు అవతల పారేస్తున్నారు. 

పెద్దక్క అంది: "నడు, అదే వైపు”. 

వాళ్లు నిశ్శబ్దంగా గుంపు మధ్య లోంచి నడుచుకుంటూ ఉత్తర ధైక్కుగా సాగారు. 
బుకింగ్‌ ఆఫీసు ముందు ఉన్న క్యూలోని మనుషులను దాటి; నేలమీద, బల్లల 
మీద ఇక్కడా అక్కడా చిందరవందరగా కూర్చునీ, వడుక్కునీ ఉన్న జనాన్ని దాటీ, 
నోరు తెరిచి తచ్చాడుతున్న మానవులను దాటే: ఇద్దరు అక్క చెల్లెళ్లు మూడవ 
తరగతి వెయిటింగు రూంలో ప్రవేశించారు. ఒక బెంచి మూలలో ఇరుక్కుని 
ఇద్దరూ కూర్చున్నారు. కిటికీ లోంచి రోడ్డు కనిపిస్తుంది. బస్సులు వరుసలో 
నిలబడి ఉన్నాయి. ఇళ్ల మధ్య నుంచి పేలవమైన వెలుగు. అసహ్యమైన కంపు. 
నీటి కుళాయి. టిక్కెట్ల కోసం ఆడవాళ్ల క్యూ. ఇంకా (పైయిను కోసం 
ఎదురుచూస్తున్న దూర య్మా;తికులు. 

“అక్కా, మంచి నీళ్లు కావాలి. 

“వెళ్లి (తాగిరా” 

చెల్లెలు వెపు చూస్తూనే ఉంది. వంగుని కుళాయి గొట్టం లోంచి నీళ్లు 
తాగుతోంది. అక్క కొంచెం అశాంతంగా ఉన్నట్లుంది. చెల్లెలి కుర్తా పక్కలమ్మట 


192 బెంగాలీ కథానికలు 


కొంచెం చిరిగింది. చేతిలో కూజా పుచ్చుకున్న ఆ మనిషి ఏమిటి ఆమె కేసి తదేక 
దృష్టితో చూస్తున్నాడు? 

“తూఫాన్‌ ఎక్సెన్‌ ఈ రోజు లేటు”. 

ముఖం (తిప్పింది అక్క. తన (పక్క ఆవిడ ఏదో అంటోంది. “ఎంతసేపు ఇలా 
ఎదురుచూస్తూ వుండాలోమరి”. 

“ఎవంనా వస్తున్నారా” 

ఆమె నవ్వింది. నవ్వుతూ నవ్వుతూ గది చుట్టూ చూస్తూ అంది: 

“నిన్న వస్తానని ఉత్తరం (వాసాడు. వచ్చి అంతా చూసి తిరిగి వెళ్లిపోయాను, 
రాలేదు”. 

అక్క నిలబడింది. ఆమెకు చెల్లెలు కనిపించడం లేదు. 

“ఎక్కడకు వెళుతున్నారు? ఎవరికోసం రాలేదా మీరు?” 

“లేదు, నేను వెళ్లడం కోసమే వచ్చాను”. 

అక్క కబుర్లు పెంచలేదు. స్టేషను విశాలమైన షెడ్డు (కింద మనుష్యుల 
గొడవలోకి వచ్చి నిలబడింది. వచ్చి చెల్లెలు కోసం వెతుకుతోంది. అడుగు మెల్లిగా 
మెల్లిగా వేసుకంటూ స్టేషనుకు ఉన్న అనేకమైన జెట్‌ గేటులలో ఒక దాని దగ్గర 
చేరుకుంది. ఆడ నుంచి హౌరా (బిడ్డి కనువిస్తుంది. అది దాటితే కలకత్తా నగరం 
వస్తుంది. వాళ్ల ఇల్లు కలకత్తాలో ఒక సందులో ఉంది. ఆ ఇంటిలోని (గౌండుపోర 
లో ఒక వాటాలో ఆమె, తన తల్లి, అన్నా, తమ్ముడూ, చెల్లెలుతో కలిసి ఉంటోంది. 
వాళ్ల వాటాలో శీతకాలం ఎక్కువ చలిగా వేసవికాలం ఎక్కువ వేడిగా ఉంటుంది. 
దక్షిణ సమీరం అంతా వాళ్ల పై కప్పు పై నుంచే దాటిపోతుంది: గాలీ, మేఘం, ఎండ, 
సాయంతపు సొగసూ వాళ్లకు తెలియవు. స్నానం చేసాక సాయంతం డాబా పె 
విహరించేందుకు అవకాశం లేదు. ముక్కుకి ఏదో ఒక మందు చెట్టు వాసన 
తగులుతుంది. వాళ్ల తండిని స్మశానానికి తీసుకు వెళ్లి ట్వుడు అన్నగారు ఒక 
సీసా తెచ్చాడు; దాని మోస్తరుగా వాసన వస్తోంది ఇప్పుడు ఖాళీ సీసా బల్లి అట్టే 
బెట్టుకుంది. ఎక్కడికి వెళ్లిపోయింది చెల్లాయి? 


“ఢిల్లీ చూడండి, ఆ(గా చూడండి” అంటూ చేతితో హాండిల్‌ (తిప్పి కుతుబ్‌ 
మినార్‌, తాజ్‌మహల్‌ మొదలైన వాటి బొమ్మ ఒక్కొక్కటి (తిప్పుతూ, ఒకతను 
సరాసరి కంఠంతో అరుస్తూ అదోలా ముఖం పెట్టి నవ్వుతున్నాడు. స్టేషనులోని 
స్తంభానికి (వేళ్లాడేనిన బొమ్మలు చూస్తూండగా చెల్లాయికి అతడిపై మనస్సు 
లగ్నమయింది. చాలా రోజుల తర్వాత ఒక (కొత్త బైస్కోపు వచ్చింది. ఒక రోజున 
అతణ్ని అడిగింది -.ఢిల్లీ, అగా మొదలైన నగరాలు ఎప్పుడైనా చూశావా లేదా 


ఒక సాయం సంధ్య రెండు ముఖాలు 193 


అని. అతను అడిగిన మాటకు సమాధానం ఇయ్యకుండానే, ఆ బాక్సు 
ముందు కన్ను పెట్టి వింతగా ఉన్న తలకాయల బొమ్మల్ని చేత్తో ఈగల్ని 
తోలినట్లుగా, తిప్పుతూ చూస్తున్నాడు. 

ఆ మనిషి పైనే బెల్లాయి మనస్సు లగ్నమయింది. చాలా రోజుల తర్వాత 
ఊళ్లోకి ఒక (కొత్త బెస్కోపు వచ్చింది. ఆ మనిషి వస్తాడా రాడా అని చెల్లాయి చాలా 
రోజుల నుంచి తర్కించుకుంటోంది. తర్కించుకుని, కుతుబ్‌మినాల్‌ 
తాజ్‌మహల్‌, విమానం ఎక్కడం, మొదలై నదంతా (రావణుడు జటాయువుతో 
యుద్దం చేసినట్లుగా, తన కళ్ల ముందు చితించుకుంది. ఎద్వర్జయిజుమెంటు 
బొమ్మలు చూస్తూండగా ఆమెను దూసుకుంటూ వచ్చింది ఒక నూతన వధువు. 
ఆమెను చూడగానే తన వైపే చూస్తున్నట్లు (గహించుకుంది. బొమ్మపై అక్షరాలు 
ఇంగ్లీషులో వాయబడి ఉన్నాయి. గొణుక్కుంటూ ఆ అక్షరాలు చదెవింది. వాలు 
చూపుతో వధువు వైపే చూసింది. ఆమె బట్టల నుంచే పియకరమైన సుగంధం 
వస్తోంది. మెల్లిగా ఒక దిర్హమైన నిట్టూర్పు విడిచింది చెల్లాయి. ఆ సువాసన 
చాకలెట్‌ పై కప్పిన కాగితంలోంచి వచ్చినట్టుగా ఉంది. 

“ఏ మాతం అందంగా లేదు” 

బెల్లాయి మెడ (తిప్పంది. వధువు బొమ్మ వెపు చూపించింది. 

“దనరా పండుగల్లో వెళ్తాను. బాబోయ్‌! రానూ పోనూ (పయాణం ఎంత చిరాకో, 
హోటళ్లలో రేట్లు ఎంత పెరిగిపోయాయో”. 

చెల్లాయి చాలాసేపు ఆ వధువు సుగంధాన్ని తన గుండెలోకి పీల్చుకుంది. 
అంది- అందంగా లేదన్నారు, అక్కడ ఇలాగా”. 

“ఏమీ బాగుండలేదు. అవన్నీ అఢవుల బొమ్మలు. అక్కడకు ఎవరు 
వెళతారు? అంతకంటె ఆ బొమ్మ, కోనారక బొమ్మ - అక్కడ చూడవలసినది 
నిజంగా ఉంది". 

“మీరు వెళ్లారా అక్కడికి?” 

“మా బావ వళ్లాడు. 

“ఇప్పుడెక్కడికి వెళుతున్నారు?” 

“"రాణీగంజ్‌” 

“ఎవరి దగ్గరికి వెళతారు? 

ఈసారి వధువు నవ్వింది. బొమ్మలో అంత అందం గానూ నవ్వింది. తర్వాత ఏదో 
అనబోయి అనకుండానే మల్లీ నవ్వింది. ఆమెను చూసి చెల్లాయి కూడా నవ్వింది. 

“వచ్చే ఏడాది ఆయనకు సెలవు దొరికితే నన్ను కాశ్మీరు తీసుకు వెళతారు”. 

“అక్క /వ నంబరు ప్లాట్‌ఫారం నుంచి వెళుతుంది, ఇప్పుడే”. 

బండి నడుస్తూండగా సూట్‌కేన్‌ పట్టుకుని వచ్చాడు ఒక నిక్కరు వేసుకున్న 


చిల్లు 


194 బెంగాలీ కథానికలు 


కురవాడు. పేము బుట్ట చేతుల్లో ఆడిస్తూ, వధువు అంది: “నరే, నడు”. 

వాళ్లు వెళ్లిపోయారు. అడుగులో అడుగు వేసుకుంటూ, రెయిలింగ్‌ పైన చేయి 
వేసుకుంటూ, 7వ నంబరు పాటు ఫారం పై నిలబడ్డ (కయిను వైపు వెళ్లింది - 

చెల్లాయి. 

అయినా ఇంత గొడవ ఏమీ వినిపించలేదు. స్తంభానికి వీపు ఆనించి కొయ్యలా 
నిలబడి పోయింది. నెత్తి మీద ఎరటోవీ, ఖాకీ బట్టలు ధరించిన వ్యక్తి ఈ వైపూ, 
ఆ వైపూ చూసుకుంటూ ఆమె వైపే వచ్చాడు. అక్క ఇదంతా ఏమీ వినిపంచుకో 
లేకపోతోంది. (పక్క నుంచి వెళ్లిపోయాడు వ్యక్తి. వెళ్లేటప్పుడు ఒక్కసారి చూశాడు 
అక్కయ్య అనుకుంది. వెయిటింగ్‌ రూం లోకి వెళ్లి ఎధురుచూస్తే మంచిది అని. 
బహుశా చెల్లాయి అక్కడే ఉంటుంది. 

బెంచి పై ఖాళీ లేదు. అక్కయ్య గోడకు ఆనుకుని నిలబడింది. ఇంత్మకితం 
పలకిరించిన ఆవిడే ఎక్కడినుంచో తిరిగి మల్లీ వచ్చింది. కూర్చునేందుకు చోటు 
లేక ఆమె వద్దకు వచ్చి అంది - “లేదు, ఇంకా రాలేదు”. 

“ఎవరు వస్తారు?” 

ఏదో మాట మాట్లాడాలని ఆమె అడిగింది; అడిగి ఊరుకొంది. ఊరుకుని 
చూసేసరికి, ఆవిడ రెండు ముఖాలంత పెద్దగా ఉన్న రెండు కళ్లూ పెద్దవిచేసి, 
చుబుకం (క్రింద రెండవ చుబుకం వణుకు తూండగా అంది: “ఎవరేమిటి? ఎవరూ 
లేదు”. 

మరో గొంతుతో సరిగ్గా అదే మాట. బు(ర లోపలతాపం పెరుగుతోంది. రెండు 
రూపాయిలిచ్చి పెద్దమ్మ అంది: “ఇంత ముందుగా వస్తే నేనేం చేయగలను?” 
ఇంటి (పక్కవాళ్లు ఎవరో వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు పెద్దమ్మ “ఎవరేమిటి? 
ఎవరు లేరు” అని అనడం ఎంది అక్కయ్య. 

"౩0౦ రూపాయలు ఎక్కువ జీతం వస్తుందని 150 మైళ్ల దూరం పోయాడు 
నౌకరీ కోసం. దానికేం అవసరముందో తెలీదు. స్కూలులో నేను సంపాదించే దానికి 
అతని సంపాదన కూడా కాస్త కలిస్తే ఏడుగురు మనుష్యుల సంసారం ఏదో బాగా 
గడుస్తుంది". 
అక్కయ్య తల ఆడించింది. 

“నా మాట ఎప్పడూ వినడు. 8 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అయినా మా పెళ్లి 
ముందు నా డబ్బు ముట్టుకోలేదు”. 

“ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు?” 

““డి.వి.సి. (దామోదర్‌ వాలీ కార్పోరేషన్‌) లో”! 


ఒక సాయం సంధ్య రెండు ముఖాలు 195 


“మా అన్నయ్య అక్కడ పనికి పయత్నించాడు. కాని అతనికి దొరకలేదు”. 

“అదేంటి వాళ్లు చాలా మంది _పపయత్నించిన వాళ్లకు పనికల్పించారే! ఇంకా 
ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో కనుక్కుంటాను. సరే ఇక్కడే ఉంటారా? (టెయిును 
బము అయిపోయిందా?” 

“లేదు లేదు, మాాటెయిను టైము అవలేదు. నేను ఉంటాను”. 

ఈసారి అక్కయ్యకి ఏమీ వినపడలేదు. ఆవిడ గుండెలో మట్టుకు 
(పతిధ్వనిస్తోంది. “నేనుఉంటాను, నేను వెళ్లను” అని. 

“నేను ఇంకో సారి బాగా చూసి వస్తాను". 

పెద్దమ్మ వెల్లింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెల్లింది ఆవిడ. 
అంతమంది జనం మధ్య ఆవిడ అదృశ్యం అయింది. అక్కయ్య వెనక్కి వచ్చింది. 
స్టేషను గేటు దగ్గరకు వచ్చి నిలబడింది. సాయంతం ముగుస్తోంది. బస్సు 
స్టాండులో ఆఫీసు నుంచి తిరిగి వచ్చే వాళ్లు కిటికీ లోంచి బైటకు చూస్తున్నారు. 
తుప్పు పట్టిన పెట్టిలా ఉన్నాయి వాళ్ల ముఖాలు. హౌరా బిడ్డిలో ఎండ _కమంగా 
క్రిణిస్తోంది. స్టీమర్లు గంభీరమైన శబ్దాలు చేస్తూ నడుస్తున్నాయి హుగ్లీ నదిలో. 
(టాలీ వాడు హౌరా బిడ్డి ఎత్తు పైకి వంగుని (టాలీని ఈడుస్తున్నాడు. (డైవరు 
బస్సు దిగి బీడీ పాగ ఆకాశంలోకి వదులుతున్నాడు. సాయంతం అయి 
పోవచ్చింది. 'లిలియా'లో పభుత్వ అనాధ బాలికల వసతి గృహం ఉంది. 
పారిపోయి వచ్చిన ఆడపిల్లలను మొట్టమొదట అక్కడ ఉంచుతారు పోలీసులు. 
“నేనిక్కడే ఉంటానంటున్నాడు, నాకు ఇల్లు లేదు, ఎవ్వరూ లేరు అని 
అనగలవా?” అలా అంటూంటు అన్నగారి ముఖం ఈ సాయంకాలం లాగే 
అయిపోయింది. 

అక్కయ్య మళ్లీ స్టైెషను షెడ్డు (క్రిందకు వచ్చింది. 

రెయిలింగ్‌ పట్టుకుని (కైయిను వెళ్లడం చూసింది చెల్లాయి. _కొయినులోని 
కిటికీ లోంచి ముఖాలు ప్లాట్‌ఫారం వైపు చూసి నవ్వుతున్నాయి. నవ్వుతూ నవ్వుతూ 
వెళ్లిపోయారు. అల్లాగే ఆమెకు కూడా వెళ్లాలని ఉంది. రైల్వే లైను పన అయి 
మూలగా ఒక (బిడ్డి ఉంది. ప్లాట్‌ఫారం (పక్క నుంచి నేల ఎత్తు చేని (బిడ్డికి (తోవ 
నిర్మించారు. చేతుల్లో సంచులు పట్టుకుని ముగ్గురు మనుష్యులు ఆ _తోవమ్మట 
నడుస్తున్నారు. వాళ్లు ఏదో కొండ ఎక్కినట్లు ఎక్కుతున్నారు.... తర్వాత ఆమె 
తనకోసం అక్కయ్య ఎదురు చూస్తో వుంటుందనుకుంది. 

వెయిటింగు రూంలో అక్కయ్య కనుపించక పోయేసరికి ఆమె తిరిగి షెడ్డు 
(కిందికి వచ్చేసింది. తూకం చూసుకునే మెషీన్‌ పై ఒక వృద్ధుడు బరువు 
చూసుకుంటున్నాడు. వృద్ధుడు ఆ వివరాల కార్డు చదివి హడావుడిగా 


వెల్లిపోయాడు. 

“ఇంక మూడే నిముషాలు ఉంది. ఇంకా రాలేదు. ఎంత బాధ్యతారాహిత్యం. 

ముఖం (తిప్పి చూసింది చెల్లాయి. 6,/గురు బాలబాలికల గుంపు ఒకటి 
కనుపించింది. 

“దాని కోసం ఎదురు చూస్తే, మనం (పెయిను మిస్సు అవతాం”. 

“అయితేనేం?” 

వాళ్లల్లో వాళ్లు ఆలోచించుకుంటూ వ్యాకులంగా ఉన్నారు. కొంతసేపయే సరికి 
కళ్లజోడు పెట్టుకున్న అమ్మాయి ఒకర్తె ఇవతలకు వచ్చింది. బాగా చిక్కిపోయిన 
పిల్ల 7వ తరగతి చదువుతూ ఉంటుంది బహుశా. ఆమెను చూసేసరికి 
చెల్లాయికి అనిపించింది - దీన్ని గురించే ఆ గుంపు చర్చించు కున్నారని. 

“వాళ్లు ఇప్పుడే వెల్లిపోయారు”. 

“వెళ్లిపోయారు!” 

ఆ పిల్ల చేతిలోని చర్మపు సంచి బాగా గట్టిగా నొక్కిపట్టుకుంది. ముక్కు మీద 
కళ్లజోడు సద్ది కూర్చుంది. “నేనేం చేయాలి!” అంటూ ఆలోచిస్తున్నట్లు కూర్చుంది 
తర్వాత. 

“ఒక్కర్తెవూ వెళ్లలేవా?ి” 

“ఎందుకు వెళ్లలేను? వాళ్లందరితోనూ కలిని ఇంటికి వెళితే (తోవలో ఏమీ బెంగ 
ఉండదు" అని అంటూ, “అరే” అని లేచ్చి కూర్చుంది ఆ పిల్ల. ఒక పిల్లవాడు 
గాభరాపడుతూ వచ్చాడు. అతడినే ఇప్పడే ఆ బాలబాలికల గుంపులో చూసింది 
చెల్లాయి 

“మీరు ఇదే రావడమా?” అని అడిగాడు విల్లవాడు. 

“అవును! మీరు?” 

“అల్లాగయితే!” (పైయిను వెళిపోయింది. “ఉన్‌. ఒక డొక్కు (టాము 
ఆగిపోవడం మూలాన ఇంత గొడవ జరిగింది”. 

“ఈ ఊరేగింపు ఎప్పుడు ఆగుతుందో! పోనీ, ఇప్పుడేం చేయాలి. వెళ్లడానికి 
వీలు లేదు”. 

“ఇంట్లో తిరిగి వచ్చేసరికి రాతి 10,11 అవుతుందని చెప్పి వచ్చాను. పెళ్లివారి 
ఇల్లు. ఇప్పుడే తిరిగి వెళితే వాళ్లంతా నవ్వుతారు!” 

“నడవండి. (పెయినులో 'బ్యానదేల్‌ షికారు వెళ్లి తిరిగి వద్దాం”. 

“కాని ముందు కొంచెం ఏదైనా తిందామా?” 

వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు. అదే సమయంలో స్టేషనులో లైట్లన్నీ వెలిగాయి. 


ఒక సాయం నంధ్య రెండు ముఖాలు 197 


ఒక (పియిను వచ్చింది. (తోసుకుంటూ జనం ఎక్కుతున్నారు, దిగుతున్నారు. 
ఇంతమంది జనాన్ని చూసేసరికి చెల్లాయికి బాగుండలేదు. తిరిగి వెయిటింగు 
రూములోకి వెళ్లింది. 

తమ్ముణ్ని లెంపకాయ కొట్టి అంది తల్లి: “సిగ్గులేక పోతే ఇంకొంచెం ముందు 
వెళ్ళలేక పోయావా?” ఎక్కడో పెల్లి వారి భోజనానికి పిలుపు లేకుండా వెళ్లి వాళ్లచేత 
దెబ్బలు తిన్నాడు. 

అక్క ముఖం కేసి చూసి అకస్మాత్తుగా “హ,హా అంటూ లేచాడు. అప్పుడు 
ఆమె తమ్ముడి ముఖం మిద లెంపకాయ గుర్తు చూసింది. 

మరొక చిత్తరువు దగ్గరగా అక్కయ్య ముందుకు సాగింది. గోడ తీగ మీద నుంచి 
తెగిపడి ఉన్న ఫొటో దగ్గరగా వెళ్లింది. అద్దం పైన తన ముఖం (పతిబింబించింది. 
తన ముఖాన్ని బాగా చూసేందుకు కొంచెం వెనక్కు తగ్గి మూలగా చూసేసరికి 
అనిపించింది- "ఎంత అవకరం! ఎంత భయంకరం! అన్నగారు దుఃఖిస్తూ అన్నాడు 
ఒక రోజున: “నేనేం చేయను? నేనేం చేయను? పయత్నించాను”. గాజు 
పెంకులన్నీ ఏరి అన్నగారి ముఖం చూసింది. అతని లాగే ఒక మమతలో 
సతమతమవుతూ ఉండిపోయింది. తీగనుంచి ఫొటో పడిపోవడం గురించి ఇంకా 
దుఃఖించింది.... 

_అక్కయ్య ఆ పెద్దమ్మను చూసింది. మొగవాడి చేతిలో బెడ్డింగు, సూటుకేసూ; 
అతను మాట్లాడడం లేదు. ముందుకు వెల్లి అక్కయ్య పెద్దమ్మ చేయి 
పట్టుకుంది. 

పెద్దమ్మ బుజాలు ఆడించింది. 

“ఆయన చిరునామా ఇయ్యండి. అన్నయ్యకు పంపుతాను”. 

ఆ మాట అని ఆ పెద్దమ్మ కేసి చూసింది - రెండు ముఖాలంత పెద్దవైన రెండు 
కళ్లు. ఊగిసలాడే రెండవ చుబుకం, కుంపటి లోంచి తీసిన మట్టి ముద్దలాంటి 
పెదవులు గల పెద్దమ్మకేసి. 

"అక్కడ ఉద్యోగాల తగ్గింవు గురించి నోటీసు ఇచ్చారు". 

పెద్దమ్మ వెళ్లిపోవడం చూస్తే అక్కయ్యకు బుజాల మీద బెడ్డింగూ, నూటుకేసూ 
పెట్టినట్లుంది. చూడగా చూడగా అక్కయ్యకు కునుకు వచ్చేలా ఉంది. కంటి 
రెప్పలు బరువెక్కాయి. ఎల్లాగో నాలుగు వెపులా కళ్లు తెరిచి చూసేసరికి చెల్లెలు 
ఎదురు చూస్తోందేమో అనిపించింది. 

వెయింటింగు రూంకి తిరిగి వచ్చి చెల్లెలిని చూడగలిగింది. 

ఇద్దరూ మాట్లాడకుండా (పక్క(పక్కగా కూర్చున్నారు. ఒక మాటు అక్కయ్య 


198 బెంగాలీ కథానికలు 


అంది? “ఇక్కడ కూర్చుని ఏం లాభం? అలా వెళదాం రా”. 

వాళ్లు మెల్లిగా తలవంచుకుని నడుస్తూ స్టేషను మరో మూలకు వెళ్లారు. 
చెల్లాయి అంది: “మనం ఇప్పుడు ఏం చేద్దాం?” 

అక్కయ్య నిలబడి ఆలోచించింది: “కాస్సేపు నిలబడదాం”.... 

రెప్పారెంటు తలుపులు తెరుచుకుని ఆ బాలబాలికల జంట బై టకు వచ్చారు. 
చెల్లాయి అనుకుంది, “వాళ్లిపుడు షికారు వెళతారు”. 

దగ్గు వచ్చి ఉమ్ము వేసింది. అక్కయ్య ఆమె వీపు మీద చేత్తో నిమిరి గుండె 
దగ్గరగా తీసుకుంది ఆమెను. 

అంది: “ఏంటన్నావు?” 


లం లేదు” 
“నీకు ఆకలేస్తుందా?” 
“లేదు” 


మళ్లీ రెప్పారంటు తలుపు తెరుచుకుంది. చప్పుడు వినపడింది. విని 
కునుకుతూ కునుకుతూ ఉండడం మొదలుపెట్టింది. (కుయిను కూత కూసింది. 
చెల్లాయి అంది: “శంఖంలా ఊదింది కాదూ?” 

“అవును” న్‌ 

“అక్కా నీకు జ్ఞాపకం ఉందా, నాన్నతో వెల్లి గంగానది ఒడ్డున ఒక ఎంజిను బండి 
ఎక్కాం". 

“ఉంది” 

“డైవరుకి ఒక బంగారు పన్ను ఉంది. నన్ను కౌగలించుకున్నాడు". 

“అతను ఎంజిను బండి బూరా నొక్కాడు. నువ్వే భయపడి అతని గుండెలో 
నీ ముఖం దాచుకున్నావు. 

చెల్లాయి నవ్వింది. 

అక్కయ అంది: “అదుగో చూడు!” 

పెల్లి చేసుకుని వరుడు వధువుతో ఇంటికి వెళుతున్నాడు. (కొత్త _టంకు పెట్టి; 
(కొత్త మంచం పరుపూ, (కొత్తవీ గట్టివీ వుస్తాలు. భయంతో ముడఛుకు పోయినట్లు 
నడుస్తోంది నూతన వధువు. , వరుడు సిగరెట్టు పాగ గుప్పుగుప్పుమంటూ 
పీలుస్తున్నాడు. 

“అక్కా, జుట్టు చూశావు? ముందు పలచబడింది” 

“అవును” 

“వరుడు చాలా పెద్దవాడేం”? 

“అవును” 


ఒక సాయం సంధ్య రెండు ముఖాలు 199 


“అన్నయ్య ఆ స్నేహితుడింకా రాలేదేమో!” 

“ఎవరికి తెలుసు?” 

“మంచి సరదాగా కబుర్లు చెపుతాడేం!” 

అక్కయ్య ఇంక జవాబు చెప్పలేదు. 

“ఒక రోజున చాకలెట్టు తీసుకొచ్చి ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా?” జవాబు 
ఇవ్వకపోయినా చెల్లాయి ఊరుకోలేదు.” “నువ్వంటే అతనికి అంత ఇష్టం అంది 
అమ్ము”. 

“నోరు మూసుకో ఇంక". 

చెల్లాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దగ్గుతో వంగి పోయింది. పేలవమైన 
గొంతుతో అంది: “మంచినీళ్లు తాగుతా” 

“వెళి తాగు” 

చెల్లాయి వెళ్లలేదు. అక్కయ్యకు కునుకుపాట్లు వస్తున్నాయి. 

తదేక దృష్టితో ముందుకు చూనింది. ఆ సంగతి కనిపెట్టి చెల్లాయి అంది: 
"ఇప్పుడు మనం ఇంకేం చేద్దాం?” 

"తెలియదు" 

“అన్నయ్య ఏమని చెప్పాడు” 

అక్కయ్య ఆలోచిస్తున్నట్లు అభినయించింది. 

“అతను ఈసారి వస్తాడా?” 

“వం?” 

“మనం ఇంకెందు కొచ్చామనుకుంటున్నావు?” 

అక్కయ్య కళ్లు (తిప్పి నాలుగు వైపులా చూసింది. మనుష్యులు, లైట్లు, 
శబాలూ కనువించాయి, వినిపించాయి; ఇంకా తదేకదృష్టితో చూస్తూ ఉంది. 
తర్వాత నిద గొంతుతో అంది: “మనం ఎదురుచూద్దాం. అతను వస్తాడు, 

అడుగుతాడు - కూడా ఎవరు వచ్చారు, ఎక్కడకు వెళుతున్నారు ఎందుకు 
వెళుతున్నారు. మనిద్దరం బొంబాయి వెళదామని” కూడా ఎవరూ లేరని, అక్కడ 
సినిమాలో నటిద్దామని వెళుతున్నామని" చెపుతా. అప్పుడు అతను మనల్ని 
పట్టుకు తీసుకు పోతాడు. చిరునామా కనుక్కుంటాడు. మనతో చెప్పడు. ఇంక 
ఆ పైన మనని ఏదో అనాధాశమంలో చేర్చేస్తాడు”. 

“అక్కడేం చేయాలి? 

“తెలియదు” 

“అక్కా, నడు, పారిపోదాం”. 


ఒక్కొక్కటే అక్కయ్య కలలు కల్లలౌతున్నాయి. చల్లని గొంతుతో అంది 


200 బెంగాలీ కథానికలు 


“ఎక్కడకు పారిపోదాం?” 

“ఎక్కడికో ఓ చోటకి. 

"అటుపైన? 

చెల్లాయి ఊరికే చూస్తూ ఉండిపోయింది. అక్కయ్య బెయ్యి జాపి అమెను 
గుండెకు చేర్చుకుంది. ముఖం పట్టుకుని అందె: “భయం వేస్తోందా?” చెల్లాయి 
గుండెలో ముఖం దూర్చి తీవంగా వణుకుతోంది. ఆమె వీపు మీద చెయ్యి వేసి 
అక్కయ్య ఆమెను తిన్నగా కూర్చోబెట్టింది. 

అప్పుడొకరు అనుకున్నారు: “మానవుల ముఖాలు తుప్పు పట్టిన డబ్లాలా 
ఉంటాయి”. 

మరాకరు చూసారు: “నవ్వుతూ నవ్వుతూ (టెయిను ముఖం వెళిపోయింది”. 


(ఏరిన కథలు, 1971) 


అనావృష్ట 
నునీల్‌ గంగోపాధ్యాయ్‌ 


ఛివ్‌దేవానుంచి డాల్టన్‌ గంజి వెళ్లే తోవలో బండి చెడిపోయింది. తళ తళ లాడే 
క్రొత్త స్టేషను వాగను ఇంత అకస్మాత్తుగా చెడిపోతుందని ఎవరూ కలలోనైనా 
అనుకోలేదు. బిడ్డి రాగానే దానికి ముందు ఉన్న ఎత్తు ఎక్కడంలో రెండు 
మూడుసార్లు నీరసమైన చప్పుడు చేస్తూ కాస్సేపటికి పూర్తిగా ఎప్పుడైతే 
ఆగిపోయిందో బండి, అప్పుడు (పయాణీకులు ఒక్కరూ కూడా ఏమీ లెక్క 
చేయలేదు: “ఆగింది, మళ్లీ అదే వెళుతుంది” అని అనుకుంటూ ఎవరి మనస్సుకి 
తోచినట్లు వాళ్లు కిటికీలోంచి బైట (పకృతి దృశ్యాన్ని తిలకిస్తున్నారు. భేమ్‌కా 
సిగరెట్‌ కేసు తెరిచి ముందుకు సాచాడు. అందరూ ఇంగ్ర్లీషులోనో హిందీలోనో 
బెంగాలీలోనో వరుసగా తమ తమకు కావాలని తెలియజేసారు. కేన్‌లో ర సిగరెట్లు 
ఉన్నాయి ఒక్కసారి పూర్తి అయిపోయాయి. 10 నిమిషాలు అయినా బండి 
కదలలేదు, వెనకాల నుంచి ఒక లారీ వచ్చి హారన్‌ కొట్టింది. భేమ్‌కా అప్పుడు 
స్వయంగా బండి దిగాడు. 

వంతెన చేరుకునే (తోవ సన్నంగా ఉంది. నదికి ప్రక్కగానే వచ్చి ఆగింది. నది 
కాదు? నది ఎముకల గూడు - రక్త మాంసాలేమీ లేవు. బండిలో దారుణమైన 
వేడిగా ఉండబట్టి, అరుణ్‌ కూడా దిగి నిలబడ్డాడు రెండు చేతులు వెనక్కి జాపి, 
ఛాతీ ముందుకుఎత్తి వళ్లంతా సాగదీసుకుంటున్నాడు; వళ్లంతా తేళ్లూ, జెరలూ 
పాకుతున్నట్లుంది. స్నానం చేస్తే కాని ఈ చిరాకు పోదు. నదిలో కనక నీరుంకు 
అప్పటికప్పుడు అందులో మునిగేవాడు. మధ్యాహ్నం 11చ గంటల 
సమయమేమో ఎండ వళ్లు కాల్బ్చేసేలా ఉంది. ఇంక ఇప్పడు చాలా మంది బండి 
మరమ్మత్తులో ఉందని తెలుసుకున్నారు. దిగి చూశారు పర్వతం అంచులపై 
చదువుకున్న వాళ్లు బొగ్గులతోనో, సుద్దలతోనో ఏవేవో వాశారని. కాని సుద్దముక్క 
ఎక్కడ దొరుకుతుంది; ఇంట్లోంచి బైటకు వెళ్లేటప్పుడు ఎవరైనా జేబులో 
సుద్దముక్క పెట్టుకుని వెడతారేంటి? ఆ (వాతలు చితాలన్నిటిలోకి బాగా 
ఎక్కువగా మెరుస్తున్నవి ఇవి - మందిరా (అమ్మాయి పేరు), సంభోగపు గుర్తు, 
ఎ్యారకలం, అన్నీ ఒకేరకపు అక్షిల చిహ్నాలు. గొంతుతో అన్నాడు అరుణ్‌ వాటిని 
చూసి, అస్పష్టపు గొంతుతో అన్నాడు - హెల్‌! గుడ్‌ హవెన్స్‌! 

(డైవర్‌ బోనెట్‌ ఎత్తాడు; అక్కడే భేమ్‌కాగారి తొంగి చూసే ముఖం కూడా. 
బండిలో హెరాల్గు (టీబ్యూను వతికకు చెందిన లాహిరీ విసుగు చెంది అరిచాడు 
"చ థాంక్స్‌”. 


202 బెంగాలీ కథానికలు 


భేమ్‌కాగారు "చాలా చాకచక్యమైన సమయస్ఫూర్తి గలవాడు; కంగారు 
పడకుండా తల ఆడిస్తూ అన్నాడు. బండి ఎప్పుడైతే పయాణానికి సిద్ధంగా 
ఉంటుందో అప్పుడు మనం ఎక్కుదాం. దగ్గరే “రూపాటూం(గీ" డాక్‌ బంగలా ఉంది. 
అక్కడ భోజనం చేద్దాం. | 

అదే సమయంలో మరో ముగ్గురు, నలుగురు బండిలోంచి (క్రిందకు దిగారు. 
లాపారీకి ఒక్కొక్కప్పుడు (పాద్దున్నప్పుడు మనస్సు బాగుండదు. (పొద్దుట 
సమయంలోనే _పతి వాక్యం ముందు హెల్‌! అంటూంటాడు. అని అరుణ్‌ 
కనిపెట్టాడు. ముఖం వికారం గా పెట్టి చేతి గడియారం కేసి చూశాడు. లాపారి 
టైము చూసేందుకు కాదు తారీఖు కోసం అన్నాడు. “ఈవేళ ఎనిమిదో తారీఖు 
ఈ వేళే నేను పాట్నా చేరుకోవలసి ఉంది; మీ కంపెనీ ఈ డొక్కు బండి 
మనకిచ్చింది....” 

భేమ్‌కాగారు “హహ అంటూ నవ్వాడు. అన్నాడు”ఇది (కొత్త బండి; 
అందుచేతనే యిబ్బంది వడుతోంది, నడు, నడు, బంగళా బాగుంటుంది. నీకక్కడ 
చాలా బాగుంటుంది. రంగాచారిగారూ, విమంటారు?” 

రంగాచారిగారికి అభ్యంతరం లేదు; నిజానికి ఎవరికీ అభ్యంతరం లేదు. 
అయితే లాహిరీ అన్నిట్లోకి పెద్ద ఇంగ్లీషు పేపరుకి చెందినవాడు; అందుకే 
అతనికి అందరికంట ఎక్కువ టక్కు కూడాను. అతను సణుక్కుంటూ అన్నాడు: 
"డాల్టన్‌ గంజిలోని డి.ఎమ్‌.ఏ. తో నాకు ౩ గంటలకు ' అప్పాయింట్‌మెంటు 
ఉంది.... అదంతా.... బంగళా ఎంత దూరంలో ఉంది? ఇంత ఎండలో 
నడవాలా?” - 

“చాలా దగ్గరే! చూద్దాం రండి”. 

“అక్కడ తినేందుకు అన్ని దొరుకుతాయా? ఈ చుట్టు పక్క లెక్కడా 
తినేందుకు దొరకదు”. 

“అది నాకు వదిలేయండి. నా దగ్గర వస్తువులు ఉన్నాయి, ఏమీ అసౌకర్యం 
ఉండదు”. 

భేమ్‌కాగారు దీన్ని గురించి బెంగపెట్టుకోడు. లాహిరీ తో చిరునవ్వు ముఖం 
పెట్టి మాట్లాడాడు. ఈసారి (డైవరు వైపు తిరిగి ముఖ కవళిక పూర్తిగా మార్చి ఒక 
కర్కశపు మునుగు తొడుక్కున్నట్లు, కోపంతో కూడుకున్న గొంతుతో అతణ్ని 
గట్టిగా మందలించాడు. వెంటనే మల్లీ ముఖం చిరునవ్వుతో లాహిరీ తో అన్నాడు! 
“మధ్య మధ్య ఈ రాటీను మార్చే సంఘటనలు నాకు చాలా నచ్చుతాయి! 
నడవండి!” 

స్టేషను వాగను క్లీనరు వెనకాలే సామ్మగి తీసుకు వస్తున్నాడు. ఒక కేసు బీరు; 


అనావృష్టి 203 


మూడు కేసులు విస్కీ అప్పుడు మిగిలి ఉన్నాయి. తినుబండారాలు అన్నీ ఖాళీ 
అవలేదు. వాటికేసి ఒక దొంగ చూపు చూశాక లాహిరీ ముఖ రేఖలో చాలా 
మటుకు మార్పు వచ్చింది. 

బంగళాలో రెండు గదులు, బాతరూముతో సవా, ఉన్నాయి. ముగ్గురు 
బం(టోతులున్నారు. కొద్ది సమయం వెనుక ఒక కేంద మంతి ఆయన పరివారం 
అక్కడ బసచేసి వెళ్తారు. అందుమూలాన బంటోతులు ఇంకా వాళ్ల యూనిఫారం 
విప్పలేదు. భేమ్‌కాగారు (క్రికెట్‌ ఆట్లగాడి మోస్తరుగా అన్ని ఏర్పాట్లు తేలికగా 
ఆలస్యం లేకుండా చేశాడు; మూడు గొప్ప కోడి పుంజులు దొరకనందుకు కొంత 
చింత (పకటిస్తూ బీరు సీసాలు తెరవడం మొదలుపెట్టాడు. లాహిరీ ముడతలు 
పడ్డ (భూమండలం ఇప్పుడు కొంచెం సరళత పొందింది. కుబులు మీద అయి 
మూలగా తన రెండు కాళ్లు జాపి అన్నాడు: “భేమ్‌కాగారూ, ఈ చుట్టుపక్కల్లో మీ 
తాతా కంపెనీ వాళ్ల “లంగర్‌ ఖానా కాని 'టంగర్‌. ఖానా కాని వమైనా 
ఉన్నాయాండి?” 

“లేవు, ఈ [పక్కన లేవు మాకు 4 పాయింటు రిలీఫు అప్పజెప్పారు. దాన్నే 
రేపు విజిట్‌ చేస్తాం”. 

“పోనీండి, (బతికిపోయాం. ఈ మూడు రోజులూ మీరు జరిపించిన 
“అత్యాచారం” చాలు”. 

“టార్సీర్‌! వుయ్‌ మన్‌ ఫన్‌ లైఫ్‌ ! మీరు జర్నలిస్థులు....” 

“పొద్దున్నే వెధవ బూతు మాటలాడకండి. 

“దేశం పరిస్థితి మీ కళ్లతో మీరు చూడరా? విదేశీ రిపోర్ర రులె.. 2; 

“దేశం వరిస్థితి తెలుసుకోవలసినంత అవసరం ఏముంది మీకు? 

"మరీ వారి వాగుడు వాగకు. వల్‌గర్‌! ఏయ్‌, అరుణ్‌, నీ దగ్గర సిగం౦ట్టు 
ఉంకే ఒకటి ఇలా పడెయ్‌”. 

భేమ్‌కాగారి సిగరెట్‌ కేన్‌ మళ్లీ నిండింది. అది స్టయిలుగా తెరిచి వాళ్లముందు 
పెడితే లాహిరీ అన్నాడు: “గోల్లు ప్లాకులు కాల్చగా కాల్చగా నోరు మొద్దు 
బారిపోయింది. తోసెయ్‌, ఇయ్యి, అరుణ్‌, చార్‌మినార్‌ ఇయ్యి!" 

అరుణ్‌ దూరం నుంచి పాకెట్‌ విసిరి, అన్నాడు: “ఈవేళ ఇక్కడనుంచి వెళ్లడం 
జరుగుతుందా? చోటు చాలా ఏకాంతంగా ఉంది ఇక్కడ . 

“నీకేమయ్యా? ఏడు రోజులు సెలవు దొరికింది. మేం ఎల్లుండే కలకత్తా ఎల్లి 
ప్లేను ఎక్కాలి; ఒక్క రోజే ఉంది మాకు ఈ లోగా - బ్యుర ఒక్కసారి తిరిగిపోతోంది 
ఏమీ బాగుండలేదు మనస్సు”. 

భేమకాగారు అన్నాడు: “నిజానికి నపాంచలేం. ఇటువంటి కరుణామయ , 


204 బెంగాలీ కథానికలు 


దృశ్యం... 

“ఏమిటి కరుణామయం? ఏమిటి? ఆగి” 

లాహిరీ కాళ్లు (క్రింద పెట్టి తిన్నగా కూర్చున్నాడు. పెద్దముఖం, వెడల్పయిన 
నోరు లాహిరీది; కళ్లపై పెద్ద పవర్‌ ఉన్న కళ్లజోడు. ఒకేసారి అతని ముఖంలో 
పిల్లవాడిలో లాగ కోపం, ఆశ్చర్యం, విసుగు, ఆశాభంగం - అన్నీ స్పష్టంగా 
ద్యోతకమవుతున్నాయి. ఇప్పడు పూర్తి విస్మయంతో అడిగాడు: “ఏమిటా 
కరుణామయ విషయం? ఆ” 

బాంబే (టిబ్యూన్‌ దేశపాండే అన్నాడు: నేనొక ఫొటో తీసాను. బెత్తా రిలీఫ్‌ 
సెంటర్‌లో లైనులో ఉండగా నే ఒక ముసలివాడి ఒడిలో తల పెట్టి ఒక ముసలమ్మ 
చనిపోయింది. ఎవడైనా ఇటువంటి దృశ్యం చూసి ఊరుకోగలడా? నేను చూశాను 
జయ్యపకాశ్‌గారు మాటిమాటికీ చెమట తుడచుకోవడం; నా మటుకు నాకు 
కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. 

రంగాచారి నవ్వుతూ అన్నాడుకళ్లలో నీళ్లు నిండేముందు కెమేరాతో ఫొటో 
బాగానే తీశావు కదా! ఇప్పుడింక ఈ ఫొటో టైముకా లేక గార్జాయన్‌ కా 
అమ్మడం...” 

దేశపాండే తీవ స్వరంతో అన్నాడు:"ఎప్పటికీ అలా జరగదు. మన దేశపు 
ఇటువంటి అభాగ్య దృశ్యాలను నేనెప్పుడూ విదేశీయులకు వ్మికయించను”. 

లాహిరీ _శద్ధగా విన్నాడు; ఈసారి అన్నాడు “ఇదేం కరుణామయ దృశ్యం! 
అంతకంటె మన అవస్థ కరుణామయమై నది కదా? ఈ దుర్మార్గుడు భేమ్‌కా....” 

భేమ్‌కాగారు పల్లిగిలించి నవ్వి, కూడా కూడా భయం నటిస్తూ అరిచాడు:“"అరే! 
అరే, నేనేం తప్పు చేశాను?” 

“తస్సాదియ్యా, నువ్వే ఈ ఆపదకు కారణం”. 

“ “ఎల్లాగ? దేశంలో ఏం జరుగుతుందో మీరే....' 

“దేశంలో ఏమవుతుందో మేం మా అవసరాన్ని బట్టి చూస్తాం. మా పేపరు 
మమ్మల్ని చూసి రమ్మంది. నువ్విప్పుడు మమ్మల్ని *ఆవ్వోనించి ఇదంతా 
చూడమని ఎందుకు లాక్కొచ్చావు? ఎవరైతే డబ్బు దానం చేస్తారో వారే పచారం 
గురించి చూసుకోవాలి. (పజలు చావడం చూడమనా మమ్మల్ని ఆవ్యోనించావు? 
రా(తింబ గళ్లు విస్కీతాగాము. విశాంతి పొందాం - మల్లి మధ్య మధ్య ఒక్కసారిగా 
వెళ్లి పజలు చావడం చూడడం - తస్సాదియ్యా, నువ్వు ఇవన్నీ మాకు 
అర్పిస్తున్నావని చెప్పి నిన్ను మేమేదో సంతోషపెడతాం అనుకోకు. “(తాగుబోతు 
జనం మంచి సరుకు చూసి విడిచిపెట్టలేరు' - అలా అనుకోవడమే నువ్వు చేసిన 


అత్యాచారం”. 


అనావృష్టి 205 


భీమ్‌కాగారు పూర్తిగా మారిపోయి, నెమ్మదిగా చప్పట్లు వేసి అన్నాడు: 
“తమాషాగా మాట్లాడుతున్నారు. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కాని ఇది 
నా బాధ్యత...” - 

లాహిరీ కుర్చీ మీంచి లేచి వరండాలోకి వెళి ఉమ్మేసాడు. జేబులోంచి 
రుమాలు తీసి ముక్కు చీదాడు. కళ్లజోడు తీసెసరికి అతని ముఖం తీరు పూర్తిగా 
మారిపోయింది, అదే నిస్సహాయతతో కూడుకున్నట్లు గా ముఖం పెట్టి అన్నాడు: 
“నిజమే, బాగులేదు. చూడు వంట" అయిందేమో ఆకలేస్తుంది. ఇంకో పెగ్‌ 
వేసుకుంకు తర్వాత అన్నం తినాలనిపించదు". 

డాక్‌ బంగళా ఆవరణలో ఒక పెద్ద నుయ్యి ఉంది. అందులోంచి నీళ్లు 
తోడుకునేందుకు గుంపులు గుంపులుగా జనం వచ్చారు. ఒక బంటోతు అక్కడ 
నిలబడి వాళ్లను కాపలా కాస్తున్నాడు; ఒక్కరికీ కూడా ఒక బిందె కంటు నీళ్లు 
దొరకలేదు. అరుణ్‌ అటువైపే చూస్తున్నాడు. లాహిరీ అతని దగ్గరకు వచ్చి 
అన్నాడు: “ఏమిటి చూస్తున్నావు? ఆడవిల్లలనా? ఏడు సంవత్సరాల క్రితం 
ఒకసారి ఇలాంటి సందర్భంలోనే ఇక్కడకు వచ్చాను. అప్పుడు నా వయస్సు నీ 
వయస్సుతో సమానం. అప్పుడు నేను చూసి నష్పుడు ఈ ఆడపిల్లలు ఎంత 
ఆరోగ్యంగా ఉండేవారో! ఇప్పుడు చూడు ఒక్క ఆడపిల్లకనా గట్టి పృష్టం కాని, 
వక్షస్థలం కాని లేదు....” 

అరుణ్‌ మాట్లాడకుండా లాహిరీకేని చూసి నవ్వాడు. లాహిరీ మళ్లా అన్నాడు: 
“అయితే నువ్వేం భాషలో భావిస్తున్నావు?-నీ బెంగాలీ పేపరు ఏదో పెద్ద పెద్ద 
కవిత్వం అల్లుతుంది. లేదు, నేననేది, వాసేది, అశేషజనానీకం (పతి ముఖంలో 
గోచరించే విషాదపు ఛాయాచి(తం - కాదు, ఛాయాచితం కాదు, 'ఛాయాచి(తం 
అన్న మాట పాతబడి పోయింది - విషాదం యొక్క చెమట, అంత కంటె ఇంకా 
బాగుంటుంది విషాదం యొక్క స్వేదం అంతే, ఎండ చెవిటి ఎండ - లేదు తమాషా 
హెడింగు దగ్గర నుంచీ చెప్పేస్తున్నాను - ఆకాశంలో చెవిటి ఎండ, నేలపై విషాదపు 
స్వేదం - కవిత్వం!” | 

జవాబియ్యకుండా నవ్వాడు అరుణ్‌? ఈసారి నువ్వు మరొక రకమైనది. 
లాహిరీ దాన్ని గమనించాడు: “ఏర కాస్త అతివాగుడు వాగానాః ఈ విషాదం 
గురించి ఆలోచించు: వేలకొలది మానవులు తిండిలేక గిలగిలా కొట్టుకుంటున్నారు 
- మన పనేంటి మరి? దాన్ని వర్ణించేటప్పడు ఏం భాష వాడాలనే విషయం గురించి 
బ్యుర వేడెక్కించుకోవడం కాదూ? బాగుండ లేదు!” 

“ఈ మధ్య ఎక్కడి నుంచో ఒక 'సాధు" వచ్చి చాలా మంచి పనులు చేస్తున్నాడని 
విన్నాను” 


206 బెంగాలీ కధానికలు 


“సాధు? ఎటువంటిసాధు?”” 

“బొంబాయి నుంచి ఎవరో సాధు (సన్యాసి) వచ్చి, రోజూ ఒక వెయ్యిమందికి 
అన్నం పెట్టిస్తున్నాడుట. ఆ సాధువుగారి ధనవంతులైన భక్తులు డబ్బూ, బియ్యం 
పంపిస్తున్నారట. వ్యవహారం ఆసక్తిదాయకంగా ఉంది. ఇక్కడికి ఎల్లాగనా 
వచ్చాం కాబట్టి నడవండి, వెళ్లి ఈ విషయాన్ని కవర్‌ చేద్దాం”. 

“సాధుగారు అన్నం పెట్టిస్తున్నారూ? ఆ గొడవ నీకూ నాకు ఎందుకురా పిచ్చి 
తమ్ముడూ?” 

“అది చాలా వైభవోపేతమైన విషయం కదా! అందులో మీ ఇంగ్లీషు షతికలు 
అల్లాంటి వాటిపై మంచి కథ తయారు చేస్తారు”. 

"ఉఫ్‌, నోరు ముయ్యి, .బీరేంటి ఇంత చేదుగా ఉంది - జిగట విరేచనాల 
మందులాగ? ఇదేం కల్తీ సరుకురా బాబూ?” 

“బీరు కాస్త చేదుగానే ఉంటుంది కదా?” 

“అనవసరపు గొడవ పెట్టకు. నువ్వింకా బొడ్డూడని కురకుంకవు నువ్వు నాకు 
బీరు చేదుగా ఉండదా అని తెలియనట్లు చెపుతావా?” 

లాహిరీ ముఖం ముడుచుకుని కూర్చున్నాడు. కళ్లజోడు తీసిన దిగులు 
ముఖంతో. 

ఒకసారి వీడి దగ్గరకు, మరొక సారి వాడి దగ్గరకూ, వెళి, ఏదో అస్పష్టంగా 
'వెరివాగుడు వాగి, వాళ్లెవరైనా సమాధానం చెప్పితే వాళ్లని తిట్టి. “నోరు ముయ్యి" 
అంటున్నాడు. 

అకస్మాత్తుగా భేమ్‌కాగారిని గట్టిగా అరుస్తూ పిలిచాడు: “ఒరేయ్‌ భేమకాగాడా! 
నీ మీద రుస్తుంజీ కి కంప్లెయింటు చేని నిన్ను రాంచీకి _టాన్సురు చేయిస్తాను 
చూడు”. 

భేమ్‌కా వరండాకి బాగా చిగురుగా కూర్చున్నాడు. అతని ముఖం మీద, 
కళ్లమీద ఎండ పడుతోంది. అందుమూలాన అతని ముఖం ఎండలో మెరుస్తోంది. 
తియ్యని గొంతుతో అన్నాడు: “అల్లాబేస్తే, నా మంచి కోసమే అది. యూఆర్‌ మై 
(ఫండ్‌. 

“పోరా, (ఫెండూ లేదు గిండూ లేదు!” 

“ఆల్వేన్‌! కానీ, నా తప్పేమిటి ఇప్పుడు”? 

నడుం మీద చేతులు పెట్టి నిలబడ్డాడు లాహిరీ. తీక్షణంగా చూస్తూ 
భేమకాలోని దోషాలను వెతుకుతున్నాడు. ఇటూ అటూ చూసి, ఆఖరికి తన 
చేతిలోని ఖాళీ గ్లాసును గమనించాడు. అన్నాడు: “ఎప్పటినుంచో ఈ దేశవాళీ 
బీరే (తాగుతున్నాను. నీ మగ్‌లో విస్కీ అంతా నింపుకున్నావురా? వం?” 


అనావృష్టి 207 


వెంటనే లేచి భేమ్‌కా కేబుల్‌పైని విస్కీ బైట పెట్టి అన్నాడు: “మనస్సు 
బాగుండలేదు, కాబట్టి, విస్కీ బదులు బీరే (త్రాగుతారు, అనుకున్నాను మీరు 
అందుమూలానే....” 

“నా మనస్సు బాగోలేదని నీకెవరు చెప్పారు, గాండూ? నాకు ఆకలేస్తోంది. 
ఎప్పటినుంచో నీకు చెపుతున్నాను భోజనం సిద్ధం చేయించమని....” 

అన్నం ఇప్పుడే తయారైంది. తెల్లగా మెరుస్తున్న వరి అన్నం, డబ్బా (లోని) 
వెన్న, బంగాళాదుంపల 'కూర, వేడి చికెన్‌ సూపు. రంగాచారి రహస్యంగా 
అరుణ్‌తో అన్నాడు: “ఈ మధ్య నేను తిన్న వరి అన్నం అంతటిలోనూ ఈ వేళటిదే 
నాకు బాగా నచ్చింది. అన్నింటిలోకీ అనావృష్టి పొంతంలోని బియ్యమే బాగుంది 
అనిపిసోంది. కాదూ?” 

అరుణ్‌ అన్నాడు: “కోడిమాంసం కూడా కమ్మగానూ చాలా రుచికరంగానూ 
ఉంది. వండారో లేక....” 

కొంచెం కారం ఎక్కువగా ఉంది. 
_ ఇంతట్లో లాపారీకి మత్తు బాగా ఎక్కింది. వేళ్లతో అన్నం కలుపుకుని 
తినడానికి పయత్నించాడు కాని, ఏమీ తినాలని లేదు అతగాడికి. కళ్లు రెండు 
మసకలు కమ్మేశాయి. ఈ వేళంతా ఇలాగే జరుగుతుంది అతనికి. అయినా 
అరుణ్‌ కనిపెట్టాడు ఇతను టైపు చేయడం మొదలు పెట్టేనరికి అతని 
ముఖంలో మరొక (పవర్తన కనిపిస్తుందని. అనన్య సామాన్యమైన జ్ఞాపక శక్తి, 
సునిశితమైన శైలీ, వర్దనాతీతమైన ఏక్మాగతా అప్పుడు అతని ముఖంలో 
పస్సుటిస్తాయి. అరుణ్‌ అన్నాడు. "“'మీరిం తినరేం?” 

“లేదు - ధూత్‌! ఏం తినను - బాగుండలేదు, కుళ్లు. కోడిమాంసం కుళ్లుగా 
ఉంది”. 

ఆశ్చర్యం _పకటించే ముఖంతో భేమ్‌కా అన్నాడు: “అప్పటికప్పుడు (బతికి 
ఉన్న కోడితో చేసిన మాంసం కుళ్లిందా? హహా! అందరూ నవ్వారు. కోపపు 
గొంతుతో లాపారీ అన్నాడు: “వాట్‌ ఈజ్‌ ఫన్నీ? ఆ? తప్పకుండా కుల్లింది. 
ధూత్‌!” 

లాహిరీ వేళ్లతో అన్నమూ, మాంసమూ కలిపి ఇటూ అటూ పారేయడం చూని 
దేశ్‌పాండే అన్నాడు: “అన్నయ్యా, నువ్వు తినకపోతే పోనీ, అవన్నీ కెలికి పాడు 
చేయ్యక బాబూ!” 

“బాగు చేస్తానో, పాడు చేసానో. నీ కెందుకు!” 

"అదేం అన్యాయం! ఇంత మంది జనానికి తిండి లేదు. అలాంటప్పుడు మనం 
పొట్ట చెక్కలయ్యేలా తినడమే తప్పు. దానికి పైగా తినకుండా ఆహారం పాడు 


208 బెంగాలీ కథానికలు 


చేయడం....” 

“ఆః! నోరుముయి్యి! బాగా చేస్తాను పాడుచేస్తాను”. 

“అదేం బాగుండలేదు. బంగాళా బేరర్లు తిననేనా తింటారు లేకపోతే 
ముష్టివాళ్లకు పెడతారు”. 

“షటవ్‌! నేనేం వినదలచుకోలేదు. తినలేకపోతే, ముష్టి బాగులేదు, ఇంక నేను 
భరించలేను. ఇదేం (క్రొత్తకాదు.... ఇంతవరకూ ఎవరూ తినలేదనుకుంటా.... 
తర్వాత పిలిచి చూడాలి. ఏ భేమ్‌కా, నేను నీకు వార్నింగ్‌ ఇస్తున్నాను - ఈ రోజంతా 
ఇక్కడ ఎవరైనా తినకపోయినా సరే, ఆ తినడం పారెయ్యడం అలాంటి గొడవలు 
చెప్పాద్దు. ఇనఫ్‌! ఈ రోజంతా సెలవు. తిరిగి రండి. ఈరోజు దుర్భిక్షం నుంచి 
సెలవు! అలా అలా తిరిగి రండి. ఈవేళ కేవలం సారా ( మత్తూ, ఆడపిల్లల 
గురించీ మ్మాతమే మాట్లాడాలి- ఖబర్జార్‌! ఇంకేం మాట్లాడినా సరే....” 

“దానికేం అవసరం ఉండదు. బండి మరమ్మత్తు అయింది, భోంచేసి మనం 
స్టార్ట్‌ అవవచ్చు". 

“దీని అమ్మ! ఇంకేంటా! భోం చేసి ఇప్పుడు నీ డొక్కి బండిలో 
ఎక్కుతాననుకుంటున్నావా? నేనీ వేళ ఇక్కడే ఉండిపోతాను!” 

“కాని మీరే అన్నారు కదా ఎల్లుండి కలకత్తాలో విమానం ఎక్కాలి అని?” 

“నేను విమానం ఎక్కవలని ఉంటే, నీ కెందుకు ఇంత ఆలోచన? చెప్పాను కదా 
ఈ వేళ సెలవు!” 

ఢిల్లీనుంచి వచ్చిన ఇద్దరు ప్యతకారులు అప్పటికప్పుడే వెల్లిపోదలచు 
కున్నారు. దేశ్‌పాండేకి కూడా ఉండాలని లేదు. అతను తీసిన ఫొటోలు వాటి 
నవీనతను కోల్పోతే వాటికి విలువలేదు. ఆఖరికి నలుగురు వెళ్లిపోయారు. 
మిగతా నలుగురు ఉండిపోయారు, వాళ్ల కోసం బండి మళీ వస్తుంది. 

వరండాలో ఈజీబైర్‌లో కూర్చున్నాడు అతను. మల్లీ గ్లాసులో విస్కీ పోశాడు; 
గబాగబా (తాగి, మరో గ్లాసుడు కూడా పుచ్చుకున్నాడు. ఆల్కహాల్‌ ఇప్పుడు 
రక్తంలో కలిసింది. శరీరంలోని (పతి నాడిలోను [వేగించి రక్తంతో 
లీనమైపోయింది. లాపారి పూర్తిగా సతమతమై పోతున్నాడు. ఒకసారి 
కుర్చీలోంచి లేచి, అటూ ఇటూ పచారు చేసి, మళ్లీ వచ్చి కూర్చున్నాడు. ఎండ 
తళతళలాడుతోంది ఈ ధగధగమనే ఎండకు సాయంగా గాలి వీస్తోంది; ఒక వింత 
శబ్దం చేస్తూ ఈ శబ్దంతో కూడుకున్న వాయువు అడవ మధ్యనుంచి వస్తోంది. 

నూతిలో నుంచి నీళ్లు తోడుకునేందుకు ఎడతెగకుండా (స్తీ పురుషులు వచ్చి 
పడ్డారు అప్పుడు. ఆ గిలక గడ గడ ధ్వనీ, దానికి తోడు వాళ్ల వింత భాషలో 
దెబ్బలాటలు. తన తోటి. వాళ్లతో లాహిరి అన్నాడు: “ఏమిటి మీరంతా 


అనావృష్టి 209 


ఊరుకున్నారు? మాట్లాడండి. ఏయ్‌ రంగాచారి, ఈసారి నువ్వు రష్యా నుంచి తిరిగి 
వచ్చావు; అక్కడి ఆడపిల్లలు ఎలాగ ఉంటారు? ఏమైనా లొంగేవార” 

రంగాచారి ఆవులించి అన్నాడు” “నాకు వాళ్లను వేటాడేందుకు టైము 
లేకపోయింది. అంత టైట్‌ _పోగామ్‌”. 

“నువ్వు ఆడవిల్లల కోసం వెతకలేదన్న మాట 'ఎవరు నమ్ముతారు? 
అప్పుడోసారి జర్మనీ వెళ్లావు. అక్కడి సంగతి చెప్పవా?” 

“మీరే చెప్పండి”. 

“నేనింకేం చెప్పను? జుట్టంతా పండిపోయింది. అదే దుఃఖం. ఇప్పుడింక - 
ఏయ్‌ అరుణ్‌, నీ దింకా లేత వయస్సు నీ కింకా పెల్లి అవలేదు. నీ (పేమా గీమా 
గురించి ఏదైనా ఒకటి రండు కథలు చెప్పు”. 

“లాహిరీ అన్నయ్యా, అంతకంటె స్పెయినులో జరిగిన మీ విషయం గురించి 
చెప్పడమే మంచిది”. 

రామయశ్‌సింగ్‌ చాలా సిరియన్‌ రకం మనిషి. ఎవరి నైనా ఇంటర్వ్యూ 
చేసేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ అట్టు నోరు తెరవడు. (త్రాగినా సరే నిశ్శబ్దంగానే 
ఉంటాడు. రంగా చారి అతణ్ని రహస్యంగా అడిగాడు''బీహారులో ఎంతమంది 
అనావృష్టి వల్ల దెబ్బతిన్నారు అయ్యారూ?” 

రామ్‌యశ్‌ సింగ్‌ సంక్షేపంగా అన్నాడు: "56% శాతం ఇంతవరకు”. 

“తిండి లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోయారు?” 

"ఏమీ అఫీషియల్‌ రికార్డు లేదు”. 

లాహిరీ హుంకరిస్తూ లేచాడు: “ఏమిటీ వెధవ గొడవ? మీకీ పిచ్చి ఎప్పుడు 
వదులుతుంది? చెప్పలేదా ఈ వేళ సెలవని? ఒక్క రోజైనా మీ చాకిరీ గొడవ 
మరవండ రా!” 

“మిస్టర్‌ లాహిరీ! ఇది చాకిరీకి సంబంధించిన ఇంటరెస్టు కాదు హ్యూమన్‌ 
ఇంటరెస్టు. 

“షటవ్‌ ఏమీ వినదలచుకోలేదు!” 

నోయూన్‌ ఆర్లూయింగ్‌ విత్‌ ఎ (డంక్‌..పూర్తిగా డంక్‌ కాదు! ఇతరుల డబ్బుతో 
సారా కోడి మాంసం దొరికితే ఇంకేముంది - హ్యూమన్‌ ఇంటరెస్ట్‌ ఇప్పుడు ఆడపిల్ల 
మాటలు చెప్పాలి. సారా, మాంసం అయ్యాక ఆడపిల్లల విషయమే సరిగ్గా 
పట్టించుకోవాలి. 

“అయితే చెప్పండి, వినడానికి రాజీ పడ్డాం”. 

“నిరుడు జనవరి మాసంలో మ।డిడ్‌ వెళ్లాను. అప్పుడ హోటల్లో రాత్రి వేళ 
ఆడపిల్ల బాత్‌ టబ్బులో వళ్లు ముడుచుకుని ఉంది - నేను స్నానం చేద్గామని 


తువ్వాలు కట్టుకున్నాను- నేనప్పుడు బాగా తాగి ఉన్నాను...ఏయ్‌, చూడు, నిద 
పోతున్నావా - ఏయ్‌ రంగాచారి - ఏయ్‌'. 

రంగాచారి పొడుగు ముక్కు ద్వారా గురు శబ్దం విని పిస్తోంది. ౮,4 సార్లు 
అతణ్ని అరిచి పిలిచాడు లాహిరీ, ఏమీ సమాధానం లేదు. తూలుతూ, తూలుతూ 
ముందుకి వెళ్లి అతని జుట్టు లాగి అన్నాడు లాహిరీ. “ఏరా గుండూ, రంగాచారీ, 
“రంగాచారి గుంజుకుంటూ లేచాడు. అన్నాడు: “ఓహో, న్నిదొచ్చేసింది - 
చూడండి, భేమ్‌కా కూడా. న్నిదపోతున్నాడు”. 

“ఈ వెధవ భేమ్‌కా సంగతి రుస్తుంజీ గారితో చెపుతాను. వియ్‌ 
(ము[దించడానికి వీలులేని బూతు) భేమ్‌కా!” 

భేమ్‌కా కళ్లు తెరిచి అన్నాడు: “నేను న్నిదపోలేదు. ఊరి కే ఇలా కళ్లు 
మూనుకున్నాను. మీరు చెప్పండి. . నేను వింటాను. ఆపైన తువ్వాలు 
చుట్టుకున్న ఆడప్లిల....” 

“నేనొక్కసారి తువ్వాలు ఊడవీకేసాను. చూసేసరికి జగజ్జననీ స్వరూపం, 
ఉరథ్‌! ఒట్టు వేసుకు చెపుతున్నాను: అలాంటి విల్ల కోటికి ఒకర్తె కూడా ఉండదు- 
ఒళ్లంతా ఒక కత్తి అంచు అంత నాజూకు. వక్షస్థలం ఎల్లాగ - రెండు సెర్చిలైట్లు, 
ఇంక తొడలా - అమ్మాయి మొదట ఏమంది, ఏమంది? అమ్మాయి నాతో అప్పుడు 
ఏమంది?” స్ట 

ఎవరు జవాబిస్తారు! ముగ్గురు ముక్కులలోంచి నిద నిశ్వానం నెమ్మదిగా 
బైటకు వస్తోంది. తల వంచి, అందరూ న్మిదపోతున్నారు. ఒక్క అరుణ్‌ మటుకు 
లేచి ఉన్నాడు. కొద్దిగా నవ్వుతున్నాడు. | 

లాహిరీ ముఖంలో ఆవేదన గుర్తులు పూర్తిగా కనువిస్తున్నాయి. కళ్లు బాగా 
తెరిచి అరిచాడు: “అందరూ నిద పోతున్నారేం? మగ మనుషులు? ఆడపిల్లల 
మాట వినేసరికి నిద వచ్చిందా? హ్యూమన్‌ ఇంటరెన్ట్‌ వెధవలు....” 

అరుణ్‌ అన్నాడు “లాహిరీదా, మీరు చెప్పండి, అమ్మాయి ఏమంది?” 

“విను. నా చేతిలో తువ్వాలు, గర్వంగా నవ్వి అమ్మాయి అంది: “నా వీపు తడిగా 
ఉంది. కాస్త తుడు". నేనప్పుడు - 'దూత్‌, బాగులేదు!'.. ముగ్గురి దున్నపోతుల 
ముక్కుల నుంచి గురు దాని శబ్దం మధ్య ఈ కథ. నడు, లేచి వెళ్లి, అలా తిరిగీ 
వద్దాం”. 

“ఇంత ఎండలో ఎక్కడకు వెళతాం? కూర్చోరా? లాహిరి దా, మీరు ఎక్కడ 
పుట్టారు?” 

“"అలవోబాదులో. మా నాన్నగారు అక్కడ ఆఫీసరుగా పనిచేశారు. ఏం, నీ 
కెందుకీ విషయం?” 


అనావృష్టి 211 


“ఊరికే అడిగాను”. 

“ఆ విస్కీ బాటిల్‌ కాస్త ఇలా తీసుకురా! అఛ్చా, ఉండు, ఇంక తాగనులే, 
బాగుండలేదు. ఇప్పుడేం చేద్దాం, చెప్పు”. 

“మరు కూడా పడుకోండి”. 

“మిట్టమధ్యాహ్నం వేళ పడుకుని నిదపోవడమా? ధూ! అంతకంటె బైటకు 
వెళ్లి పోవడమే మంచిది. ఈ దున్నపోతులతో కూడా కూడా ఉండడం ఉందే - 
నువ్విప్పుడేం చేస్తావు?” 

“ఏమీ లేదు. నేనిక్కడే ఊరికే కూర్చుని ఉంటా. నాకనేక సంగతులు ఇప్పుడు 
జ్ఞాపకం వస్త్తున్నాయి...." 

“ఐం సంగతులు? (పియురాలు....” 

“లేదు, లేదు. నేను తూర్పు బెంగాలులో పుట్టాను. వంగదేశం లో అప్పుడు 
50వ మన్వంతర సంవత్సరం. 1943 వ సంవత్సరం లో - అప్పుడు నేను 
తూర్పు బెంగాలులో ఉన్నాను - ఆ రోజుల్లోని సంగతులే ఇప్పుడు జ్ఞాపకం 
వస్తున్నాయి అకస్మాత్తుగా”. 

“కాని అప్పుడు నువ్వు బాగా చిన్న కురవాడివి కదా?” 

"అవును. అప్పుడు నాకు కడుపులో చాలా అసౌఖ్యంగా ఉండేది. ఎప్పుడూ 
ఆకలి వేస్తూండేది. రోజస్తమానం ఆకలితో బాథపడుతూ ఏడుస్తూ ఉండేవాడిని. 
ఇంట్లో వాళ్లకి చాలా బాధ కలిగించే వాడిని”. 

“ఆరినీయమ్మ! హఠాత్తుగా ఇప్పుడొచ్చి ఆ సంగతులు ఎందుకు జ్ఞాపకం 
వచ్చాయి?” - 

“మా నాన్నగారు కలకత్తాలో ఉపాధ్యాయుడుగా పనిచేసే వారు. ఆ రోజుల 
నంగతి మీకు తెలుసు కదా! నాన్నగారు నెలనెలా ఏదో కూడబెట్టి డబ్బు 
పంపుతూండేవారు. అప్పుడు మాకు తూర్పు బెంగాలులో మా ఊళ్లో మణుగు 
బియ్యం ర6 రూపాయిలుండేది! ఇంట్లో 5 గురు మనుష్యులు. రోజంతకీ 
ఒక్కసారి మ్మాతమే అన్నం గంజీ కలివి మేమందరం కలిసి తినవలని వచ్చేది. 
ఇంక బంగాళా దుంపకూర ముక్కలు ఎప్పుడూ జేబులో పెట్టుకుని ఉండేవాడిని 
- అప్పుడు నాల్గవ తరగతి చదువుతూండే వాడిని. స్కూలు కి వెళ్లి జేబులోంచి 
బంగాళాదుంపలు బైటకు తీసి తినేవాడిని. క్లాసులో పిల్లలందరూ కూడా ఇంటి 
నుంచి దుంపలు తెచ్చుకునే వారు బెంచిపైన ఉప్పు నాకు అది సయించేది కాదు; 
నేనేమో అజీర్ణ రోగంతో బాధపడే వాడిని కదా, గంజి అన్నం ఇష్టం గా ఉండేదికాదు; 
బంగాళా దుంపకార ఇష్టమయ్యేది కాదు, అందుచేత ఆకలి; అమ్మని సతాయింబే 
వాడిని; అమ్మ అన్నం తినేందుకు కూర్చున్నప్పుడు ఆవిడ ఆహారం లాక్కుని 


212 బెంగాలీ కధానికలు 
తినేసేవాడిని”. 

కారణం ఏమీ లేకుండా లాహిరీ తల ఆడించడం మొదలుపెట్టాడు: “అర్థం 
అయింది, అర్థం అయింది”. 

తర్వాత లాహిరీ అక్కడనుంచి లేచి వరండా మూలలోకి వెళ్లాడు, మరింకో 
పక్కకు వెళి అన్నాడు: “తెలిసింది మీ అమ్మ (బతికి ఉందా?” 

“లేదు ఆ సంవత్సరమే మా అమ్మ క్రయ వ్యాధి వల్ల మరణించింది. ఒక 
భూతం లాగ ఆవరించింది నన్ను ఆకలి. కడుపులో ఏదీ పడేది కాదు. అయినా 
అమ్మ భోజనం వాటా లాక్కుని తినేవాడిని. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా అమ్మ 
రోజూ అన్నం తినకుండా ఉండిపోయేది. అప్పటినుంచే ఆమెకు టి.బి. వ్యాధి 
వచ్చింది. అప్పుడు నాకర్థం అవలేదు - ఇప్పుడన్నీ గుర్తుకొస్తున్నాయి. నిన్న 
“లాంగర్‌ఖానా' (ఉచిత భోజనం వడ్డించే చోట) క్యూ చూసి ఒక్కసారిగా ఏదో 
విధంగా అనిపించింది. ఒక విధమైన “మజా అని వించిందని ఒప్పుకోవాలి. 
ఏమనిపించిందంకు ఆశ్చర్యంగా, నేను హాయిగా బతికిపోయాను, అని”. 

లాపారీ హుంకరించి అన్నాడు: “మజా” అనిపించిందా? ఇదేమైనా మజా 
కలిగించే వ్యవహారమా!” 

అదే అర్థరహితమై న విధంగా అరుణ్‌ నవ్వాడు: “అవును అదే 50వ 
మన్వంతర నంవత్సరపు కరువు రోజుల్లో నేను చనిపోవలసిందే! కాని చావలేదు! 
మా అమ్మ చనిపోగా నేను బతికాను. బతికి పోవడం ఒక మజా అయిన సంగతి 
కాదా!” ॥ 

సిగరెట్టు ఆఖరి పీక _వేలుపైన పెట్టి దూరంగా విసిరాడు లాహిరీ. పాంటు 
జేబులో చెయ్యి పెట్టి చిల్లర పైసలు తీసి వాటిని గణగణ లాడించడం మొదలు 
పెట్టాడు. ఒక చేతితో తల జుట్టు పట్టుకున్నాడు. ఉండి ఉండి ఒక్కసారి ఎగిరి 
వరండాలోంచి [కిందికి దిగి, ఒక పువ్వు కోశాడు. తర్వాత కేక వేశాడు “హే అరుణ్‌, 
నువు గదిలోకి పో కొంచెం సేవు గది చీకటి చేసి పడుకుయే బాగుంటుంది నీకు”. 

అరుణ్‌ తీక్షణంగా లాహిరీ (పవర్తనను గమనించాడు. తర్వాత జవాబు 
చెప్పాడు: “లేదు ఇక్కడే చాలా బాగుంది”. 

లాహిరీ నూతివెపుకు సాగాడు. ఒక అమ్మాయి అప్పుడే బిందెలో నీరు 
నింపింది. ఆమెతో అన్నాడు: “కాస్త నీరు ఇయ్యమ్మా, కొంచెం నీళ్లు, ముఖం 
తోముకోలేదు!” 

ఆ- అమ్మాయి కొంచెం కొయ్యిబారినట్లు అయిపోయింది. లాహిరీ మత్తు 
ఎక్కిన ఎర ముఖం కేసి చూసింది. తర్వాత భుజం మీద నుంచి బిందె దింపి వంగి 
కొన్ని నీళ్లు ఇచ్చింది అతనికి. దోసిట్లో నీళ్లు పట్టి తన కళ్ల జోడు తీసిన ముఖాన్ని 


tte.ca 213 


చల్లగా కడుక్కున్నాడు. అటుపైన మళ్లి దోసిలి పట్టి కొన్ని మంచినీళ్లు తాగాడు. 
అప్పుడు అమ్మాయితో అన్నాడు: “రా, నీకు నేను నీళ్లు తోడి ఇస్తా”. 
బం(టోతుని తప్పుకోమని అన్నాడు: “ఠీక్‌పైౌ, తుమ్‌ జావో (సరే, నువ్వు 
వెళ్లిపో) నేను వీళ్లందరికీ నీళ్లు తోడి ఇస్తాను”. 
తొంగి చూస్తే, నూతిలో చాలా అట్టడుగుకి నీరు ఉంది. అయినప్పటికీ పూర్తిగా 
నీరు ఎండిపోలేదు. 


("ఏరిన కథలు, 1972) 


(పాణరక్షణ కోసం 


మాఘమాసం గడిచింది. 

అయినప్పటికి సీతాకాలం గడిచిపోలేదన్నట్లు, ఈ రోజు తెల్ల వారు రూము 
నుంచి ఆకాశంలో ఈ (పక్క ఆ (పక్క పర్వతాల్లాంటి మేఘాలు ఆవరించి 
ఉన్నాయి. మధ్య మధ్య కొంచెం కొంచెం ఎండ తొంగిచూస్తోంది. మేఘావృతమై న 
ఆకాశం చటుక్కున వెలగడం (పారంభించి, మరుక్షణమే ఆ వెలుగు 
మటుమాయమై పోయింది. 

విష్ణుపద్‌ వయస్సు ఇంచుమించు 40 సంవత్సరాలు. ఒక ఎత్తయిన 
గుట్టలాంటి ముక్కు. మసకగా తడిగా కాంతి లేని కళ్లు; కనుబొమ్మలు కనిపించ 
వనే చెప్పవచ్చు. నల్లటి తుట్ట పెదవి (క్రిందకు _వేళ్తాడుతున్నట్లుంటుంది. 
బొంగురు గొంతుక అతనిది. చాలా పొడుగు మనిషి. ఒంటిమీది నల్లటి గరుగు 
చర్మం నుంచి పొట్టు రాలుతుంది. మొత్తం మీద ఒక ఎండిపోయిన 
నిరుపయోగమైన తాడి చెట్టులా ఉంటాడు. అతని వళ్లంతా బండ బారిపోయి, 
లావైన ఎముకల ముద్దలా ఉంటుంది. ఈ ఎముకల గూడుకి ఇంకొంచెం మాంసం 
కూడితే, విష్ణుపద్‌ పర్వతం లాగ చాలా బలవంతుడై ఉండి ఉండేవాడు. 

అతని వేషం ఎలాంటిదంకే ఒక మాని పోయిన ముతక లంగోటా; ఒక వెయ్యి 
అతుకులు వేసిన రంగుల రంగుల బనీను. తలకి తువ్వాలు చుట్టు కున్నాడు. 
ఇదీ కాక, బుజం మీద ఒక గొడ్డలి పెట్టుకున్నాడు; నడుముకి ఒక కొడవలి 
తగిలించాడు. 

ఈ వేళకి మూడు రోజులనుంచి పనిలేదు విష్ణువదకి. పని లేదా పని లేకపోతే 
ఆదాయం లేదూ పొలం పు(టా లేకుండా రోజు కూలి మీద బతికే వాళ్ల ఇళ్లల్లో, 
డబ్బు పోగు చేసుకుని బంగారం దాచుకోవడం, హాయిగా కూర్చుని అన్నం తినడం 
అనే (పశ్నేలేదు. 2,3 కుంచాల జొన్నలూ, బియ్యం ఉండేవి; అవి (క్రితం రోజుతో 
అయిపోయాయి. ' ఈవేళీమైనా నంపాదించ గలిగితేనే, భార్య బిడ్డలు తిండి 
తినగలరు. లేకపోతే వాళ్లు పస్తుండవలసిందే. 

నిద్రలేచి పని వెతుక్కునేందుకు బైటపడ్డారు విష్ణపద్‌. కాని ఎక్కడ పని 
దొరుకుతుంది? తిరిగి తిరిగి అలిసిపోయి నిరాశతో ఉన్న అతనికి ఆ ఉత్తర 
దిక్కుగా ఉన్న మైదానం లో ఒకప్పుడు జరిగిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. 

ఈ ఉత్తర దిక్కు మై దానమే అనేకసార్లు విష్ణువద్‌ని రక్తించింది. ఇక్కడి నుంచి 
ఒక్కొక్కప్పుడు పళ్లూ, ఒక్కొక్కప్పుడు కూరలూ, ఒక్కొక్కప్పుడు పక్షులూ, 
ఒక్కొక్కప్పుడు నేల తాబేలూ, ఒక్కొక్కప్పుడు కుందేలూ అల్లాగ తీసుక వెళ్లి 


(పాణరక్షణ కోసం 215 


కుటుంబానికి _పాణరక్ష చేసేవాడు. ఈవేళ కూడా అదే ఆశతో వచ్చాడు. 

మైదానంలో కొంతసేపు ఊరికే నిలబడి ఉన్నాడు విష్ణుపద్‌. స్థలం అంతా 
నిర్మానుష్యం. కుడీ, ఎడమా కంటి చూపు మేర అంతా పచ్చగరడ్డితో నిండి 'ఉంది 
నేల. ఈ శీతగట్టులో ఆ గడ్డి ఏమంత సజీవంగానూ స్వచ్చమైన ఆకుపచ్చదనంతో 
నిగనిగలాడుతూనూ లేదు. ఏదో పేలవంగా ఉంది. గడ్డికి మధ్యలో అక్కడక్కడ 
దుబ్బూ, చీపురు గడ్డీ, చిన్నచిన్న మొలకలూ. మైదానం గుండా ఒక కాలువ కూడా 
(పవహిాస్తోంది. 

నాలుగు (పక్కలా తిలకించి ఒకసారి ముందుకు నడవసాగాడు విష్ణపద. ఈ 
సంజవేళ నెత్తిపై నుంచి రుమ్మంటూ పక్షులు ఎగిరి వెళుతున్నాయి. విష్ణుపద్‌ 
అనుకున్నాడు “ఉండేలు బట్ట తెచ్చి ఉంటే ఆకాశంలో ఎగిరే ఒకటి రెండు పక్షులు 
పడగొట్టి ఉండేవాడిని. ఛా, చాలా పారపాటు చేశాను”. 

నడవగా నడవగా ఏదో దుబ్బో లేక మొక్క దగ్గరకో వచ్చాడు; అక్కడ సునిగిత 
దృష్టితో చూశాడు విష్ణుపద్‌. గడ్డి పెరిగిన ఆ నేలలో ఎక్కడా తనకు కావలసిన 
వస్తువు ఏదీ కంటికి గోచరించలేదు. ఫ్ర 
మరి చాలా సేపు నడిచాక అకస్మాత్తుగా అతని దృష్టి పాలం మధ్య 
(పవహిస్తున్న కాలువ వైపు పడింది. కాలువ (పక్కన ఒక ఆడపిల్ల నిలబడి ఉంది. 
రెప్పవేయకుండా తదేక దృష్టితో ఆమెను చూశాడు. 

తాను నిలబడ్డ చోట నుంచి ఆ అమ్మాయి ఉన్న చోటు 10 అడుగులు 
ముందుకు వేస్తే వస్తుంది. అంత దగ్గరగా ఉండబట్ట స్పష్టంగా చూడగలిగేడు. 
అమ్మాయి కళ్లు, భయపడుతున్నట్లూ సందేపాస్తున్నట్లూ ఉన్నాయి. 

ఈ నిర్మానుష్య స్థలంలో శీతాకాలపు వేళకాని వేళ ఎక్కడ నుంచి వచ్చింది చెప్మా 
ఈ ఆడపిల్ల! విష్ణుపద్‌కి ఆలోచన తట్టడం లేదు. ఆమె కూడా అతణ్ని చూసింది. 
ఆమె రంగు చామనచాయ. గుండ్రని, చలువరాయి లాంటి శరీరం. తప్పడ 
ముక్కు, ఎత్తయిన వక్షస్థలం ఆమె ఆరోగ్యం ఎంత దారుఢ్యమైనదో 
అచంచలమైనదో- దానిని ఆమె కట్టుకున్న పొట్టి చీర దాచడంలేదు. ఆమె చేతిలో 
ఒక పద్ద కత్తి. 

కొంచెం సేపు అలా చూసి, అడిగాడు విష్ణుపద్‌. “ఎవరమ్మా, అమ్మాయీ, 
నువ్వు?” న 
బాగా కటువైన స్వరంతో అమ్మాయి అంది. “ఎవ్వరూ లేదు. నువ్వక్కణ్నుంచి 
వెళ్లిపో విసిగించకీ'. 

“వెళ్లమంకే ఎల్లిపోతానా? నాకిక్కడ పని ఉంది” 

“ఏం పని”? 


“ఏదో ఉంది” అని కొంతసేపు ఆగాడు విష్ణుపద్‌. తర్వాత మల్లీ పశ్నించాడు: 
“"ఇల్లాంటి మనుష్యులు లేని చోట ఒక్కర్తెవూ ఏం వచ్చావ్‌?” 

అమ్మాయి అంది: “నాకూ పని ఉంది". 

తనకు తెలియకుండానే ముందుకు నడిచాడు విష్ణుపద్‌. అమ్మాయి గట్టిగా 
అరిచింది: “జా(గత్త! ఒక్క అడుగు ముందుకి వేసావంకే, కత్తి తో పొడిచేస్తా”. 

విష్ణుపద్‌ చకితుడయ్యాడు. ఆమెకేమీ భయం లేదని కనిపెట్టాడు. ఆమె 
కనుగుడ్డు ఇప్పుడు ఎగరేస్తోంది. 

భయపడుతూనే విష్ణువద్‌ అన్నాడు: “ఎక్కువ తెలుసుకోవాలని లేదు. 
ముందుకు నడవనులే. కాని నువ్వు ఏ _పాంతపు దానివి, మరి ఎక్కడినుంచి 
వచ్చావు. ఆ మాట చెపితే తప్పేం ఉంది?” 

ఏదో ఆలోచించుకుని కొంచెం మెత్తబడింది అమ్మాయి. “నేను “తాల్‌డాంగా"లో 
ఉంటాను. ఇక్కడికి ఉత్తరంగా....” 

“అది చాలా దూరం. వెళ్లాలంకే రెండు (కోనులు వెళ్లాలి”. 

“అవును” 

“అంత దూరం నుంచి వచ్చావా?” 

“అవసరం ఉంటే రావలసి వస్తుంది కదా?” 

“అవసరం ఏమిటో, చెప్పవా?” 

అమ్మాయి అంది: “అంత ఇప్పుడు తెలుసుకోవాలని ఉంగే, విను, నేను పళ్లూ, 
గిళ్లూూ, కూరలూ, నారలూ సంపాదించుకుందామని వచ్చాను ఇక్కడికి”. 

విష్ణపద్‌ నిర్జాంతపోయాడు. విస్మయంతోనే అడిగాడు: "ఎంత ఆశ్చర్యం”. 
నేనూ వాటి కోసమే వచ్చాను”. 

అమ్మాయి కంటిగుడ్డు ఇంకా ఎక్కువగా ఎగరేస్తో అంది: "ఉత్తిమాట”. 

“తల్లి మీద ఒట్టు: ఉత్తిమాట కాదు. విష్ణువద్‌ వ్యాకుల భావంతో అన్నాడు: 
“దేవుడి మీద ఒట్టు. పొద్దుణ్నుంచి పెళ్లాం పిల్లలకు తిండి లేదు. ౩ రోజుల్నించి 
ఒక్క పైసా అయినా సంపాదించ లేదు నేను. ఈ పాలంలో ఏదైనా తిండికి దొరికితే 
కాని మా కుటుంబానికి బతికే అవకాశం లేదు”. 

అతని గొంతుకలోని సహజత్వాన్ని గమనించి అతని మాట నమ్మింది 
అమ్మాయి. 'అంది : “అయితే నీ మనస్సేం బాగులేదేం?” 

“అవునమ్మా. దేవుడి మీద ఒట్టేసి చెపుతున్నాను. సరే, కాస్త ముందుకు రా, 
నీ ఒంటిమీద చెయ్యేసి ఒట్టుపెట్టుకుంటా '. 

“ఒళ్లు ముట్టుకోవడానికి లేదు. నీ ఇల్లెక్కడ?” 

"“పయార్‌పుర్‌ దక్షిణం వైపు” అని దక్షిణ దిక్కుగా (వేలు పెట్టి చూపించాడు 


(పాణరక్షణ కోసం 217 


విష్ణపద. 

“నీ ఇల్లు కూడా చాలా దూరమే. 3 రోజుల నుంచి పని లేదేం?” 

వంకరటింకరగానూ, పసుపుపచ్చగానూ ఉన్న తన వళ్లు బైటకు 
కనువించేలాగ నవ్వి అన్నాడు: “అవును, నువ్వన్నట్లు అవసరాన్ని, బట్టి దూరం 
నుంచైనా రావాలి....”* 

అమ్మాయి: “అంతేకదా?” 

విష్ణుపద్‌: “ఇంతవరకూ మాట్లాడుకున్నాం. కాని ఒకళ్ల పేరు ఒకరికి 
తెలియదు. నా పేరు విష్ణుపద్‌. నీది? 

అమ్మాయి: “నిఇి -నిశిబాల” 

విష్ణుపద్‌: నువ్వు దేనికోసం వచ్చావో నేనూ అందుకే. రా, మనిద్దరం కలిసి 
వెతుకుదాం. ఏదైనా తినేందుకు దొరుకుతుందేమో. చలికాలం, అప్పుడే చీకటి 
పడుతోంది. నువ్వ ఒకర్తెవూ పడుచుపిల్లవు. ఇలా వెళితే పమాదం”. 

కాస్సేపు తటపటాయించి ని? అంది: “బాగా ఉంది. సరే నడు. నీతో వస్తా” 
తనంతట తానే అతనికి దగ్గరగా నడిచింది. 

తర్వాత పాలంలో తిరగ్గా తిరగ్గా ఇద్దరూ ఒక అలిఖితమైన ఒడంబడికకు 
వచ్చారు - అక్కడ ఏమైనా తినేందుకు దొరికితే ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. 

ఆ పొలంలో (పతి దుబ్బూ, పతి గొయ్యి తరచి తరచి వెతికారు విష్ణపద, 
నిశానూ. కాని మొత్తంమీద చిన్న చిన్న నేల తాబేళ్లూ నాలుగు తప్ప వాళ్ల కింకేమీ 
దొరకలేదు. వాటిపై ఉన్న గట్టి గుల్ల తీశాక ఇంకేమ్మాతం మాంసం దొరుకుతుంది! 

నోరు మూసుకుని ఆహారార్థం తిరుగుతూండగా ఒకసారి నిశి అడిగింది 
విష్ణుపద్‌ని: “మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు. విల్లా, జల్లా? ఈ కలిసి తిరిగిన 
కాస్సేపటిలో ఆమెలో అతనంకే అనుమానం, భయం పోయాయి. అతణ్ని పూర్తిగా 
విశ్వసినస్తోంది. ఇప్పుడు నిశి. 

విష్టపద్‌: “పిల్లలూ, తల్లీ" 

నిశి: “ఎంతమంది పిల్లలు అని అడిగాను”. 

విష్ణపద్‌: “ముగ్గురు ఇద్దరు మొగపిల్లలు ఒక ఆడపిల్ల . 

ని?' “అయితే మొత్తం మీరు 5 గురు అన్నమాట . 

విష్ణపద్‌: “అవును 

నిణి'నువ్వేం జేస్తుంటావు”. 


నిశి: “సరిపోతుందా?” 
విష్ణుపద్‌: “ఏదో గడుస్తుంది. పని దొరికిన రోజున పొట్ట సగం నిండుతుంది. 


216 బెంగాలీ కథానికలు 


లేని రోజున పస్తు”. 

కొంచెం ఆలోచించి నిశి అంది: “పాలం ప్యుటా ఏమీ లేదా?” 

విష్ణుపద:' “పాలం ఎక్కడినుంచి సంపాదిస్తాను?” 

నికి; “ఊరికే రెక్కల మీదే నమ్ముకుని బతకాలా?” 

విష్ణుపద: “అవును”. 

ని; “అల్లాగయితే చాలా కష్టం”. 

వి: “కష్టం అయితే మటుకు ఏం చేయగలను? ఇలాగే రోజులు గడిచిపోవాలి”. 

కొచెం సేపు పోయాక విష్ణుపద్‌ అడిగాడు: “ఊరికే నా మాకు అడుగుతున్నావు? 
నీ మాటా ఏమీ....” 

నిశి అంది: “నా కథ చెప్పవలనింది ఏం ఉంది? నాకూ రెక్కాడితేనే 
డొక్కాడుతుంది". 

వి: “ఆ సంగతి నాకు తెలుసులే. నేనడిగింది అది కాదు”. 

ని; “ఇంకేం అడిగావు?” 

మెడ (తిప్పి ఆమెకేసి తీక్షణంగా చూశాడు ఒక నిమిషం. 

అప్పుడన్నాడు: “నీ తల మీద కుంకం పుణ్య లేదు. నీ కింకా పెళ్లవలేదా?” 

పరధ్యానంగా అంది నిశి; “అయింది” 

“అయితే మరి?” 

విష్ణుపద్‌ ఏం తెలుసుకోదలచుకున్నాడో నిశికి అర్థం కాలేదు. పెల్లి అయినా 
చేతికి శంఖంతో చేసిన గాజు లేదు. తల మీద కుంకుమ రేఖ లేదు. 
అందుమూలాన అతను కలవర పడుతున్నాడు. బాధా సూచకమైన న్వరంతో నిని 
అంది: “మా ఆయన లేడు”. 

నాలుకతో సానుభూతి సూచకమైన శబ్దం బేసి అన్నాడు. దుఃఖిత స్వరంతో: 
“ఓహో అల్లాగా? ఇంత చిన్న వయస్సులో మొగుణ్ని పోగొట్టుకున్నావా?” 

ని? సమాధానం చెప్పలేదు. 

విష్ణపద్‌ మళ్లీ అన్నాడు: “ఏమయింది? జబ్బు చేసిందా?” 

నిశి అంది: “లేదు రైతులతో కొట్లాటలో చచ్చి పోయాడు. వాళ్లు ఇతల్ని 
బల్లెంతో పొట్టలో పొడిచేశారు. నరాలూ, మాంసం బై టికొచ్చేశాయి. అదికళ్లతో 
చూడలేక పోయాను... “అంటూ, అకస్మాత్తుగా ఆ నిర్జన నిశ్శబ్ద _పాంతంలో గొంతెత్తి 
ఏడవడం మొదలు పెట్టింది : “అయ్యబాబోయ్‌, అంత యవ్వనంలో ఉన్న మా 
ఆయన్ని చంపేసారరోయ్‌...” 

విష్ణుపద కొంచెం సందిగ్భావస్థలో పడ్డాడు. తర్వాత నిశి చెదిరిన జుట్టుని 
నిమురుతూ అన్నాడు: “వఏడవకమ్మా, పాపా, వడవకు. అయినదేందో 


శా 


పాణరక్షణ కోసం 219 


అయిపోయింది”. 

చాలాసేపు తర్వాత, ఆమె శోకం ఉపశమించాక, అడిగాడు: 'నీ కెంత మంది 
పిల్లలు?” 

అస్పష్టపు గొంతుతో అంది: “లేరు” 

“అయితే బతికిపోయాం”. 

నిశ మాట్లాడలేదు. 

విష్ణుపద్‌ మళ్లీ అడిగాడు: “మీ ఇంట్ల ఇంకవరున్నారు?” 

“ముసలి అత్త ఉంది. పగలూ - ర్మాతి తినడానికి నోరు తెరుచుకుని 
ఉంటుంది, ముసలిదానికి చాలా ఆకలి. అంత పర్వతం లాంటి కొడుకుని 
పోగొట్టుకున్నా, ఆమె ఆకలిని పోగొట్టుకోలేదు. ఆమె ఆకలి తీర్చలేక నేనే ఒక 
రోజున చస్తాను”. 

“పాలం, గిలం లేదా?” 

“ఉంటే ఇలా ఈ చేనులో ఆకూ, అలం కోసం పడిచసానా”. 

ఇద్దరూ మళ్లీ ఆహారం కోసం వెతకడానికి వెళ్లారు. కాని అంత విశాల మైదానం 
అంతా దయా, దాక్షిణ్యాలు లేకుండా ఉంది. ఆ నాలుగు తాబేళ్లు పోతే, పచ్చి 
వెలగకాయలు ఐదు తప్ప ఇంతవరకూ ఇంకేమీ దొరకలేదు. చెరి సగం 
చేసుకొనేసరికి అందులో ఏమ్మాతం దక్కుతుంది? 

ఇక శీతగాలి మరింత దుర్భరంగా 'వీస్తోంది. ఎండా గిండా ఏమీ లేదు. 
సూర్యుడు పక్సిమాబ్ధీలో మునిగాడు. విష్ణుపదకి కాని నిగికి కాని ఇంకేం 
దొరకలేదు. వెంటనే నాలుగు వైపులా చీకటి కమ్మింది. 

తెల్లవారురయామునుంచీ ఆకాశంలో వుథూలు ఇటూ అటూ 
పర్మిభమిస్తున్నాయి; ఇప్పుడవన్నీ హఠాత్తుగా గుమిగూడినట్లున్నాయి. టపటప 
మంటూ వర్షం కురవడం ప్రారంభించింది. దాని మీదట ఒళ్లు వణికింపజేసే ఉత్తర 
గాలి. వంటిలో మాంసాన్ని భేదెంచుకుని ఎముకల్లోకి. చారబడినట్లు వస్తోంది 
చలిగాలి. తడిసిన గడ్డినేల నుంచి పాగమంచు పై పై కెగురుతోంది. 

కుడి (పక్క నుంచి ని? అంది: “ఈవేళ చాలా * చలిగా ఉంది, కదూ?” 

తన రుం ఆగ ఉన్న “a అన్నాడు: “అవును”. 

“దానికి తోడు ఈ వర్షం ఓటి" 
“అవును” 

విష్ణుపద్‌ నిశికి జవాబిన్తున్నాడన్న మాకే గాని, మనస్సులో మరొకటుదో 
ఆలోచిస్తున్నాడు. వాటా పంచుకున్న రెండు తాబేళ్లు, రెండున్నర వెలగ కాయలు 
ఇంటికి ఫట్టుకెళ్లి ఎవరి నోటికి అందించడం? అతనన్నాడు: “ఇంకేమీ దొరక్కపోతే 


220 బెంగాలీ కథానికలు 


లాభం లేదు, అమ్మాయీ, మా ఇంట్లో ర్‌ నోళ్తున్నాయి”. 

నిశి అంది: “నీ మాట నిజమే. కాని చీకటి పడింది; వాన కురుస్తోంది. 
ఇంకిప్పుడేం దొరుకుతుంది”, ఆమె కళ్లు, ముఖం, గొంతులో అంతా అనుమానం. 

“చూడు అంటూండగా విష్ణుపట్‌ కళ్లు తీక్షణ దృష్టిని పొందాయి. ఎదురుగుండా 
(వేలు జూపి కొంత ఉత్తేజితమైన గొంతుతో అడిగాడు: "అదేమిటయ్యోయ్‌”. 

ఆ వైపు చూసి నిశి అంది: “పంది అనుకుంటాను”. 

“అవును” 

“ఆ మొద్దు అక్కడేం జేస్తోంది?” 

బాగా పరిశీలించి చూశాడు విష్టపద్‌. అప్పుడన్నాడు: “మట్టి దాలుస్తోంది”. 

నికి తెలును - పంది ఎప్పుడైతే నేల దొలుస్తోందో, అక్కడ ఏదో దొరికి 
తీరుతుందని. భూమి లోపల ఏమీ లేకపోతే పందులు అక్కడ ముట్టి పెట్టి 
(తవ్యపు. 

విష్ణుపద్‌ అన్నాడు: “నడు, ముందుకు వెళ్లి చూద్దాం. అతని మస్తిష్కంలో 
విద్యుల్లత లాగ మరాక చింత మెరుస్తోంది. అక్కడ ఇంకేమీ దొరక్కపోయినా ఆ 
పందిని చంపేయాలి. 

నిగిబాలకు సగం వాటా ఇచ్చాక కూడా, వాళ్ల కుటుంబానికి 3,4, రోజులకు 
కావలసిన ఆహారం దొరుకుతుంది. ౩,4, రోజులు [బతికి ఉంకే, తర్వాత సంగతి 
తర్వాత చూసుకోవచ్చు. 

తన మనస్సులో మాట నిశికి చెప్పాక ఆమె అంది: "నువ్వన్నది బాగానే ఉంది 
కాని.... 

“ఏంటి?” 

"ఇంత పెద్ద అడవి పందిని వట్టుకోగలవా నువ్వు? దానికి చాలా కోర 
వళ్లుంటాయి. అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోగలవా?” 

విష్ణుపద్‌ అన్నాడు: “నా దగ్గర గొడ్డలి ఉంది కొడవలి ఉంది". 

నిశి అంది" “గొడ్డలి, కొడవలితో ఇంత దెయ్యం లాంటిదాన్ని 
గాయవరచగలవా?” 

విచ్చి పట్టుదలతో విష్ణపద్‌ అన్నాడు: “చేయగలనో లేదో చూద్దాం. అయినా 
ఒకసారి _పయత్నించకుండా వదలను. తిండిలేక చావడం కంటె అడవి పందితో 
యుద్ధం చేసి....” నిఇకి మరింకేమీ ఆలోచించేందుకు కాని, మాట్లాడేందుకు కాని 
అవకాశం ఇవ్వకుండా విష్ణుపద్‌ ముందుకు సాగాడు. నిశి ఇంకేం చేస్తుంది? అతని 
వెనకాలే నడిచింది. 

దగ్గరకు వెల్లి చూసేసరికి అది కోరపళ్ల పంది కాదు, అడవి పంది. దొలిచి దొలిచి, 


పాణరక్తణ కోసం 221 


చాలా గొయ్యి చేసింది ఆ జంతువు. గోతిలోకి చూసేసరికి రెండు కళ్లూ మెరిశాయి 
విష్ణుపద్‌వి. ఒక పెద్ద నాటు బంగాళాదుంప సగ భాగం మట్టిలోకి పాతుకుపోయి 
ఉంది; మిగతా సగం ముఖంతో (తవ్వ బైటకు లాగుతోంది అడవి పంది. ' 

ఆ దుంప బరువు కనీసం వదిసేరు లేనా ఉంటుందని అంచనా వేశాడు 
విష్ణుపద్‌? ఒక వేళ పందిని చంపలేకపోయినా ఆ బంగాళాదుంపని సంపాదిస్తే 
ఏమంత తక్కువ పనికాదు. ఆలోచించేసరికి ఆ పందితో తిన్నగా ఘోర యుద్ధం 
జరపడం కంటె దాన్ని తరిమేసి, నాటు బంగాళా దుంపని పీకుకోవడం మంచిదని 
అనిపించింది అతనికి. 

వెనకాల నుంచి ఆశతో కూడుకున్న గొంతుతో ని? అంది: “ఎంత పెద్ద బంగాళా 
దుంపో! చూశావా, అబ్బాయో". 

విష్ణుపద్‌ “అవును” అన్నాడు. 

తన మానాన తను (తవ్యుతోంది పంది. మానవుల గొంతు వినిపించేసరికి 
హఠాత్తుగా తల ఎత్తింది. దాని చిన్న కళ్లు మనకగానూ ఎరగానూ ఉన్నాయి. దాని 
వళ్లూ, ముఖం అంతా మట్టి. 

దాన్ని తరమడం కోసం నోటి తోటి చప్పుడు చేయడం మొదలు పెట్టాడు 
విష్ణుపద్‌ “రే-రే-రే-హాట్‌, హట్‌, వాయ్‌ 

పంది కదలకుండా, విష్ణుపద్‌కేని చూస్తూంది. దాని చిన్న కళ్లు సంశయంతో 
గట్టిపడడం మొదలెట్టాయి. విష్ణపద్‌ మళ్లీ చప్పుడు చేశాడు. అతనితో పాటు 
నిశి కూడా నోటితో కేకలు పెట్టింది. ఇంకా పంది స్థిరంగానే ఉండిపోయింది. 

విష్ణుపద్‌ అన్నాడు! “తస్సాదియ్యా ఇది చాలా పొగరుబోతు. ఏం కదలడం 
లేదు”. 

నిశి అంటది: “మనం ఈ నాటు బంగాళదుంప తీసుకుంటామని 
కనిపెట్టినట్లుంది". 

“అంతే అయ్యుంటుంది”, అని ఇంకా ఇలా అన్నాడు విష్ణుపద్‌?” నోటి తో గొడవ 
చేస్తే ఏం లాభం లేదు, అమ్మాయీ, ఈ వెధవ మొద్దుని గ్గొడ్డలితో ఒక దెబ్బ వేస్తే 
అప్పుడు తెలిసి వస్తుంది”. అంటూనే ముందుకి వెల్లి బుజం మీంచి గొడ్డలి దెంచి 
పంది మెడ (పక్కగా ఒక దెబ్బ వేశాడు దాంతో. 

దెబ్బ తిన్నగా తగలలేదు. పంది మెడ నుంచి ఒక చిన్న తోలుముక్క తెగి 
పడింది అంతే. ద్వేషం, (కౌర్యంతో కూడుకున్న కళ్లతో ఒక్క క్షణం చూసి ఆ 
జంతువు హఠాత్తుగా అతణ్ని తరిమేసింది. అది తరిమేస్తుందని విష్ణుపద 
ఊహించ లేక పోయాడు. అతను శ్వాస బిగించి పరిగెత్తాడు. 

అతణ్ని అలా చాలా దూరం తరిమి వెనక్కి వచ్చి పంది నాటు బంగాళాదుంప 


222 బెంగాలీ కథానికలు 
దగ్గర నిలబడింది. అయినా విష్ణపద్‌ ఎక్కువ సేపు వెనక్కు తగ్గలేదు. మల్లీ 
వంది దగ్గరకు వచ్చాడు. రాగానే మల్లీ ఇంకో దెబ్బవేశాడు పందిని. ఈసారి వీపు 
మీద చాలా కోతలు పడ్డాయి. రక్తం కార్పుకుంటున్న జంతువు మల్లీ విష్ణుపద్‌ని 
తరిమింది. 

 తరుమబడి చాలా దూరం వెళ్లవలసి వచ్చింది విష్ణుపద్‌కి. అయితే 
.ఏమనుకుంటున్నాడంకే మళ్లి వెనక్కి వచ్చి సమయం కాచి ఆ పందిని ఒక్క గొడ్డలి 
దెబ్బతో పడగొడ్డామని. అలా అనుకుంటూ చాలా సేపు నడిచి వెళ్లాడు. 

ఇటు చలికాలవు సాయంకాలం ఇంకా గాఢంగా (కమ్ముకుంది. చెట్టూ 
చేమలలోని ఖాళిలలోని నీడలు ఇంకా నిబిడాంధకారాన్ని పొందాయి. కొంచెం సేపు 
(కితం నుంచి కొద్ది వర్షం పడుతోంది; అది ఇప్పుడు మరీ జోరుగా పడుతోంది. 
దానికి తోడు ఉత్తర గాలి ఇంకా గట్టిగా వీస్తోంది. 

నిశి నిరాశ చెందింది. అంది: “అబ్బాయి, వదిలి పెట్టయ్యి. ఈ దెయ్యం 
నోట్లోంచి నువ్వు బంగాళదుంప లాగగలవా?” 

విష్ణుపద్‌ మొండిపట్టు పట్టాడు. అన్నాడు: "నేనే మైనా మానను దుంప 
లాగకుండా నేను విడిచి పెట్టను. అదును కనిపెట్టి బంగాళాదుంపా లాగుతాను! 
వెధవ పందిని కూడా చంపేస్తాను. నా బు[రకో ఆలోచన తట్టింది. ఈసారి ఇద్దరం 
దాని ముందర నిలబడవద్దు. నువ్వు వెనకా, నేను ముందూ నిలబడదాం. అది 
నన్నెప్పుడైతే తరముతుందో నువ్వప్పుడు వెనక నుంచి దాన్ని దెబ్బకొట్టు. నిన్ను 
తరుముతున్నప్పుడు నేను దాన్ని దెబ్బతిస్తాను”. 

ఆ (పకారం అతను వంది ముందూ, ఆమె పంది వెనుకా వచ్చి నిలబడ్డారు. 
వంది ఏం అనుకుందో చెప్పలేం. బహుశా అనుకుని ఉంటుంది- “ఇంత కష్టపడి 
సంపాదించిన దుంపకు పోటీ వాళ్లు వచ్చారు” అని. 

దెబ్బ తగిలే ముందే తల వంచి విష్ణుపద్‌ని తరిమేంగుకు అతని వైపు 
వరిగెట్టింది పంది. అది ఎంత శ్మీఘంగా వచ్చిందంకే అతనికి ఆత్మరక్షణకు 
అవకాశం దొరకలేదు. (పొద్దుటి నుంచి విష్ణుపద్‌కి తిండి కూడా లేదు. నీరసంగా 
ఉంది వళ్లంతా. మణుగు బరువైన పంది దాడి మూలాన ఎప్పుడైతే పారిపోవడం 
మొదలెట్లాడో దాని తర్వాతనే అతనికి తన తొడల్లో దాన్ని పళ్లు దూర్చి 
గాయవరిచిందని తెలునుకున్నాడు. 

విష్ణుపద్‌ అరుపులు మొదలు పెట్టాడు: “చచ్చాన్‌ రోయ్‌, చచ్చాన్‌ (రోయ్‌, 
రక్షించండి -" అంటూండగానే అతని చెయ్యి నడుము దగ్గరకు చేరింది. ఒక్క 
సెకనులో కొడవలి లాగి ఆ పంది ముక్కు మీద శక్తి కొలది కొట్టాడు దాంతో. కూడా 
ఒక చిమ్మిగొట్టు లాగ రక్తం _పవపాంచింది. 


(పాణరక్షణ కోసం 223 


ఇటు ఎనకాల్నించి వచ్చి ని? పందిని కొట్టడం మొదలు పెట్టింది. బాగా 
గాయపడిన జంతువు విష్ణుపదని విడిచి వెనక్కి తిరిగి నిశిపై దండెత్తింది. దాడి 
తప్పించుకోలేక పోవడం వల్ల ఆమె కూడా పడిపోయింది, పంది కోరపళ్లు ఆమె 
చీరనూ, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడం మొదలు పెట్టాయి. అట్టి 
పరిస్థితిలో (గుడ్డిగా చేతీలోని కత్తితో పొడవడం ప్రారంభించింది ని? ఆ పందిని. 

విష్ణపద్‌ తొడలు బాగా గాయపడ్డాయి. గొట్టంలా రక్తం పైకి చిమ్ముతోంది. 
అయినా అతను ఊరికే కూర్చోలేదు. పిచ్చి వాడిలా పంది ముఖంపై గొడ్డలితో 
కొట్టాడు. నిశిని వదలి మళ్లీ వష్ణువద్‌ పై దాడిచేసింది పంది. ఇంతట్లో నేలపై 
నుంచి లేచి వెనుకనుంచి పందిపై యుద్ధం చేస్తోంది నిశి. 

దెబ్బతిన్న పంది ఒకసారి విష్ణుపద్‌ వైపు, తర్వాత నిశి వైపు పరుగు పెడుతోంది. 
చూడగా చూడగా ఈ శీతకాలపు తుది కాలంలో ఈ నిర్జన _పదేశం పృథివి ఆదిమ 
కాలం నాటి రణభూమిగా మారింది. ఆవోరం కోసం మానవజాతికి చెందిన ఒక 
పురుషుడూ, ఒక (స్తీ ఒక (కూరజంతువుతో యుద్ధం చేస్తున్నారు. 

చాలా సేపు ఇలా సంఘర్షణ జరిగాక, తన ముఖంపై గొడ్డలి దెబ్బలు తీవంగా 
తగలడం మూలాన [పాణ సంకటం కలుగుతున్నట్లు అరవడం (పారంభించింది ' 
పంది. భరించలేని బాధతో కొంతసేపు మట్టిలో అటూ ఇటూ దొర్లి, తర్వాత ఒక 
జాణంలా జువ్వుమంటూ పడమర వెపు ఉన్న అడవిలోకి.పారిపోయింది. 

పంది మాయమయ్యాక విష్ణుపద్‌, నిశి చాలాసేపు నిశ్చుష్టులై పడి ఉన్నారు. 
తర్వాత ఆయాసపడుతూ లేచి ఆ నాటు బంగాళా దుంప మిగిలిన ముక్కను 
బైటకు లాగారు. 

నాటు బంగాళాదుంప, తాబేలు, వెలక్కాయా- ఇవన్నీ ఒక చోట (పోగు చేసి 
వాళ్లు పంచుకునే సమయంలో వర్షం మళ్లీ పడడం (పారంభించింది. యుద్ధం 
జరిగినంత సేపూ వాళ్లిద్దరికీ ఆ సహాజ థైర్యం, (కౌర్యం హడావుడిలో 
శారీరకమైన, మానసిక మైన ఏ బాధ తెలియలేదు. ఇప్పడు విష్ణుపద్‌ ఆ 
బాధనంతా అనుభవిస్తున్నాడు; చలితో వణుకుతున్నాడు. ఎముకల్లోకి కూడా 
చారబడినట్లున్న చలితో గజగజలాడిపోతున్నాడు. వళ్లు ఊడిపోతున్నట్లని 
ఏస్తోంది అతడికి. 

అన్నాడు: “ఎంత ఎడతెగని వాన వచ్చిపడిందయ్యా! 

నిశి చలితో వణుకుతూ వణుకుతూ అంది: “ఇక్కడ ఉండిపోతే మనం 
నిక్కచ్చిగా చస్తాం అబ్బాయీ. ఏదో ఒక ఏర్పాటు గురించి ఆలోచించు. 

“నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్లగలమో”. 

ఏమాలోచించిందో, ని? అంది: “పడమటి దిక్కున ఒక స్మశానం ఉంది కదా" 


224 బెంగాలీ కథానికలు 
అక్కడ ఒక చిన్నపాక ఉంది. నడు, అక్కడికి పోదాం”. 

విష్ణుపదకి కూడా జ్ఞాపకం వచ్చింది: “అవునవును. నడు....” 

ఇద్దరూ పరుగెత్తి స్మశానంలోని పూరిల్లు చేరుకున్నారు. ఆ గుడిసె ఒకప్పడు 
శవ వాహకులు, శవంతో కూడా వెళ్లే బంధు మి(తులూ కూర్చునేందు కోసం 
నిర్మింపబడింది. | 

ఒంటిమీద రక్తం తుడుచుకుని వాళ్లిద్దరూ కాస్సేపు అక్కడ కూర్చుని ఆయాసం 
తీర్చుకున్నారు. అప్పుడు విష్ణుపద్‌ అన్నాడు: “అమ్మాయీ, నాకు చాలా 
ఆకలేసోంది”. 

నిశి అంది: “"నాకూనూ”. 

“తినేందుకు ఏర్పాటు చేయి”. 

బంగాళాదుంప కత్తితో నిశి కోనింది; విష్ణుపద్‌ ఒక తాబేలు గుల్ల పగలగొట్టి 
మాంసం బైటకు తీశాడు. 

అంతకు కొద్దిగా ముందర శవాన్ని కాల్చిన చితిలోంచి కొంచెం నిప్పు తీసుకు 
వచ్చి మాంసం, దుంప ఉడక బెట్టి ఇద్దరూ తృప్తిగా తిని _తేన్నారు. 

విష్టుపద్‌: “ఈ రోజంతా ఇదే తినడం”. 

నిశి”"నేనూ అంతే”, 

విష్ణుపద్‌: “తిండి అయింది. ఇప్పడే బీడీ కావాలి”. 

నిని: “అవును నాకు తాంబూలం బాగా అలవాటు. దొరికితే బాగుండును 
ఇప్పడు". 

మళ్లీ వర్గం జోరుగా కురుస్తోంది. ఆకాశం ముక్కలు ముక్కలు చేస్తున్నట్లు 
మెరుపులు మెరుస్తున్నాయి. 

నిశి అంది: “ఈ వర్షం ఈవేళ తగ్గేలా లేదు”. 

“అవును -” అని తల ఆడించాడు విష్ణుపద్‌. 

“ఈ ర్యాతంతా ఇక్కడే గడపాలి”. 

“అవును”. అని కొంచెం సేపు పోయాక అన్నాడు విష్ణపద్‌: “కూర్చుని ఏం 
జేన్తాం. నేను నిదపోతాను”. 

నిశి: “నేనూ న్నిదపోతాను”. 

ఇద్దరూ గుడిసెలోని చెరో పక్క పడుకున్నారు. ఇద్దరి మధ్యా తగినంతదూరం 
ఉంది. 

రా(తి బాగా గడిచాక నిశి అంది "అబ్బాయా....” 

తన దూరస్థానం నుంచి విష్ణుపద్‌ అన్నాడు: “ఏమయింది?” నిశి! “నా దగ్గరకు 


లౌ. 


పాణరక్షణ కోసం 225 


విష్ణుపద్‌: “ఎందుకు? 
ఈ దుర్భరమైన చలికాలం రాతిలో వెచ్చదనం కోసం నిశి, విష్ణుపద 
ఒకళ్లనొకళ్లు కౌగలించుకుని పడుకున్నారు. 


మర్నాడు తాబేలు వెలక్కాయి, దుంప సమానంగా పంచుకుని ని? ఉత్తర వైపూ, 
విష్ణపద దక్షిణ వెపూ ఎవరిదారిన వారు వెళ్లారు. 


(“శారదీయ అమృత్‌, 1970) 


నన్ను చూడండి 
ఖీర్టేందు ముఖోపాధ్యాయ్‌ 


దయచేసి నన్కొక సారి చూడండి. నే నిపష్పుడెల్లాగున్నానో అదే. ఇంతకు కొంచెం 
ముందు నేను తోసుకుంటూ బస్సు ఫుట్‌బోర్డు ఎక్కాను. తర్వాత ఆ దట్టమైన 
జనసమూహం మధ్య అటూ ఇటూ దూరి, సరిగ్గా ఒక ఎలుక గొయ్యి (తవ్వి నట్లు 
(తోవ చేసుకుని, ఇంత దూరం వచ్చి పడ్డాను. బస్సు పై ఊచలు చాలా ఎత్త్తు - 
వాటిని అందుకుని (వేళ్తాడలేను. నేను పొట్టి వాణ్ని- అంచేత సీట్ల వెనకాల 
పట్టుకుని నిలబడ్డాను. వాటి మీద వళ్లు ఆనించుకుని బస్సు కుదుపుకి నేను 
ఊగవలసి వచ్చినప్పుడు, (పక్క వాళ్ల మీద పడి సద్దుకోవలసి వచ్చినప్పడు, 
చుట్టు (పక్కల ఉన్న జనం నన్ను కోపగించుకోలేదు. కారణమేమిటంటే నా 
బరువు చాలా తక్కువ, నేనెవరి మీదైన పడ్డా వాళ్లకి నా వల్ల ఏం దెబృతగలదు. 
అవును, నేను బస్సు లోపల ఒక సీటు వెనకాల పట్టుకుని నిలబడ్డాను. నా 
ఇరుపక్కలా ఉన్న మనుష్యులు పర్వతాలంత ఎత్తుగా ఉన్నారు. వాళ్లు 
నన్నెంతగా మూసేశారంకే, అసలు వాళ్లు నన్ను చూడనే లేదనిపిస్తోంది. లేకపోతే 
చూసి కూడా నన్ను ఎవరూ లెక్క చేయడం లేదు. ఇదే చిక్కు. నన్ను ఎంత 
చూసినా, ఎవ్వరూ లెక్కపెట్టరు. ఇప్పుడు నేవెవరి (పక్క ఉన్నానో, లేక ఎవరికి 
ముఖాముఖీగా ఉన్నానో, వాళ్లు నన్ను చూస్తే చూసి ఉండవచ్చు, కాని నిర్లక్ష్యం 
తోటే. నేను ఉన్నా లేకపోయినా వాళ్లకు లాభం కాని నష్టం కాని లేదు. నా 
ముఖంలో కూడా ఏమి (పత్యేకత లేదు- ఎవరైనా నన్ను వేరే గా గుర్తు పక్టేందుకు. 
అవును బాబూ , నేను 5 అడుగుల 2 అంగుళాల మాతం ఎత్తయినవాడిని; 
సన్నని వాడిని. అయినా పెద్ద సన్నమూ కాదు, చాలా నలుపూ కాదు: ఎవ్వరైనా 
నా కేసి అసలు మళ్లీ ఒకసారి చూస్తే సంగతి. 40 నంవత్సరాల తర్వాత నా తల 
(క్రమంగా వండిపోయింది. నా జుట్టు పలచబడి ప్లోయింది. అయినప్పటికీ 
బట్టతల కాదు. బట్టతల వాడిని కూడా కొందరు చూస్తాడు. అటు పన నా ముఖం- 
అది చాలా అసహ్యం అయినదీ కాదు, సుందరమై నదీ కాదు - నాముక్కు తప్పడా 
కాదు చిన్నదీ కాదు; కళ్లు పెద్దవీ కావు, మళ్లీ మెరిసెవీ కావు. అందుమూలాన 
ఇలా గుంపు మధ్యలోకి నేను వస్తే నన్నెవరైనా చూస్తారా? చూడరు, ఒక వేళ 
చూసినా లెక్కపెట్టరు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. 

నా పెళ్లి అయ్యాక ఒక బాగా కలవర పరిచే తమాషా సంఘటన జరిగింది. పెళ్లి 
భోజనం అయిన ఒకటి రెండు రోజుల తర్వాత నేను నా భార్యను తీసుకుని 
'బజారు ఫనిమీద బైటకు వెళ్లాను. మళ్లీ కొన్నాళ్లు పోయాక నా భార్యను 


నన్ను చూడండి 227 


కాపురానికి తీసుకురావడం కోసం కొన్ని లాంఛనాల బట్టలూ మొదలైనవ 
కొనవలసి వచ్చింది. రోడ్డుమీద బెటకు వచ్చి నా భార్యను అడిగాను. "న్యూ 
మార్కెటు” వెళదామా? నా అవస్థ ఎటువంటి దంకే న్యూమార్కెటు సరుకులు 
కొనేందుకు తగిన డబ్బు లేదు, బస్సు పక్కన ఉన్న అంగడిలో ఏవో చవక బట్టలూ 
'గిట్టలూ కొనేందుకు చాలిన డబ్బు మటుకు గటాగటీగా ఉంది. అయినా ఆ మాట 
నేనెందుకన్నానంకే ఒకటి నా భార్య పల్లెటూరిది ఎప్పుడూ న్యూమార్కెటు 
చూడలేదు; రెండవ కారణం నాతో పోలిస్తే మా అత్తింటి వాళ్లు కొంచెం 
ధనవంతులు. అంచేత నేను న్యూమార్కెట్‌ చెప్పేసరికి నా నూతన వధువు చాలా 
సంతోషిన్తుందనీ, అక్కడ బట్టలూ గిట్టలూ కొంటే ఆ సంగతి తెలుసుకుని మా 
అత్తవారి తాలూకు వాళ్ల కనుబొమ్మలు కాస్త పైకి లేస్తాయని. కాని ఈ న్యూ 
మార్కెటు (పస్తావన కొంచెం [పాణ సంకటం కలగజేసే తప్పు అయింది. కారణం 
విమిటంకే అక్కడకు వెళ్లకుండా ఉండి ఉంటు తర్వాత జరిగిన సంఘటన జరిగి 
ఉండకపోను అనిపిస్తుంది. ఏమయిందంకే న్యూ మార్కెటు లో వేగించి అక్కడ 
ఆ తళతళలాడే కొట్లలోని సరుకులు చూసేసరికి మా ఆవిడకి వళ్లు తెలియలేదు. 
ఏదో ఓ కొట్టు ముందు నిలబడి, షోకేసు కేసి, చూసి ఒక్కటు -అడుగు ఒక్కటే - 
అడుగు వేసి నడవడం. నా వైపు చూడడమే మరిచిపోయింది. అప్పుడు ఆమె 
నూతన వధువు, అందుమూలాన నాకు ఉడుకుమోతు తనం ఉండడంలో ఆశ్చర్యం 
లేదు. నేను ఆమెను అటూఇటూ చూసి కొంచెం నేను చెప్పినట్లు వినేలాగ 
(పయత్నించాను. కానీ ఆమె ఏ ఒక వస్తువు పైనా _పత్యేకించి _శద్ధ చూపించక, 
అన్ని వస్తువులనూ పరిశిలిస్తూనే ఉంది. నా ఉడుకు మోతు తనం ఎక్కువ 
అయేసరికి నేను నడక తగ్గించి కొద్దిగా ఆగినా, ఆమె అలా అన్నీ చూస్తూ నడుస్తూనే 
ఉండిపోయింది. అది కనిపెట్టి ఇక నేను ఒకచోట నిలబడి పోయాను. 
అయినప్పటికీ నూతన వధువు అలా నడుస్తూనే ఉంది. గార్డ్‌ ఆవ్‌ ఆనర్‌ 
ఇచ్చేటప్పుడు సోల్దర్లు ఎలా నడుస్తారో ఆ పద్ధతిలో ఆమె దుకాణాలలో సరుకులు 
చూస్తూ నడుస్తోంది. 
నేను దూరం నుంచి నిలబడి చూశాను - నా భార్య జన నమూహంలోంచి 
తోసుకుంటూ అలా ఆ మెరిసే దుకాణాలకేసి చూస్తూ నడుస్తూనే ఉంది. మధ్య 
మధ్య ఆమె ఏదైనా నేను (పక్కన ఉన్నాననుకుని మాట్లాడినా, నిజానికి నేను 
ఉన్నానా లేదా అన్న సంగతి పట్టించుకోలేదు. ఇల్లా చాలా దూరం నడవగా 
నడవగా ఆమె ఒక సరుకు చూసి ఆకర్షింపబడి నేను (పక్కను ఉన్నాననుకుని 
ముఖం (తిప్పింది; ఎప్పుడైతే నేను కనువించ లేదో నన్ను వెతుక్కుంటూ 
నిలబడింది. నాలుగు వైపులా వ్యాకుల భావంతో చూస్తోంది నా కోసం. అప్పుడు 


228 బెంగాలీ కథానికలు 

తమాషా చేద్దామని ఆమెకు కనువించేలా ముందుకు వెళ్లలేదు. న్యూమార్కెట్టు లో 
ఉండే గుండంగా ఉన్న సందుల్లో ఒక చోటకు హఠాత్తుగా వెళ్లి దాక్కున్నాను. 
ఇంకా పల్లెటూరి ప్లీల నా కోసం వెతుకుతూనే ఉంది. ఆమె ఎంతసేపు నన్ను లక్ష్య 
పెట్టలేదో అంతసేపూ తమాషా చేయాలనుకున్నాను. నాలో నేను నవ్వు*కున్నాను. 
ఒక పక్క నుంచి ఆమో ఏడుపు ముఖంతో ఇటూ అటూ నా కోసం నాలుగు 
(పక్కలా వెతికి బయలుదేరిన చోటికి తిరిగి రావడం కనిపెడుతున్నాను. ఒక సారి 
నేను ఆటబొమ్మల కొట్ల దగ్గర ఉన్నానేమోనని చూసింది. కాని ఎన్ని సార్లు తిరిగినా 
ఆమె నన్ను కనిపెట్టలేదు. గాభరా లో నన్ను వెతుకుతున్న మనిషి నన్ను పక్క 
నుంచి దాటిపోయింది. కాని గుర్తు పట్టలేకపోయింది. ఈ పల్లెటూరి పిల్ల గడుసుదే 
కాబట్టి ఆమె కావాలనే నన్ను చూసి కూడా చూడనట్లు నటిస్తుందేమో 
అనుకున్నాను; కాని ఆమె ముఖంలో _[కమ్మ్యకమంగా దీనతరంగం కనుపిస్తున్న 
కవళికలు చూస్తే ఆమె అలా తమాషా చేస్తోందని అనుకోలేకపోయాను. అయినా 
ఆఖరికి ఒక గడియారాల దుకాణం ముందు ఆమె (తోవకు అడ్డుఎల్లి అన్నాను. 
“హేయ!” ఆమె ఉలికిపడి నోట మాట లేకుండా నా కేసి చూసింది. అలా 
చాలాసేపు చూసి జోరుగా ఊపిరి విడిచి, వణుకుతూ నవ్వి అంది. “నువ్వు! 
నువ్వు! ఎక్కడున్నావు ఇంత సేపూ నువ్వు! నేనెంత సేపటినుంచి నిన్ను 
ఎెతుకుతున్నానో!” ఆశ్చర్యం ఏమిటంకే, అప్పుడు ఆమె, నిజం చెపుతుందని 
అనుకున్నాను. బస్సులో తిరిగి వెళ్లేటప్పుడు నేను ఆమెతో చెప్పాను - ఇలా నేను 
దాగుడు మూతలాడేటప్పుడు ఆమెకు చాలాసార్లు దగ్గరగానే ఉన్నానని; ఆమె 
ముందే నిలబడ్డానని. మొదట ఆమె నా మాట నమ్మలేదు, కాని నేను తిరిగితిరిగి 
నొక్కి చెప్పాక ఆశ్చర్య పడి అంది. “నిజంగానా అల్లాగయితే ఇంకెప్పుడూ అలా 
దాక్కోక. అల్లా చేస్తే చాలా పమాదకరం”. 

“ఆపు, కండక్టర్‌ భాయీ, నేనిక్కడ దిగుతా'....చూడు, దాదా చూడండి, 
భాయి, నా కళ్లజోడుని కాస్త కనిపెట్టండి.... అయ్యో చూడండి, ఎవ్వరూ నా మాట 
వినరా”, నేను దిగే ముందరే కండక్టరు బస్సు వెళ్లే గంట కొప్టేశాడు. తలుపుకి 
అడ్డంగా మొద్దు బండ లాగ ఒక అతను కదలకుండా నిలబడ్డాడు, హవాయ్‌ షర్టు 
కట్టు కున్న కురవాడు "మోచేతితో (తోసుకుంటూ వచ్చినా కళ్లజోడు వంకర 
చేసేశాడు. అందుకే అన్నాను: “ఎవ్వరూ నన్ను లెక్క చెయ్యరు - బస్సులో కాని, 
(టాములో కాని, రోడ్డు మీద కాని.... 

ఇప్పటి రోజులు చాలా చక్కగా ఉన్నాయి. చల్లని గాలిలో ఎండ, వంటిని, 
సుఖంగా స్పృశిస్తున్న రోజు. వర్షాకాలం కాబట్టి ఎండ వేడి తక్కువగా ఉంది. 
ఇప్పుడు ఈ (తోవమ్మట నడుస్తుంకే నాకు చాలా హాయిగా ఉంది. కొంచెం 


నన్ను చూడండి _ 229 


దూరంలో ఒక (క్రాసింగు, దాని తర్వాత మా ఆఫీసు. అది చూసి నేను (క్రాసింగు 
దగ్గరకు వచ్చి రోడ్డు దాటడానికి కాలుపెట్టేసరికి (టాఫిక్‌ పోలీసువాడు చెయ్యి 
అడ్డుపెట్టి చాపాడు. నేను దాటవలసిన రోడ్డు అడ్డుపడింది; బండి మీద బండి 
వెళుతోంది రోడ్డమ్మట. ఏం (ట్రాఫిక్‌ పోలీసు భాయీ, నేను రోడ్డు దాటాలని 
చూడడం లేదా? కాస్త నీ చెయ్యి దింపితే నీ చేతికేమైనా హాని కలుగుతుందా? 
నేను ఫస్టుఫ్లోరు పైకి వెళ్లేందుకు ఎక్కే లిప్టు ఒక వంద సంవత్సరాల పూర్వానిది. 
దీనికి నాలుగు వైపులా నల్ల ఇనుము (గిల్‌ సరిగ్గా ఒక తెరిచిన పంజరం మోస్తరు, 
మధ్యమధ్య వణుకుతూ, మెల్లిమెల్లిగా పైకి నడుస్తూంది. గత 13 సంవత్సరాల 
నుంచి నేను ఈ లిఫ్టు వాడుతున్నాను. ఈ 13 సంవత్సరాలు లిప్పుబాయి 
రామస్వరూవ్‌ ఆభోగీ నన్ను పెకి తీసుకు వెళుతున్నాడు. ఏం భాయీ 
రామస్వరూవ్‌, నువ్వు నన్ను చిన్నప్పటినుంచీ చూస్తున్నావు నా26 వ ఏట లేక 
27వ ఏట నుంచీ, నా ముఖం పై ముసలి రూపు రానప్పటి నుంచీ. ఇప్పుడు 
చెప్పు నా పేరేంటి? అల్లా అడిగేసరికి రామస్వరూవ్‌ నవ్వుతూ అంటాడు గదా 
ఆహా, తప్పకుండా, తమరు అరవింద బాబుగారు కదా? అది నా పేరేం కాదు. 
నేనెప్పడూ అరవింద బాబుని కాను. నేను చిరకాలం నుంచీ అదే చిన్నప్పటి నుంచీ 
అరిందమ్‌ బసూని మా(తమే. ' 
నా ఉద్యోగం బాంకులో మా ఆఫీసు మొదటి అంతస్తులో. అంతకు పూర్వం నేను 
వివిధ డిపార్దుమెంటుల్లో పనిచేశాను - పదేళ్లనుంచి కాషియర్‌గా ఉంటున్నాను. 
నేను అవలీలగా డబ్బు లెక్కపెట్టగలను. లెక్కలో కూడా (పవీణుడను. 
అందుచేత నాకు కాష్‌ పని తప్ప మరొకటి ఎక్కడా ఇయ్యరు. ఒక వేళ ఇచ్చిన 
మళ్లీ తిరిగి రావలసిందే కాషియర్‌గా. 10 ఏళ్లనుంచి నేను సామర్థ్యంతో ఆ 
పనిచేస్తున్నాను. ఒకప్పుడు పేమెంటు; ఒకప్పుడు రిసీవింగ్‌ పేమెంకే ఎక్కువ. 
ఎందుకంకే మానవులకు ధనం ఇవ్వడం కంటె పుచ్చుకోవడానికి ఎక్కువ అవసరం 
ఉంటుంది కాబట్టి. ఒక తీగల పంజరం మధ్య నేను కూర్చుంటాను. నా 
గుండెకాయకు దగ్గరగా అనేక సరుగులు గల ఒక (డ్రాయరు. దాని మూలల్లో 
ఎన్ని రూపాయల నోట్లున్నాయో, ఎంత చిల్లర ఉందో నేను కళ్లుమూసుకుని తప్పు 
లేకుండా చెప్పగలను. పేమెంటు చేసేటప్పుడు నేను డ్రాయరు తెరిచి లెక్కగా 
డబ్బు బైటకి తీసి, తర్వాత డాయరు మూసి, మళ్లీ డబ్బు లెక్కపెట్టి, మళ్లీ డబ్బు 
ఇచ్చాక మరో పేమెంటు కోసం చెయ్యి జాపి టోకెన్‌ తీసుకుని, మళ్లీ డాయరు 
తెరిచి దబ్బు బైటకు తీసి లెక్కపెట్టి దాని తర్వాత మళ్ళీ ఇలాగే వ్యవవోరం 
నడుస్తుంది. నా ఎదురుగుండా కదులుతూన్న వాళ్లు నా పని చూసి బహుశా 
“ఏమిటి ఈ మానవుడు ఒకే విసుగు వుట్టి పద్ధతిలో వనిచేస్తున్నాడు! అని 


230 బెంగాలీ కథానికలు 


అనుకుంటూ ఉంటారు. 

రామ్‌బాబు మాకు బాగా పాత కాతాదారు. అతనిక్షి పెద్ద ఫ్యాక్టరీ ఉంది. 
ఎజెంటు కూడా అతణ్ని బాగా గౌరవిస్తాడు. చాలా ఛాదస్తపు నిక్కచ్చి అతనిది. 
చాల మటుకు ఎవళ్లనీ పంపించకుండా తనే చెక్కులు క్యాష్‌ చేసుకుంటాడు. 
నేనెప్పుడు అతనికి పేమెంట్‌ చేసినా, అతను ఊచల మధ్య నుంచి _పనన్న 
ముఖంతో నాకు ధన్యవాదాలు చెపుతాడు. . 

ఒక మాటు మా పెద్ద'బావమరిది కలకత్తా వచ్చి పట్టణం అంతా తిరుగుతూ 
చాలా డబ్బు తగలపెట్టాడు. ఆ సందర్భంలో అతను నన్ను పార్కుుస్టీటు లోని 
ఒక రెస్టారెంటుకి తీసుకెళ్లాడు. అక్కడ మాకు రామ్‌బాబు కనిపించాడు. 
ఒక్కడూ కూర్చున్నాడు, చేతిలో తెల్ల జిన్‌ - సురాపానం ఉన్న గాసు; కళ్లు ఏవో 
కలలు .కంటున్నట్లున్నాయి. నిజం చెప్పాలంటే డబ్బున్న వాళ్లమాట నేను 
ఏమంత గొప్పగా భావించను. అందు మూలాన రామ్‌బాబుతో మాట్లాడాలని నా 
కనిపించలేదు. అందుచేత నాకు తెలిసున్న పాత స్నేహితులున్న చోటకు 
ముందుకు నడిచాను. రామ్‌బాబు కనుబొమ్మలు ఆశ్చర్యంతో ఎత్తి అన్నాడు: 
“ఎక్కడో చూసినట్లుందే! జ్ఞాపకం రావడం లేదు! అప్పుడు మా బావమరిది 
ముందు నాకు చాలా సిగ్గువేసింది. అతను నిజంగా గుర్తు పట్ట లేకపోతే, నిజంగా 
ఇటువంటి అహంకారాన్ని (పదర్శిస్తే నాకు గౌరవహీనం అనిపిస్తుంది. అప్పుడు 
నేను చేసేది లేక మా బాంకు పేరు చెప్పి, నేనక్కడ కాషియర్‌ని అని 
చెప్పాను....అప్పడు అతని చేతిలోని జిన్‌ లాగే అతని ముఖం స్వచ్చంగా 
పరిష్కరించబడినట్లయింది; గుర్తు పట్టాను అని, వసన్నతతో ఇంకా ఇలా 
అన్నాడు. “ఏం చెప్పం, ఆ ఊచల మధ్య ఆ పంజరం మధ్య మిమ్మల్ని చూడడం 
అలవాటైన వాళ్లు, అకస్మాత్తుగా ఇలాంటి చోట చూస్తే "తెలియదు" అని 
చెప్పవచ్చు! అసలు సంగతి ఏమిటంటే, ఈ పరొస్పెక్టివ్‌ తప్పిస్తే, ఒక మనిషిని 
ఇంకో మనిషి గుర్తుపట్టాలంకే వేరే మార్గం ఏముంది. 

“ఆ పంజరం మధ్య ఊచల లోపల నుంచి మీరు ఎతాగో అలాగే ఈ కోటూ, 
పాంటూ, బట్టతలా వీటితో ఉన్న నన్ను చూడండి. వీటినుంచి వేరు చేస్తే, అప్పుడు 
మీకు తెలుస్తుంది - మీకూ, నాకూ నిజమైన పరిచయం లేదని. ఈ మాట 
(గపాంచరా, ఇప్పుడే నేను పర్‌స్ఫెక్టివ్‌ మాట ఎత్తాను. నా చిన్నప్పుడు నేను రైల్వే 
కాలనీలో ఉండేవాణ్ణి. మా నాన్నగారు టాలీక్షబ్‌ ఉద్యోగం చేసేవారు. "కాటివోల్‌ 
లోని రైల్వే క్వార్టర్స్‌లో మా (పక్క యింటి నుంచి ఒక అమ్మాయి వచ్చేది. ఆ 
అమ్మాయి తన తల్లి ఇంట్లో ఆదరం లేక, మా ఇంటికి వచ్చి, అప్పుడప్పుడు మా 
అమ్మకి వంటింట్లో సాయం చేస్తూండేది. ముడతలు పడి, చిరిగిపోయిన గౌనులో 


నన్ను చూడండి 231 


మోకాలు దూర్చి, పరోటా వత్తేది; అప్పుడప్పుడు మా చిన్న చెల్లెలు ఏడిస్తే దాన్ని 
ఎత్తుకుని అల్లలా తిప్పి పడుకో బెట్టది. మా అమ్మ అంటూ ఉండేది - (దీనితో 
నీకు పెళ్లి చేస్తాను' అని. ఆ మాట విని ఆ పిల్ల నేను (పేమతో చూసేవాడిని. 
అందువల్ల చాలా మత్తు కలిగేది. ఎంతో దారుణంగా ఎండిపోయి, చుండు పట్టిన 
తల అయినా ఎంత చురుకుగా అందంగా ఉండేది! కాని ఈ జగత్తులో ఎక్కువ 
రోజులు అలా ఉండలేదు ఆ పిల్ల”. 

అంతవరకూ చెప్పి రామ్‌బాబు ఒక దీర్దమైన నిట్టూర్పు విడిచాడు. అప్పుడు 
నేను బాధతో అడిగాను - “తర్వాత ఏమైంది, ఆమె చనిపోయిందా?” ఆయన 
తలాడించి అన్నాడు - లేదు, లేదు, చావడం ఎందుకు? పెద్దయ్యా దాన్ని నేను 
పెళాడాను. అది ఇప్పుడు నా భార్య. ఇప్పుడు బండగా, మోటుగా లావయింది; 
ఎప్పుడూ విసుక్కుని సాధించే స్వభావం దానిది; నన్ను పూర్తిగా తన అదుపులో 
అట్ట బెట్టుకుని దండిస్తుంది. నౌకరులు “(ఫిజ్‌ తెరిచేటప్పుడూ, వస్తువులు 
పెట్టిలో పెట్టటప్పుడు, |డైవరుని కారు బైటికి తీయమనేటప్పుడూ ఆమె 
దూషణం వింటూంటే కష్టపు రోజుల్లో మా అమ్మ రెండు నారింజపళ్లు ఇస్తే, 
నోటినిండా నవ్వే ఆ మనిషేనా ఈ మనిషి అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు 
చూడండి, దానితో దెబ్బలాడి బైటకొచ్చాను. మనస్సు గాయపడింది - ఈనాడు 
ఆ (పేమ అంతా ఎక్కడికి మాయమైపోయింది? కానీ ఇక్కడ ఒంటరిగా కూర్చుని 
ఉండగా, ఆ పూర్వపు రోజులూ, అది వంటింట్లో కూర్చుని నిప్పంటించడం; 
ముడతలు పడిన, చిరుగు గౌనులో దాని మోకాళ్లు దాచుకోవడం; దాని అప్పటి 
కూర్చునే తీరూ అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మా అమ్మ ముఖం - ఎ ముఖం 
' అయితే దాని దీనతను చూసి జాలిపడేదో అది కూడా జ్ఞాపకం వస్తుంది. అల్లాగే 
మళ్లీ ఇప్పుడు నా మనస్సు ప్రేమతో నిండుతోంది. ఇంటికి తిరిగి వెళ్లి దాని 
కోపాన్ని పోగొట్టాలి. అర్థం అయిందా...” అని రామ్‌బాబు ఆ తెల్లటి జిన్‌తో కొంత 
డోన్‌ వేసుకుని నవ్వాడు. అన్నాడు - “ఈ ఉఊచల కిటికీ ఉందే - దేనిలోంచైతే 
మిమ్మల్ని చూస్తానో అదే అసలు - ఈ ఊచల కిటికీ ఇప్పుడు 23-26 
సంవత్సరాల మధ్య యువకుడొకడు పేమెంట్‌ కోసం వచ్చి నిలబడ్డాడు. టకటక 
లాడిస్తో అన్యమనస్ముడై కౌంటరు బల్లమీద కొడ్తున్నాడు. అతనికి నేను తెలుసు. 
వాళ్ల నాన్నకి పాతకార్లు కొని అమ్మడం వ్యాపారం. ఇంతకు పూర్వం వాళ్ల నాన్న 
వస్తూ ఉండేవాడు; ఇప్పుడు ఇతడొస్తున్నాడు బ్యాంకుకి. మధ్యలో అతని కంటికి 
గోచరమై నప్పుడు అడిగాను - “ఏం, మీ నాన్నగారు బాగున్నారా?” అతను 
సంతోషించి బుజం వంకరగా పెట్టి “ఆ” అన్నాడు. కాని నాకేమని అనుమానం 
ఉందంకే - ఒక రోజున ఎప్పుడైనా ఇక్కడ నుంచి నన్ను బదిలీ చేస్తే, ఈ స్తానంలో 


232 బంగాలీ కథానికలు 
ఇంచుమించు అందరిలాగా ఉండే ముఖం గలవాడెవ్వడైనా కూర్చుంకే, అప్పుడు 
అతను ఆ తేడా కనిపెట్టలేడని. అప్పుడుకూడా ఇతను కౌంటరు మీద డప్పు 
వేస్తూ, అన్యమనస్కుడై నిలబడి, (క్రొత్తగా వచ్చిన కాషియర్‌ కంటపడితే. 
అతనివైపు కూడా పూర్వ పరిచయం ఉన్నట్లు చిరునవ్వు నవ్వుతాడు. తన తప్పు 
కనిపెట్టుకోవడానికి కొంతకాలం పడుతుంది అతనికి. ఎందుకంకు, అతను 
నన్నింత (క్రితం ఎప్పుడూ సరిగ్గా చూడలేదు. అతను బహుశా అతని (కొత్త 
గరల్మ్‌ఫెండు మాట ఆలోచించుకుంటూ ఉండవచ్చు ఇప్పుడు. లేకపోతే త్వరలో 
స్కూటరు కొనుక్కునే విషయం ఆలోచిస్తూ ఉండవచ్చు. అతను మెడటతిప్పి 
రిసెప్షన్‌ పిల్లకేసి చాలాసార్లు చూశాడు; తర్వాత గడియారం చూశాడు. ఒకసారి 
టోకెన్‌ నంబరు చూశాడు; ఊచల కిటికీలోంచి నేను అలసిన చేతులతో ఒక పెద్ద 
రూపాయి కాగితాల కట్ట లెక్క పెట్టడం చూశాడు ఒకసారి. నా ముఖం కెసి కి 
సెకను చూసి మళ్లీ కళ్లు మరల్చాడు. నాకు తెలును అప్పుడు కూడా అతను 
నన్ను సరిగ్గా చూడలేదని. ఇంక 2 గంటలు కొట్టేందుకు 15 నిమిషాలు ఉంది. 
అప్పుడు నేను కాష్‌ అంతా మూసేసి టిఫిన్‌ తినేందుకు [కిందకు వెళ్లాను. 
అప్పుడు ఒక వేళ అతను నన్ను (తోవలో చూస్తే; ఫుట్‌పాత్‌ (పక్కన ఉన్న 
దుకాణంలో నేను బిస్కట్టు తిని, టీ తాగుతూండగా చూస్తే, అతను నన్ను గర్తు 
పడతాడా? ఇ 

“అరటిపండు ఎంతయ్యా? జత 40 పైసలు -అన్నావా? ఆ, ఆ, 'మర్తమాన' 
పండు నాకు తెలుసు, 'మర్తమాన్‌, అరటి పండుని నేను కనిపెట్టలేనా? ఆ చక్కని 
పచ్చని రంగు, మెత్తని తొక్క పెద్ద ఆకారం “మర్తమాని చూడగానే గుర్తు 
పట్టవచ్చు. పోతే, ఈవేళ నేను అరటి పండు తినే రోజు కాదు. నిన్ననే తిన్నాను. 
నేను రెండేసి రోజులకొక సారి అరటిపండు తింటాను. ఒక్కటి ఇయ్యి. లేదు, 
లేదు ఇది ఒక్కటే. ఇదిగో 20 పైసలు, తమ్ముడూ. ఆహా, బాగుంది 
అరటిపండు. ఆశ్చర్యం, పండు తిన్నాక కూడా నేను భాలాసేపు తొక్క గుప్పిట్లో 
అట్టబెట్టుకున్నాను. ఏదో స్మృతి చిహ్నంగా 10,15 నిమిషాల సేపు ఇటూ, అటూ 
తిరిగి వచ్చాను - అరటిపండు తొక్క నా చేతిలో ఉంచుకునే. నాకు నాలుగు 
వెపులా జనం మామూలుగా నడిచిపోతున్నారు. వాళ్ల ముఖాలలో పూర్తిగా 
నిర్లిప్తత కనిపిస్తోంది. వీళ్లెక్కడా యుద్ధంలో పాల్గొనలేదు; తన దేశం కోసం తన 
జాతి కోసం కానీ పాణాలు. త్యాగం చేయలేదు; అలాంటి ఏ ఒక్క ఘనకార్యం 
వీళ్లందరిలో ఎవరూ నిర్వర్తించలేదు. జాతి _కమ్మకమంగా నిర్వీర్యం అయి 
పోతుంది. ఎవరి మట్టుకు వాళ్లు ఏదో లోపల ఆలోచనలలో నిమగ్నులై 
నడుస్తున్నారు, వెళుతున్నారు, ఒకళ్ల గురించి ఇంకొకళ్లు ఏమీ పట్టించుకోకుండా. 


నన్ను చూడండి 233 


వీళ్లకి కాలం విలువ తెలియదు, 1969 అంటు వీళ్లకి ఒక అంకె మ్మాతమే- 2 వేల 
సంవత్సరాల చర్విత వీళ్లకి తెలియదు. వీళ్లకి 'భారతవర్గం' అన్నా, “టలీపతీ” 
లే క “(గీక్‌ - రోమన్‌” ఒకకే అర్థం. 

దయచేసి నన్ను చూడండి. ఈ నన్ను అరిందమ్‌ బసూని- ఏ అరిందమ్‌ బసూ 
అయితే పొడుగూ కాదు" బక్కచిక్కిన వాడూ కాదు, మంచి రంగు కలవాడూ కాదు 
ఆ నన్ను. నేను 'టలిపతీ' కాదు; "గీక్‌ & రోమన్‌' కాదు, “భారతవర్షం” కాదు 
-ఈ మాటలకూ 'అరిందమ్‌ బసూ' అన్న పేరుకూ కొంచెం తేడా ఉంది. కాని మీరు 
ఆ విషయం ఎప్పుడైనా పట్టించుకోగలరా? 

పోనీండి, వదిలేయండి ఈ గొడవంతా. కాని అపుడప్పుడు నాకీ సందేహం 
వస్తుంది - నేను నిజంగా ఉన్నానా అని. అవును కాదూ? బ్యాంకులోని ఈ ఊచల 
మధ్య నుంచి (పజలు నా చేతి లోంచి డబ్బు తీసుకుని లెక్క పెడతారు, కొందరు 
నాకు ధన్యవాదాలు చెపుతారు. కానినా స్థానంలో మరెవ్వరైనా వస్తే, ఈ డబ్బు 
లెక్కపెట్టుకునే వాళ్లూ, ఈ కృతజ్ఞత తెలియచేసే కొందరూ, ఈ ఊచల కిటికీకి 
అవతల ఉన్న వ్యక్తిలో మార్పు గమనించరు. ఆ న్యూమార్కెట్‌ సంఘటన 
తీసుకోండి: నా భార్యే నడుస్తూ నడుస్తూ నన్ను వెతికింది కాని, ఎదురుగుండా 
కళ్లముందే ఉన్న నన్ను గమనించకుండా దాటి వెళ్లిపోయిందంకే, ఇంక మిగతా 
వాళ్లు నన్ను గమనించక పోవడంలో ఆశ్చర్యం ఏముంది? 

నిక్కచ్చిగా కావాలనే నేను అరటిపండు తొక్క ఫుట్‌పాత్‌ మధ్య పడేశాను. 
పరధ్యానంగా నడిచే పెద్ద మనుషులు ఎవరైనా దీని మీద కాలు వేస్తే, అప్పుడు 
వెనక్కాల నడుస్తున్న మీరు ఒక్కసారి చకితులై మీమీ వళ్లు దగ్గర పెట్టుకుని 
ఉంటారు. మీకు పెద్ద దెబ్బ తగలకపోతే, పడినా మళ్లీ సద్దుకుని లేస్తే; మీకే 
తెలుస్తుంది ఈ అనుభవం వల్ల వచ్చే విశేష లాభం. అప్పుడు నాలుగు దిక్కులూ 
చూస్తారు; ఏ (తోవమ్మట నడుస్తున్నారో గుర్తుంచుకుంటారు, ఒక వేళ దుర్దటన 
అపాయకరంగా జరిగి మీ కాళ్లూ, చేతులూ, లేక బురా పగిలితే, అప్పుడు బాగా. 
మీకు మీ పరిసరాలకీ ఉన్న విపత్కర మైన సంబంధాన్ని సావధానంగా 
తర్కించుకుంటారు. బహుశా మీలో న్నిదిస్తున్న నేను మేల్కొని అనుకుంటాను 
(బతికి ఉంటే ఎంత బాగుంటుందో! అప్పుడు బహుశః తోటి మానవులతో మీకు 
ఉన్న సంబంధం గురించి కొంచెం సచేతనంగా ఉంటారు: ఇలా ఏం చెప్పలేం - 
బహుశా ఈ మాట మీరు గుర్తుంచుకోగలరని, ఈ రోజు 1969వ సంవత్సరం 
జూరై 16వ తేదీ మీ వెడ్డింగ్‌ ఆనివర్సరీ (ఏదైతే మీరు ఒక్కసారి పూర్తిగా మరిచి 
పోయారో) అనీ; అల్లాగే మీ వయస్సు సంవత్సరం 40 ఏళ్లు దాటుతుందని. 
అప్పుడు ఈ యుద్ధరహిత, విప్లవహీన భారతదేశంలో ఒక మామూలు 


234 బెంగాలీ కథానికలు 


న్య 


మధ్యాహ్నపు వేళ నేను కావాలని (తోవ మధ్యగా అరటి పండు తొక్క వేయడం 
మీకు పూర్తిగా అపకారకరమైన పని కాదని మీరు గమనించగలరు. 

మీరిప్పుడు చందమండలం మాట ఆలోచిస్తున్నారు! ఆ ముగ్గురు 
సాహసవంతులైన అంతిరిక్షయాతికుల మాట! ఆలోచించకండి! మీ ఆలోచనతో 
నాకేం పని? నిరర్ధకంగా-జివించే మానవుడు దారుణంగా ఆవేశపడి, ఒక్కొక్కప్పుడు 
అమాంతంగా ఆయాసపడి పోతాడు కూడాను. అతను పూర్తిగా ఒక యంతంలా 
అయిపోతాడు, తిన్నగా చందుడిపై అధిరోపాస్తాడు; మళీ సరాసరి తిరిగి 
వచ్చేస్తాడు; కానీ అదంతా. తలుచుకుని మీరు మరింత ఆవేశ పడడంగాని, 
పరధ్యానం వహించడం గాని చేయకండి. (తోవ చూసుకుంటూ నడవండి. 
రాజభవనానికి ఎదురుగుండా ఉన్న వంపు చుట్టూ తిరిగి చూడండి. ఎంత 
మనోహరమైన విశాల మైన మైదానమో, ఎంత స్వేఛ్చా గగనమో! ఆ పక్కగానే 
నడిచి వెల్లీ మానవులను పరికీలించండి- ఒక చోట చూసిన వాళ్లను మరో చోట 
చూస్తే గుర్తు పట్టడం ఎంత వరకూ సంభవమో మీరే చెప్పండి. ఈ మనోహరమైన 
మైదానంలో సాయంకాలం మీ (పక్కనుంచే నడుస్తున్నాను - నన్ను చూడండి. 
ఇప్పుడు నేను నా ఆఫీసు నుంచి తిరిగి వస్తున్నాను. ఏదో ఆట చూస్తానని చెప్పి 
ఈ వేళ కొంచెం ముందుగానే వదిలి పెట్టాను ఆఫీసు. మీరు కూడా ఇలా వస్తారు 
కాదూ? 

చూడండి ఆ వరికురాడు - పక్కగా నిలబడి మంచి చాన్సు ఎలా 
జారవిడుచుకున్నాడో. ఇంక పది నిముషాలే ఉంది. ఇంకా ఒక్క గోల్‌ అయినా 
కొట్టలేదు. ఈ కురాడు అయ్యో! దేవుడా, వీడికి ఈ ఎరుపూ - బంగారపు రంగు 
కలిపిన బనీను ఎవరు ఇచ్చారు. వాణ్ని మైదానంలోంచి తొలగించాలి. అయ్యా 
వాణ్ని దెయ్యం. అని తిట్టి సరాసరి మీరంతా బైటికి గెంటి పారెయ్యండి! ఇంక నా 
నోటి నుంచి బెడ్డ మాటలు బైటకు రావు. కాని చూడండి, చిక్కిన నాకు చెయ్యో 
కాలూ వణుకుతున్నాయి. చం(దమండలం, ముగ్గురు సాహసయుతులైన 
ఆ(స్టోనాట్స్‌ గురించిన మాటలు ఆలోచిస్తే, పొద్దుటనుంచీ నా నరాలు బిగుసుకు 
పోయాయి. దానిపైన చూడండి ఈ చేతకాని జట్టు మా జట్టుకి ఒక పాయింటు 
తగ్గిపోయింది; ఒక్క పాయింటు ఎంత ఘోరం! అటు చూస్తే 8,9 నిమిషాల టైము 
మా(తం మిగిలి ఉంది. ఏమంటారు, అన్నయ్యా, గోల్‌ కొడతారంటారా? ఏం చేస్తా 
రంటారు? చేతకాని టీమ్‌ వాళ్లంతా వెనక్కి వచ్చి గోలు ముందు అడ్డంగా 
నిలబడ్డారు. ఇంక వాళ్ల ఆట చూడండి, వాళ్లకి గోలు కొట్టాలని కోరికుందని 
_ ఎవ్వరైనా చెప్పగలరా? వీడీ కురాడున్నాడే ఆఫ్‌సైడ్‌ లో నిలబడి ఈ వేళ ఆటలో 

అందరిలోకి ఛాన్సులు ఎక్కువ పాడుచేసిన వాడు - వాడి ఎదురుగుండా వెల్లి 


నన్ను చూడండి 295 


చెప్పాలని ఉంది: ““ఒరేయ్‌, నన్ను చూడు, నేను అరిందమ్‌బసూని, మీ టీమ్‌ని 
నేను చిన్నప్పటి నుంచీ సపోర్ట్‌ చేస్తున్నాను. నెగ్గితే దేవుడికి పూజచేయించేవాడిని ; 
ఓడిపోతే, ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాడిని. ఇదంతా నీకేమైనా తెలుసోందా, 
బాబూ? నేను - ఈ జనాభాలో (పత్యేకించి నేను ఒక్కడిని - ఎంత దుఃఖంతో 
చెమ్మగిలిన కళ్లతో గడియారం కేసి చూస్తున్నానో నీకు బోధపడదు. నిజానికి 
ఎవరికి ఏం పట్టింది? నేనువిడిస్తే ఎవడికి కావాలి? నవ్వితే ఎవడికి కావాలి? లేక 
వెళ్లిపోతే ఎవడికి కావాలి? ఎవ్వరూ నన్ను చూడరు కదా! 

లేదు సార్‌ "గోల్‌ అవ్వలేదు. రిఫరీ దీర్దంగా ఆఖరి విజిల్‌ ఊదాడు. ఆట 
అయిపోయింది. ఇప్పడు దయబేసి ఒక్కసారి నన్ను చూడండి ఎలా దీనతా 
గోస్తుణ్ణయి బుజాలు వంచుకుని కూర్చున్నానో. చూడండి. మా టీమ్‌ని నేను 
ఎంతగా _పేమించానో, కాని నా గొడవ ఈ టీమ్‌ ఏమైనా పట్టించుకుంటుందా? వాళ్లు 
నన్ను ఎరుగరు, ఇంకా నేను (పతి గెలుపు తర్వాత ఎంతగా నవ్వేనో, ఎగిరేనో, 
దుమికానో. నాకు అవరిచితులైన (పక్కన కూర్చున్న వాళ్ల వీపు మీద ఎలా 
తట్టవాడినో ! వ్యర్థం! నేనెంత మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు. నేను, 
అవును; ఈ నేను (పొద్దుటి నుంచి, చందమండలం పైకి వెళ్తున్న ముగ్గురు 
భెర్యవంతులైన ఎ స్టానెట్సు గురించి తెలుసుకున్నాక ఎంత చింత్మాకాంతు 
డనయ్యానో - అనలు నాకు అన్నం కూడా సయించలేదు ఈ వేళ. అయినా 
ఎవరికి కావాలి నా గొడవ"? 

దయచేసి నన్నాక్కసారి చూడండి. లేదు నాకు తెలుసు మీరు లీగ్‌ కేబుల్‌ లో 
మీ జట్టు స్థానం తెలుసుకుని ఎంత వినుగుపడి ఉన్నారో. అదీకాక మీకు ఆ 
చం(దమండల యాత ఆ అంతరిక్ష యాతిక (తయం గురించి తెలుసుకోవాలన్న 
ఉత్సాహం ఉరది. ఎన్నెన్ని విశేషాలు జరిగాయో భూమిపై. 29 అడుగుల 
లాంగ్‌ జంవ్‌ చేశాడు మానవుడు. అమెరికను (పెసిడెంటును గుండుతో (పెల్సి 
చంపాడు; ఎలెక్షనులో ఓడిపోయింది తన పార్టీ, విష్లవం రావడంలో చాలా 
ఆలస్యం అవుతోంది. కాగా,నేను -అరిందమ్‌ బసూ, బ్యాంకులో కేషియరు - మీకు 
ఇంత దగ్గరలో కూర్చున్నప్పటికీ మీరు నన్ను చూడలేకపోతున్నారు. 

ఇప్పుడక్కడ మొదటి అంతస్తు రేలింగు మీద వంగుని నిలబడిన వాడు మా 
చిన్న అబ్బాయి నాలుగు సంవత్సరాల “హాపూ', చాలా అల్లరి పిల్లాడు. 
తెల్లవారురూమ్మునుంచి పట్టుపట్టాడు - “నాన్నా, రథోత్సవానికి వెళ్లాలి. “తొరగా 
ఇంటి కొచ్చెయ్యి' అని. ఇప్పుడిక్కడ నాకోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. వాడి 
చిందరవందర జుట్టు లోపలి నుంచి తళతళ మెరుస్తున్న కళ్లు ఇంత దూరం నుంచీ 
నాకు స్పష్టంగా కనుపిస్తున్నాయి. నేను మెట్టు మీద అడుగు పెట్టానో లేదో వాడు 


236 బెంగాలీ కథానికలు 


పై నుంచి పరిగెట్టుకుంటూ దిగి వచ్చేశాడు వాళ్లమ్మ పై నుంచి అరుస్తోంది - 
“వోపూ ఎక్కడి కెళ్తావు, ఒ హాపూ! ఒయ్‌! ” అని నోటి నిండా నవ్వుతూ 
ఎగిరిపడుతూ వచ్చి అడిగాడు: “ఇంత ఆలస్యం చేసావేం, నాన్నా? వెళదామా?” 
అవును, బాబూ, బెటనుంచి తిరిగి వచ్చాను, నా వాళ్ల మధ్య కాస్త విశ్రాంతి 
పొందవచ్చు అని. చంటిపిల్లవాడిని నేను చంకలో ఎత్తుకున్నాను . వాడి వంటి 
మీద కొంచెం హాయిగా ఉన్న చెమట కంపు, శీతకాలపు ఎండలా వాడి మెత్తటి 
శరీరం కవోష్టంగా ఉంది. ముఖం నీటిలో ముంచి ఏమైనా అర్థస్నానం 
చేసినట్టున్నాడు. అన్నాను - “వెళదాం బాబూ, చాలా ఆకలేస్తోంది, కాస్త విశాంతి 
తీసుకుని, ఏదైనా కొంచెం తిన్నాక వెళదాంలే”. 

ఎప్పుడైతే నేను విశ్రాంతి మాట ఎత్తానో అప్పుడు వోపూ నా మీద పడి, 
చిరాకుతో అన్నాడు: “తొరగా తెములు మరి!” వాళ్లమ్మ వాణ్ని తిడుతూ ఉంటే 
చాలా సరదాగా అన్నాను: “ఓహో, వరి వేషాలయ్యకు, చిన్న పిల్లాడు కదా! 
అసలు నాకు వీడి,మొదటి పట్టు చూస్తే ముద్దొస్తోంది”. 

చాలా అల్లరి కురాడు. తీర్ధంలో అడుగుపెట్టాడో లేదో నా చెయ్యి విడిపించుకుని 
నడవడం మొదలెట్టబోయాడు. నేనన్నాను: “అల్లా చేయకు. హాపూ, చెయ్యి 
పట్టుకుని ఉండు. నా చెయ్యి పట్టుకుని ఉంటేనే నీకు తీర్థం చూపిస్తాను”. వాడు 
ఊరికే ఇటూ, అటూ, చూసి, తర్వాత గట్టిగా అరిచాడు: “అదేంటి నాన్నా? ఇక్కడ 
కూడానా? నన్ను స్వతంతంగా అన్నీ చూడనీ - ఆ రంగులరాట్నం అన్నీను. 
అదుగో సర్కసు గుడారం అక్కడ ఉంటుంది. మృత్యుకూపం "* 

చేతిలో ఒక పాపిడి పట్టుకుని మెల్లిగా రంగుల రాట్నం వేక్కాడు హాపూ. ఆ 
రాట్నం ఆకాశానికి పైకి ఎగురుతున్నప్పుడు, మళ్ళీ నేలపై దిగుతున్నప్పుడు, 
వోపూ "హి, హి అంటూ నాకేసి చూసి వళ్లు తెలియని ఆనందంతో నవ్వుతున్నాడు. 
వాణ్ని చూడగా నా మనస్సు సంతోషంతో నిడింది. 

“మృత్యుకూపం'” దగ్గర ఉన్న ఎత్తైన దిమ్మె పై నిలబడి. (క్రింద చెవులు పగిలే 
హోరు చేస్తూ వేగంగా తిరుగుతున్న మోటారు సైకిలు ఫీట్లు చూశాము. హాపూ 
నా చెయ్యి గట్టిగా పట్టుకుని అంతా చూశాడు. శ 

ఆ తర్వాత ఒక అరగంట సేపు మేమిద్దరం సర్కసు చూశాం. రెండు తలల 
మనిషి పాడే బొమ్మ ఎనిమిది అడుగుల ఎత్తు మనిషి మొదలైనవి: వాపూ 
మాటలు ఆగాయి. వాడి కళ్లు మటుకు తళ తళ మెరుస్తున్నాయి. 

బైటకు వచ్చాక వాడి చెయ్యి వదిలిపెట్టశాను. నా పక్కగా నడుస్తున్నాడు. 
వాడి చెయ్యి పట్టుకున్నప్పుడు చమట పట్తోందని చేతికి, చెయ్యి విడివించాను. 

ఇప్పుడు నా చెయ్యి విడిపించుకుని ముందు వెళుతున్నాడు! 


నన్ను చూడండి 237 


దుకాణంలో చక్కగా _పదర్శింపబడిన చాలా ఈలలు చూసాడు వాడు వంగుని; 
ఇంకొంచెం ముందుకు వెల్లి ఏరో ప్లనుల వరస చూశాడు నిలబడి. తర్వాత 
మెల్లిమెల్లిగా నడుస్తూ ఆట తుపాకీలు, రంగు రంగుల బొమ్మలూ చూస్తున్నాడు. 

నెమ్మదిగా అడుగు వేస్తున్నాడు. (క్రమంగా జన సమూహంలోకి చొచ్చు 
కున్నాడు వోవూ. నేనప్పుడు మా జట్టు విషయం ఆలోచిస్తున్నాను - వ్యర్థం! ఒక 
పాయంటు పోయింది ఈవేళ మా టీముకి. 

చంద మండలం వైపు వెళుతున్నారు ముగ్గురు ఈవేళ - వాళ్లు అక్కడకు 
చేరుకోగలరా? 

హఠాత్తుగా ఆలోచన తట్టింది, హాపూ ఎక్కడా కనుపించడం లేదు. గుంపులోకి 
నీలం చొక్కా తొడుక్కుని వెళ్లడం. ఒక్క సెకను చూశాను. వెంటనే టప్పుమని 
తప్పిపోయాడు. “హాపూ' అని పిలుస్తూ నేను ముందుకు వెళ్లాను.... 

అవును సార్‌, మీ రెక్కడైనా చూశారా నీలం చొక్కా తొడుక్కున్న నాలుగేళ్ల 
బ్బాయిని? వాడి పేరు వోపూ చాలా అల్లరి కురాడు. చూడలేదా? గుంపు జుట్టు 
తల; మిలమిల మెరిసే రెండు చిలిపి కళ్లు.... లేదు, ఈ బొమ్మల కొట్టుముందు 
నిలబడ్డవాడు కాదు - వాళ్లిద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారనుకోండి. లేదు, వాడి 
ముఖంలోని (పత్యేకపు గుర్తులు నాకిప్పుడు మనస్సుకి తట్టడం లేదు. మామూలు 
ముఖం నా ముఖం లాంటిదే. నేను చెప్పగలిగిందల్లా వాడి వయస్సు 
నాలుగేండ్లు; వంటి మీద నీలం చొక్కా, నీలం చొక్కా తొడుక్కున్న కురాళ్లు ఇక్కడ 
చాలామంది ఉన్నారు; అలాగే నాలుగేళ్ల వాళ్లూనూ. లేదండి, నేను నిక్కచ్చిగా 
చెప్పలేను - ఈ వేలకొలది ఉన్న బాల బాలికల మధ్య మా హాపూ ఎవరో నా 
మట్టుకి; వాడి మట్టుకు వాడు చెప్పలేడు కూడా. ఈ జనసమ్మర్దంలో ఎవరో 
నిక్కచ్చిగా నేను ఎవరో మరచి పోకండి, వాళ్లమ్మ కూడా ఒకప్పుడు నన్ను గుర్తు 
పట్టలేక పోయింది ....” 

ఒక వేళ మీరు హాపూని చూస్తే దయచేసి వాడితో చెప్పండి - నేనే, నేనే వాళ్ల 
నాన్ననని. 

ఈ నన్ను కాస్త చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్లినా ఈ మాటలు మరవకండి. 


వశ్చాద్చూమి 
దోవేళ్‌ రాయ్‌ 


గాలి అస్తవ్యస్తంగా వీస్తోంది - రోజంతా. రోజస్తమానం చై(తమాసంలో లాగ గాలి 
అస్తవ్యస్తంగా వీస్తోంది - రోజంతా. కాసు అయ్యాక కామన్‌ రూముకి వెళ్లేటప్పుడు 
వాళ్ల స్కూలుకి ఉత్తర దెక్కుగా ఉన్న ఇంటిపై పడింది. వినయ్‌ చూపు. అక్కడ 
నుంచి క్లాసుకి వెళ్లేటప్పుడు వినయ్‌ చూపు యూకలిప్టన్‌ చెట్టు శిఖరంపై పడింది 
- ఆ స్మశానం ఇక్కడి నుంచి కనుపించదు, దేనికి ఆగ్నేయ మూలగా ఈ చెట్టు 
ఉందో. 

ఈ గాలి శరీరంలోని నీటి ఆవిరిని అతిరిక్త పరిమాణంలోకి పెంచి చర్మాన్నంతా 
కరకరమని ఎండ బెట్టిస్తోంది. నోట్లోంచి మాట వస్తే జ్వరం వాసన. శుభంగా చలవ 
చేసి ఉతికిన బట్టలు చిరిగితే, ఇవేళ గెడ్డం గీస్తే - అప్పుడు కూడా ఇంత 
కరకరలాడి ఎండిపోయి నట్లనిపించదు వళ్లు. 

కొన్నాళ్లు స్కూలుకి ఉత్తరంగా ఉన్న ఇంటిపైన ఆకాశం తప్ప ఏమీ ఉండేది 
కాదు; యూకలిష్టన్‌ చెట్టు కంట ఎత్తుగా ఏమీ ఉండేది కాదు. ఈ ఆకాశం, 
యూకలిష్టన్‌ రెండూ పూర్తిగా లేకపోతే, ఇంటిలో పెద్దవారి మృత్యువు తరవాత తోబే 
శూన్యత మాదిరిగా ఒక లోటు తోచేది. ఏమైతే ఆ రోజుల్లో ఉండేదో, అవి ఇప్పుడు 
లేవు - నాటకం అయిపోయాక స్టజిలా ఉందె ఇప్పుడు. ఈ శూన్యతను తన నిజ 
జీవితంతో వినయ్‌ ఎంతగా ముడిపెట్టుకున్నాడంకు ఈ అకాలపు వసంత వాయువు 
అతణ్ణి ఆనందింపజేయడం బదులు, ఏదో అతీత కాలపు దుఖ తాపాలు అతనికి 
అనుభూతమవుతున్నాయి. మైదానంలో అశోక్‌, తోటి పిల్లల్ని తీసుకు వెళి (క్రికెట్‌ 
ఆడుతున్నాడు. అశోక్‌ కట్టుకున్న పాంటూ, వికెట్‌ వెనక్కాల అతను ఇప్పుడు 
నిలబడిన తీరూ, _పత్యెకించి వినయ్‌ మనస్సుని ఆకర్షించాయి. వినయ్‌ నల్ల 
బోర్డు పై తెల్లటి సుద్దముక్క పెట్టి తన చేత్తో బొమ్మ గీస్తూ, చెట్టు కొమ్మపై నుంచి 
ఎగరడానికి సిద్ధంగా ఉన్న పక్తికేసి చూశాడు, తరువాత, గుమ్మంలోంచి వస్తున్న ఆ 
కలవర పరిచే గాలిలో నిలబడి ఉన్నాడు. ఈ వేళ (పొద్దున్నే గెడ్డంగీసి 
ఉన్నట్లయితే, లేక చొక్కా ఈవేళ ఉతికి ఉన్నట్లయితే, అప్పుడు వసంత వాయువు 
మాదిరిగా ఉన్న ఈ గాలి ఆకగ్గణీయత విలువను (గహించగలిగి ఉండేవాడు. 
వంటిలోని [దవ పదార్థం ఎండిపోగా, ముఖం మీద బీట తీస్తూ, బెక్కిలి పై గాలీ 
వస్తూండగా, కళ్లు చికిల్చ్ని వినయ్‌ లోలోపల విసుక్కుంటున్నాడు. వసంత 
వాయువు దక్షిణం నుంచి వీచే మలయ మారుతం. ఇది ఉత్తర వంగదేశం, దక్షిణ 
దిక్కుగా సమ్ముదం; సము తీరంలో కలకత్తా. కలకత్తా నుంచి వస్తోంది ఈ గాలి 


వశ్చాద్సూమి 239 


- ఎలాగంటే ఒక విధంగా వినయ్‌ను చీకాకు పెట్టలాగ. తర్వాత జరిగే క్లాసులో 
అతను బోర్డు మీద పెటు పైన కప్పు బొమ్మ గీశాడు. 

సాయంకాలం గాలి పడిపోయింది. కృష్ణపక్తపు చందుడు ఆలస్యంగా 
ఉదయించాడు. గాలి పడిపోయాక రాతి ఇంకా దారుణమైన చలివేస్తోంది. 
రోడ్డమ్మట దుమ్ము ఎగిరి పోయింది. 

కాలి జోళ్లు ఎటువంటి అవస్థలో ఉన్నాయంటే, నడుస్తూంటే అడుగు చప్పుడు 
ఒక వింత ధ్వని కలిగిస్తోంది ఒక లాంచి లాగ. (పజల పద ధ్వని వినిపింప 
జేయకుండా, మళ్లీ ఈ సాయంసమయపు జన రాహిత్యం వల్ల మరింత 
సుస్పష్టంగా వినయ్‌ చెవికి వినపడుతోంది. ఈ లాంచి చప్పుడు లాంటి పద ధ్వని 
చెవిన పడింది. అర్ధర్మాతి సమయంలో అకస్మాత్తుగా న్నిదాభంగం అయితే 
గడియారం చప్పుడు వినిపించినట్లు ఒకే ఒక మోస్తరు, ఏం మార్పు లేకుండా, ఏమీ 
అర్థం లేకుండా. ఎంతగా వినయ్‌ మనస్సు విసుగు పుట్టీ ఒకే ఒక జీవిత విధానంపై 
విసుగు చెందిందంకే, అతనికి ఒక చోట ఉండాలనీ లేదు. మరొక చోటికి వెళ్లాలనీ 
లేదు. ఒక్కసారి హఠాత్తుగా ఆగిపోయాడు. అడుగు చప్పుడు కూడా ఆగింది. 
"అయితే, ఈ చప్పుడు నా కాలిజోడుదే. నా నడకదే. నాదే”. ఆ నిశ్చయానికి 
వచ్చి వినయ్‌ మళ్లీ ముందుకు సాగాడు. లాంచి శబ్దం లాంటిది విసుగుతో బండగా 
ఒకే ఒక ధోరణిలో మారదు, నిలవదు. ఇక్కడ జోళ్లు సరిచేయించాలి, ఇక్కడే. 
నాలుగు వెపులా, ముందూ చూస్తాడు. ఉపాయం లేదు. కలకత్తాలోని అందరి జోళ్ల 
చప్పుడూ నా జోడు లో చొరబడింది - ఇంక వేరే ఎవరి అడుగు చస్పుడూ లేదు. 
ఎలాగైతే మరణోన్ముఖుడైన రోగి కాళ్లూ చేతులూ ముడుచుకు పోతూండగా, కళ్లు 
తేలేస్తో, ఏదో అనిర్వచనీయమైన కునుకులో పడతాడో, అలాగే వినయ్‌ జోడు 
మరమ్మత్తూ చేయించ వలసిన అవసరానికి వ్యగుడై (కుంగిపోయాడు. సిగ్గు - 
ఈ కిరు, సిగ్గు ఈ కిరు చప్పుడు. ఒకే శబ్దం, ఒకే ఒక శబ్దం. చీకటి కానీ వెలుగు 
కానీ, కృష్ణపక్షం కానీ శుక్ష పక్షం కానీ, గెడ్డం గిసుకోస్‌ గెడ్డం గీనుకోక పోనీ ఏది 
ఏమవనీ - ఒక్కటు శబ్దం. ఒక్కసారి ఈ జనం ఆగితే-లేదు - అందుచేతే 'ఛ్యా” 
అంటూ గురం బండి నడుస్తున్నా, ఎద్దు బండి నడుస్తున్నా, కిరుకిరు మంటూ, 
ఎడుస్తున్నట్లున్నా, బాధపడుతూ ఏడుస్తున్నట్లున్నా, లక్కపెట్టె వాడెవరూ లేరు, 
జ్యాగత్త పడడం లేదు; ఎవ్వడూ నౌకరు లేడు; ఎవ్వడూ యజమాని లేడు; 
అందరూ కూడా ఒకే పబ్లిక్‌ ఛా- ఈ కిరు సిగ్గు! జ్వరం వచ్చిన వాడిలో కొన్ని కరుకు 
చప్పుళ్లు చేస్తూ వినయ్‌ తన అనుభవాన్ని విడిపించుకోదలచుకున్నాడు; మళ్లీ 
కాళ్ల చప్పుడు నుంచి అతని మనస్సుకి తగులుకున్నది ఏమిటంకే, ఈ చప్పుడుని 
అరికట్టు విధానం తనకు తెలియదు. ఈ నగరానికి తెలియదు - అందుకోనం నిగ్గు 


~ 


- కిరు చప్పుడు చేస్తూనే నడవాలి. 

రోజస్తమానం తను అనుభవించిన చిరాకు, ముఖ్యంగా సాయం([తం వేళలో 
రోడ్డు మీద నడిచినప్పుడు పడ్డ బాధ, ఈ విధంగా (పకటించాక, వినయ్‌ 
కడుపునుంచి కంఠం దాకా “భక్‌, భక మనే నవ్వు లాంటిది వాంతి వస్తున్నట్లు 
చుట్టుకుంది లోపల. 

మామూలుగా నవ్వే విధానం మరచిపోయి, పాణం పోయేటట్లుగా ఉన్నప్పుడు 
తాగుబోతు వాడిలా నవ్వడానికి పయత్నించాడు వినయ్‌- అల్లా చేయడం వల్ల 
నవ్వులోని దుర్వాసన వీల్సుకోగలిగే ఉద్దేశం ఉన్నట్లు. బైటకు 
కక్కుకుంటున్నట్లనిపించినప్పుడు అతను ఆపుకోలేదు - ఎందుకంకే అన్నం 
తిన్నాక ఏదైనా చిన్న వస్తువు పొట్టలో చుట్టుకుపోయి ఉందేమోనని. 

ఆః, వాః, హుషార్‌! ఉల్లిపాయ, బంగాళాదుంప, మాంసం కలిపికొట్టు, 
సాయంకాలం - ఆలోచన ముగిస్తూ ముగిస్తూ అతను మూడు, నాలుగు సార్లు 
తేబ్బాడు. కంఠ నాళంలో ఒక విధమైన నొప్పి కలిగింది. మళ్లీ ఆలోచన 
ముగించాక ఒకటి రెండు సార్లు (త్రేణ్బాక నోరు ఆవులించడం మరచిపోవడం 
మూలాన వాసన పీల్పడం కుదరలేదు; ఈసారి నోరు ఆవులించాక ఒకటి రెండు 
సార్లు పయత్నిస్తే - ఆవా, ఏమయింది. తన్ను తను దూషించుకుని మళ్లీ 
నడవడం మొదలెట్టాడు. కూడా కూడా అదే శబ్దం వినిపించింది. సిగ్గు - ఓహో 
ఈ కిరు, సిగ్గు ఈ కిరు శబ్దం వినిపించుకోకుండా ఉందామనుకుని వినయ్‌ 
అనుకున్నాడు - నడిచాడు. కాని ఎక్కడికి అన్నది ఆలోచించలేదు, 
ఆలోచించాడా? లేదు, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ మాట ఆలోచించాడా? 
లేదు, ఇంటి నుంచి బయలు దేరేటప్పుడు ఆ మాట ఆలోచించలేదు. (పొద్దుట 
టీ (తాగినట్లు సాయంకాలం అప్పుడు నెమ్మదిగా ఇంటికి వెళ్లడం కుదురుతుందా! 
ఏదో ఒకటి అవుతుంది లేకపోతే మళ్లీ దినవ్యతిక చదువుకుంటా. అదీ కాకపోతే 
ఆరుబైట ఉన్న బెంచీ మీద పడుక్కుంటా, మళీ -అదీ కుదరకపోతే, అదే ఆ 
అమ్మాయి పేరేంటి? గులాబీ, లేదా యాస్మిక (మల్లెపూవు)? ఆ“మాని” ఉందే అది 
మాంచి టక్కరి ఆడపిల్ల కదా! 

వినయ్‌ ఆలోచనా న్యూతం తెగింది. ఇలా సూతం తెగిపోయాకే. అతను మరొక 
దారాన్ని పేనాడు. సిగ్గుదో కిరు చప్పుడు సిగ్గు - కిరు - సిగ్గు ! ఏ దోలా 
కాలిచప్పుడు గురించి అతను చేతనారపాతుడయ్యాడు, కాని మల్లీ ఏదో ఒక లోటు 
అతణ్ని ఆ(కమించుకుంది. నిగ్గు- కిరు చప్పుడు. సిగ్గు - ఛా! వెళ్లను, వెళ్లను. 
సుధీర్‌ బాబు. ఇంటిలోకి వెళ్లను. సందుకు ముందుగా వచ్చాడు. అక్కడ మళ్లీ 
లోలోపల అనుకున్నాడు వినయ్‌ - “వెళ్లను ఏమ్మాతం వెళ్లను”. సందు దగ్గర 


పశ్చాద్నూమి 241 


చేరుకున్నాడు, ఎడం వైపుకి తిరగకుండా “వెళ్లను, వెళ్లను” అంటూనే మళ్లీ ఒకటి 
రెండు అడుగులు వేసి, ఆగాడు - ఏమయ్యింది? 

అక్కడే సుధీర్‌బాబు ఇల్లు ఉంది, వెళతాను , లేకపోతే అస్తమానం ఇంట్లోనే 
ఉండవలసి వస్తుంది. 

వినయ్‌ ఎడం వైపు మళ్లాడు. సిగ్గు - ఈ కిరు సిగ్గు - ఛా! ఇది ఒక 
దారుణమైన సంతాపం. అన్ని మాటలు కరిగిపోయాయి. ఈవేళ వెళ్లి బాబూ 
సంగీతం పుస్తకంలో బొమ్మగీసి ఇవ్వాలి. అవును, వెల్ల పేరు “బాబూ ఈ”, బాలిక 
పేరు “బాబూఈి సిగ్గు - కిరు - ఛా! సిగ్గు- ఈ కిరు ఒక్కకు చప్పుడు. ఒక్కటు. 
చీకటి కానీ, వెలుగు కానీ సుధీర్‌ బాబు ఇంటి దగ్గరకు వచ్చి మొదట వినయ్‌ 
దుఃఖం గా ఉన్నట్లున్నాడు. కలకత్తా గురించి అతను చాలా భయపడుతున్నాడు. 
తల్లీ తండీ. అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు ఇంటి నిండా, స్నేహితులతో కాఫీ 
హావుస్‌ నిండి ఉంది. (టాము నిండా జనం. అందు గురించి ఇక్కడ దిగాడు 
అతను. గేటు తెరిచే ముందు ఆ విసుగు పుట్టించిన పద ధ్వనిని వినేందుకని కొంత 
సేపు ఆగాడు. గేటు తెరుస్తూ ఒక దీర్చ నిశ్వాసం విడిచాడు. అటుపైన మళ్లీ సిగ్గు 
- ఈ కిరు చప్పుడు. ఒక్కకు శబ్దం. కలకత్తా ఓడ రేవు నుంచి లంగరు లేవడీసి 
సాయంకాలం అయేసరికి బెంగాలు అస్సాము నుంచి మధ్యపదేశ్‌ వరకూ ఉన్న 
విశాలమై న పశ్చాద్భ్ఫూమిలోకి ఓడలో పయనించే నావకుడి లా ఉన్నాడు వినయ్‌. 

మళ్లీ అదే, అదే చప్పుడు అమావాస్య అవనీ, పూర్ణిమ అవని; శీతకాలం కానీ, 
(గీష్క్మబుతువు కానీ; దృశ్యం ఒక్కకు. ఒకే ఒక మార్పులేని దృశ్యం. స్థిర దృశ్యం, 
సినిమాలా కాదు. చిరకాలంగా ఆకాశం, చం(దుడు, నక్షతాలు, వృక్షాలూ కలిపి 
ఎవరైతే ఈ దృశ్యాన్ని నిర్మించారో వాళ్లు కూడా నిర్ణయులే. అయినా ఈ 
స్థిరపడటంలోనే వాళ్ల అభినయం [పదర్శించడం అనేది అలా జరుగుతూనే ఉంది. 
అల్లాగే పా[తధారులూ పాత ధారిణులూ, అందరూ ఆ విధానాన్ని అనుసరించే 
తమతమ ప్యాతలను నిర్వహించడం నేర్చుకున్నారు. అనుకరణలో శిల్పం 
ఎప్పుడూ ఉండదు. వీళ్లు ఏదైనా శిల్ప రచన చేయదలచుకుంటు, ఈ స్తబ్ధమైన 
సనాతనమైన దృశ్యంలోనే ఎన్నో (టాజెడీలూ, కామెడీలు నిర్మించబడతాయి'. 
అలా కాకపోతే, అన్నీ _పహసనాలయి పోతాయి - అయ్యో! అ 

ఒక్కటి వెలుగైనా, చీకటైనా అర్థరాతిలో దృశ్యం మార్చబడి కృష్ణపక్షం 
అయిపోతుంది. సాయంకాలం పోలికలో జరుగుతుంది తప్పకుండా ఆ మార్పు. 
శుక్ల పక్షపు మొదటి రాతి, కృష్ణపక్షపు చివరి రాతి తరతరాలనుంచి ఒక లాగే 
ఉన్నాయి. ఆగ్నేయ మూలలో మామిడి తోటలో శీతకాలంలో ఎండ ఆలస్యంగా 
వస్తుంది. ఎండ వెతుక్కుంటూ కూర్చోవాలా, చం్యదుబ్ని వెతుకుతూ? వంటిల్లు 


242 బెంగాలీ కథానికలు 


పెద్దదీ కాదు, చిన్నదీ కాదు. పై రేకులు మార్చించలేదు. పెద్దమ్మాయి పెళ్లి 
సమయంలో సుధీర్‌బాబు సిమెంటుతో కట్టించాడు. తర్వాత రైలింగు కట్టించాడు, 
అది ఇంచుమించు పై కప్పుకు తగులుతూ ఉంది. ఎక్కడా ఊపిరి ఆడడం లేదు. 
సుధీర్‌ బాబు అమ్మగారిది వరండాకి ఒక మూల ఉన్న పాలగది. వంట ఇల్లు 
తూర్పు వైపున దాని గుమ్మం పడమరవెపున ఉత్తర దిక్కున ఉన్న ఇంట్లో గదులు 
రెండు. ఒకటి వంట చెరుకుది. దక్షిణవైవున మరో పెద్ద గది. ఇదీ ఒకే ఒక 
దృశ్యం. ఎలుగవ్వనీ చీకటవ్వనీ. ఉదయపు దృశ్యాలు మారుతాయి. 
శరదృతువులో కొద్దిగా స్థిర రూపం ఉంటుంది - అది తప్పిస్తే అది మారుతుంది. 
నడుస్తూ, వెళుతుంటే ఉదయం నుంచి మారాలి, మారాలి, మారాలి. మధ్యాహ్నం 
చాలా వేడిగా ఉంటుంది. సాయంతం నిలబడదు, నిలబడదు. చవక కొబ్బరినూనె 
వాసన; వంటి మీద వేపుడు బియ్యపు గిన్నె, సాయంతం మీనూ జోరు 
ముడివేయాలి, జుట్ట ముడివేసుకోకుండా _తోవమ్మట మీనూ వెళ్ళితే ఏం జేయాలి? 
అయినా 15 ఏళ్ళ మీనూకి (తోవమ్మట వెళ్ళవలసే ఉంది. అన్నకీ స్కూలు నుంచి 
తిరిగి వచ్చాక మీనూ అన్నకీ నాకూ వినయ్‌కీ, బెల్లపు అన్నం తినేందుకు వడ్డించక 
ఎక్కడకు వెళుతుంది. కాగా, మీనూ కొబ్బరి నూనె వాసన పంచుకుంటుంది నా 
అన్నపు గొన్నె. ఆహో, మీనూకి ఎంత కష్టం, ఎంత తాపం! సంధ్యవేళ, ఇక్కడ ఈ 
సాయంకాలం పురిటి ఇల్లు ముందులాగ నిశ్శబ్దం. ఓడ రేవు వెనక _పదేశం 
చిరకాలం నుంచీ ఇలా స్మశానంలా లేదుకదా? ఇంట్లో కూడా ఇల్లా లేదు కదా? అది 
నా ఇంట్లొ అలా ఎందుకు ఉండాలి. నా మనసులో నిగ్గు - సిగ్గు పుట్టించే ఆ కిరు 
సిగ్గు. ఛా! ఈ కిరు చప్పుడు! అందరూ వెళ్లిపోయారు. ఇదే ఇల్లు. ఇంక నేను 
ఈ ఇంటి బండిలో య్యతికుడిని. స్టేషను ఎప్పుడు చేరుకుంటుందో కదా! 
వంట చెరుకుగదికి ఉత్తరం వైపు గదిలో (పక్కనుంచి లోవలకు వెళ్లేందుకు ఒక 
రేకు తలుపు. గది మూడు వైపులా చాలా కిటికీలున్నాయి; పడమట వైపు గోడకు 
చేర్చి 'బాబూఇ' టేబులు మీద నరస్వతీ దేవి బొమ్మ ఒకటి; తల్యవక్కన ముందు 
- బాలిక తల (ప్రక్కన ముందు. (పక్క కేబులు పైన లాంతరు వెలుగు ఉంది, 
కాని బాబూఇ కూర్చుని దానికి అడ్డుగా ఉంటే, ఎలుగు కనిపించదు. కానీ 15 లేక 
16 ఏళ్లు గల ఆమెపై వెలుగు నాలుగు వైపుల నుంచీ ఒక (సోతస్సులా 
(పవహిస్తోంది. పడమి కిటికీ మూసి ఉంది; తూర్పు కిటికీ తెరిచి ఉంది; బాబూ 
తూర్పు కిటికీ వెనుకకు తిరిగి వచ్చింది, బాలిక ముఖం వెలుగు (పవాహం 
నాలుగు వైపులకూ తూర్పు కిటికీ నుంచి బైటకు వచ్చింది. ఎవరైనా 
చూసేవారుంకే చూసి ఉందురు - బాబూఇ టేబులుపై ఉన్న లాంతరు వెలుగు 
తూర్పు కిటికీలోకి వెల్లి, ఈ రేకు తలుపు మీద పాగమంచు లాంటి ఒక వెలుగు 


ఎకు 243 


రేఖను చితిస్తోందని. ఇంకా వాళ్లేం చూడగలరేంకే - ఈ లాంతరు వెలుగు ముందు 
బాబూఇ ముఖం రూపురేఖని (అది పవితను _పకటిసొందా! లేక ఆ రేఖలో ని 
వర్తులత్వాన్ని సూచిస్తుందా, కొద్దిగా అవకరమైన అవయవాల వైశిష్ట్యాన్ని) 
అందులో పైకి ఎగురుతున్న పెద్ద జుట్టుని. తను ఒక చితంలో గోచరిస్తున్నట్లు 
బాబూఇకి తెలియదు, చూసేవాడికి తెలుస్తుంది. మానవుడు చిత పటం 
కాగలడని, కవికి తెలుస్తుంది - చ్మితపటం మానవ రూపం దాల్చి బాబుఇ ద్వారా 
పాటపాడుతుందని. నువ్వు కేవలం చి(తపటానివా? 

రేకు తలుపు గుండా నూతిచుట్టూ ఉన్న కంచె, మళ్లీ ఉత్తరవైపు గోడమధ్య 
చీకటిలో తడికెల కంచె గుర్తు గీయాలి, ఒక కిటికీ, దాని ఊచలు. కిటికీకి 
ఎదురుగా టేబులు; కేబులు ముందు చందన్‌. చందన్‌ (వేలి చిగురు పంటి మీద 
పెట్టబడి ఉంది. పడమటి వైపు వీపు పెట్టి, తూర్పు వైపు ముఖం (తిప్పి ఉన్నాడు 
చందన్‌. లాంతరు వెలుగు అతని ముఖం పై ఆ వెలుగు నీడను వ్యాపింపజేసి 
ఒక చరితను రచింపజేస్తోంది. చీకటి వెలుగుల స్వేచ్చా (పసారంలో ఏం చర్విత 
రచింపబడుతుంది! లాంతరు కుడి (పక్క, చందన్‌ ముక్కు ఎత్తుగా కనిపిస్తోంది, 
అతని ఎడమ కంటికోణంలో చీకటి పడింది. చేతులు లేని బనీను, వదులుగా 
మోటుగా వుంది. ఆటగాడిలా పొట్టి జుట్టు: దవడలు దృఢంగా ఉన్నాయి, కళ్లు 
మరి అంత అదృఢంగా ఉన్నాయేమో? గోళ్లు చిగుళ్లు కొరుకుతున్నాడెందుకు 
చందన్‌? ముందరి కిటికీలోంచి బయటకు పోతున్న వెలుగు కిరణాలలో వివిధంగా 
మెరుస్తున్న మనిషి కంఠం కనిపించని తల ఒక్కటీ చూసి చందన్‌ భయపడ్డ్డాడా! 

దాని తర్వాత కొంచెం పెకి నెడమ వెపున వంటిల్లు; వంటిల్లు వరండాలో 
పాలదాలిలోని మంట అల్లల్లాడే దీవ శిఖ, నీడను వ్యాపింపచేస్తోంది - తుడిచినట్లు 
వెలుగు వ్యాపించింది, కంచెలోని ఖాళిలలోంచి దారం లాంటి వెలుగు వంటింటి 
కింద పై కప్పు నీడ పడితే, మరి ఆ నీడ ఆకాశం నుంచి (క్రింద ఇంటిపై దిగితే, 
(కింద, సరిగ్గా ఇంటిపై కప్పుపై పడుతుంది. వరండాలో ఒక మూలలో 
పెడపిడకలూ, బొగ్గుల బస్తా, కట్టపుల్లలూ- చీకటిలో ఒకదాని నింకొకటి చుట్టుకు 
పోయి హఠాత్తుగా వచ్చిన వెలుగులో కథల్లో వచ్చే స|తంలోని యా(తికుల 
సామానులా ఉన్నాయి. పాలగేది లోపల ఒక చిన్న కుంపటి ముందు వంటచేస్తూ 
కూర్చుంది సుధీర్‌బాబు భార్య. ఆ (గుడ్డి దీపం చిరపరిచితమై న వెలుగులో బైత 
మాసపు గాలిలాగ వణుకుతూ సుధీర్‌బాబు భార్య ౩30 సంవత్సరాల 
వయస్సుది....ఎందుకిలా అపరిచిత అయినట్లుగా ఉంది? 

సాయం నంధ్య ఇంచుమించు స్పష్టంగా సమీపించింది. వెనక్కి వడుతోంది. 
ఊహించు. సంధ్యావేళ ఊహించు. ఊహిస్తూనే ఉండాలి, సాయంవేళ. నేనీసారి 


244 బెంగాలీ కథానికలు 
ఊపాస్తున్నాను వదినెతో ఒకటి రెండు మాటలు చెప్పి, దక్షిణ గదిలోని వరండాలో 
బెంచి మీద పడుక్కుందామని - ఏమిటి - ఏమిటి ఊహించుదామని ఊహించాను, 
మరి ఇప్పడు ఏమని ఊహించాను! 

“ఎవరు?” వదినె గొంతు వింటూండగానే రెండు కళ్లూ మూతబడ్డాయి. కొంచెం 
ఎత్తుగా ఉన్న అరుగుపైన మోకాళ్లు రెండూ మోపి, మోకాళ్ల పన బుజాలు చావి, 
కుడి చేతిలో ఏదో వంట సామాను పెట్టుకుని ఉంది. ఎడమ చేతిలో ఏమిటి? 
అడుగుల చప్పడు వినగానే నడుం నుంచి పైభాగం తిన్నగా సాచి, ఆతురతతో 
కంఠం పైకి ఎత్తింది. 

“నేను వినయ్‌ని”- అన్నాడు వంటింటి అరుగుమీద కాలుపెట్టి. 

“వినయ్‌! రా! ఇంట్లో అంతా బాగున్నారా” - వినయ్‌ జవాబు వింటూనే వదినె 
వంటి పై భాగం విశ్రాంతి పొందెంది. ఎడమ చేతితో పొయ్యిలో కట్టలు (తోస్తూ 
పెడుతోంది. నెరుసులు కొన్ని ఎగిరితే, కళ్లు చిట్లించి ముఖం (పక్కకు పెట్టుకుని, 
లేవదిసిన (పశ్న మాదిరిగా అప్పుడు ముఖం తెరిచి వినయ్‌వైపు చూసింది. 
వినయ్‌ అన్నింటికి “ఉ' అంటూ సమాధానం ఇస్తూ గుమ్మం మీద కూర్చున్నాడు. 
వదినెగారు రోజూ ఇదే _పశ్న వేస్తుంది ఎందుకు? అలవాటా? రోజూ మాట ఒక్కటే, 
ఒక్కరు. వేళ విశేషం ఆమె గమనించదన్న మాట. ఆమె మనస్సులోని వాత్సల్యం 
కంఠంలో దూరం నుంచి వచ్చి నట్లుంటుంది. 4 

“"కూ....ర్బో” అని కూర్చుండ చేసింది వదినె వినయ్‌ని. వినయ్‌ ఒక కట్టె 
తీద్దామని చెయ్యి చాచాడు. పుల్ల చేతితో లాగి మధ్యకు వంచి విరిచాడు. వదినె 
కజ్టనూ చూసింది, వంచి విరిచిన పుల్లనూ కూడా. వినయ్‌ కట్టెను (పక్కకు 
విసిరేసాడు. 

“స్కూలుకి వెళ్తావా - వదిన గారి పశ్న. తర్వాత _పశ్న, “అన్నంలో ఏం 
తిన్నావు!” అని దానికి ముందే అడగబడుతుంది. మరింకెవరైనా వస్తె వదినెగారు 
బాగా ఇంట్లో మసల గలుగుతుంది. ఆమె స్వంత విషయం విశేషంగా ఏమీ లేదు. 
తండి. ఇంటినుంచి 3౩౮౦ సంవత్సరాల (కిందట ఏమీ సంభాషణ నేర్చుకుని 
వచ్చిందో -5 నంవత్సరాలలో అది అంతా ఆరిపోయింది. ఇప్పుడు ఈ నిరక్షరాస్య 
పట్టణవాసంలో మాటలు వెతుక్కుంటూ నేర్చుకోలేదు. ఆమె ఎక్కడ పుట్టిందో, 
అక్కడే నేర్చుకునేందుకు వీలులేకపోయింది మాటలు. వదినె గారు ఏమిటి అలా 
చూస్తోంది? ఆమె ముఖంలో ఒక చిన్నపిల్ల చిహ్నం ఉంకే, 'అది చూడగా 
తెలుస్తుంది - బాబూఇ-చందన్‌-సోనా-రూపాామీరా-ఇటువంటి పేర్లు ఆమె 
ఎందుకు పెడుతుందో? కాని ఇప్పుడు ఆ చిహ్నం లేదు, ఎందువల్ల పాయక దగ్గర 
వేడెక్కిందా? కంట్లో పాగా? 


వశ్చాద్సూమి 245 


“సుదీర్‌ రాలేదాిివనయ్‌ అడిగాడు వదెనెను. 

“లేదు. ఎక్కడికి వెళ్తాడు?” పోయ్యి కేసి చూస్తూ అడిగింది. 

“వాడు ఇంట్లో ఉన్నాడు - సుధీర్‌ అన్నయ్య రాలేదా ఇంటికి?” 

““ట్యూషన్‌కి వెళ్లారు". 

ఆమె నేను సరిగ్గా చేశానని భావిస్తోందా. సంధ్యాకాలపు ఆలోచన చరిత. 
మొదటి అధ్యాయం - సోనా, రూపా, మీరా వాళ్ల అభావం. రెండవ అధ్యాయం 
- బాబూఇ. మూడవ అధ్యాం - నేను నాలుగవ అధ్యాయం - వదినె. ఐదవ 
అధ్యాయం - సుధీర్‌ అన్నయ్య. బాబూఇ ఏమనుకుంటుందో? 

సుచ్చితామ్మితా చ్మితం ఒకటి గీసి ఇమ్మంది బూబుఇ ఇవ్వలేదు, ఇవ్వను. 
బాబూఇ, నువ్వూ చదువు వదెలిపెట్టు., పాట వదిలిపెట్టు బట్టలూ గిట్టలూ 
ఉతుకు, వంటిల్లు కడుగు, చేతులు పసువు వాసన అవనీ, వంటిపైన ఎర శాలువ 
“స్వాగతం' (కింద “విగతం' అయిపో. లేక పోతే నువ్వు చస్తావు. పో, చావు. 
వినయ్‌కు నవ్వు. వచ్చింది; పొట్టలోంచి కాదు, పెదవుల పైనే. బాబూఇ బనూ - 
చనిపోతోంది, ఎవరు రక్షిస్తారు? సాయంకాలం అప్పుడుఇలాంటి దుర్భావనలు 
భావించడం కూడదు; దక్షిణ ద్వారంలోకి వెళ్లడం కూడదు. దక్షిణ ద్వారం తెరు, 
చస్తే చచ్చారు. అనేక దినాలు (పక్క పట్టిన దీర్హ రోగి పెదవులపైన నవ్వులాగ 
తన నవ్వును చూడగలిగాడు. అటువంటిదే ఏదో రోగ్యగస్తమైన భావనను 
భావించాడు. కాని సాయం సమయంలో సరస్వతీదేవి పటం దగ్గర తలకు పక్కగా 
ముందు వైపు చూస్తూ బాబూఇ సుచితామితా మాట ఆలోచిస్తోందా? 
ఆలోచించవచ్చు. మళ్లీ ఇప్పుడు ఈ వయస్సులో మరో ఆలోచన 
ఆలోచించవచ్చు. అన్ని ఆలోచనలూ కలిసి మనస్సు పాంగిపోతున్నట్లు 
అవుతోంది. మనస్సు భారీ ఎత్తున మారిపోతే పోతుంది. బాబూఇ సుచితామి(తా 
((పసిద్ధ బెంగాలీ నాయిక) పటాన్ని కోరింది గీస్తాను, అంతకుముందు అదే పాట 
వినాలి - “చీకటిలో ఉంచకు: నన్ను చూడనీ” -బాబూఇ, నీ “ఆపనారే” (తనను) 
ఎక్కడ? నన్ను చూస్తున్నావా? నా “ఆపనారే” ఖాళీ అయిపోయింది. అయో 
జీవితం అంతా శూన్యాన్నే వెతికాను. 

“వినయ్‌, టీ ఇవ్వనా?” 

ఇంతకాలం ఏమి విచితపు ఆలోచనలో ఆలోచించాను! లేదు. కాలం చింత 
స్వరూపం కాదు. చైతన్యం కాదు, అస్తిత్వం. నేను కూడా అదే. వ్యక్తిత్వం 
ఉంటుంది. వ్యక్తి నగరంలో ఉంటాడు. నాకు 26 నంవత్సరాల పాపం ఉంది. నేను 
పంచదశి (25 ళ్లు) సరళతను కోరాను. బాబూఇ పాట పాడవా - "ఆమార్‌ 


ఆపనారే దేఖ్‌తే దావ్‌” (నన్ను నేను చూసుకోనీ!) 

ఇప్పుడు శరీరంలో _పేరణ మనస్సులో? ఎక్కడ? మనస్సు- కొంచెం 
గడ్డిలాంటిది, ఎంతో కోమలం, సన్ననిది - మనమా! నువ్వెక్కడున్నావు? ఓ 
మనమా, నువ్వు ఎక్కడ? ఓ మనమా, నువ్వేనా శరీరంలో ప్రవేశించు! రా! రారా! 
నా ఎండిన దేహంలో తుఫాను తీసుకుని రా! మనసు "తీసుకురా! 

మనస్సు ఈ తుఫాను మాట ఆలోచిస్తూండగానే ఆకాశం, సమ్నుదం, పర్వతం 
అన్నీ కలగాపులగం అయి అతని మనస్సు లో ఒక ఆశ్చర్యకరమైన చ్నితం 
తయారయింది. ఇదంతా, ఈ అల్పమైన హడావుడీ, సంచలనం వినగా వినగా 
కొంచెం ఓడిపోయి నట్లయిపోవచ్చు. పెద్ద విశాలమైన శూన్యత -శూన్యం తో పాటు 
కలిసి మెలిసే ముసలితనం వచ్చింది. వినయ్‌ అది (గహించుకుని దాన్ని 
తొలగించలేక పోతున్నాడు. వాయడ్‌ మధ్యనే ఓల్డ్‌నెన్‌ ఉంటుంది - కొంచెం లేక 
పోతే దాని చితం గీయాలన్న కోరిక ఎలా పుడుతుంది? ఇప్పటి చితం లాంతరు 
నాలుగు వైపులా దెయ్యం లాంటి ముఖం, పిల్లవాడిది, గుర్తించలేం. మనుష్యుని 
శరీర స్వరూపం చిహ్నం, రంగు; గీత వెలుగులో ఉజ్జ్వలమైన రంగులో నీడ 
పడింది, లేక వదినె - నడుము నుంచి పై భాగం వరకూ అకస్మాత్తుగా చింతా 
కులితమై పోయింది. ఏదో అడుగుల చప్పుడు, 'దోణలతి వంటి రేఖ, రెండు కాళ్ల 
మధ్య తల పెట్టుకున్న కుక్క అకస్మాత్తుగా కళ్లు తేలెయ్యడం, జంతువు 
సుందరమై నదీ, మానవుని కళ్ల మోస్తరు కాని వదినె గారి ముఖంలో ఆ పసితనం 
ఎక్కడ మటుమాయమయింది? పోగొట్టుక్ను విగహం రూపాన్ని వెతికేందుకు 
అన్నట్లు వినయ్‌ కళ్లు మూసుకున్నాడు. ఏ రూపంలో ఉంది వదినె శెశవం? 

బాగా కొట్టొచ్చే రంగు, కొంచెం వెడల్పు కొంచెం ఉన్నతమైనది, కొంచెం 
ఉన్నతమైనది. రూపురేఖ మటుకు మన్మధుని సమస్త సంపదలకు ఆకరం, కాని 
శరీర ఛాయ (పాణ రహితంగా ఉంది. సుచితా మితా బొమ్మ ఎంతగా 
చూడముచ్చట పడుతుందో కదా బాబూఇ! నేనెంతగా చూడదలచుకున్నానో! 
చూడనీయండి! నా రూపాన్ని నన్ను చూసుకోనీయండి! 

గగనేంద నాథ్‌ ఠాకూర్‌ రచించిన 'యక్షపురి” (అస్పష్టమైన వెలుగు, 
తికోణంగా ఉన్న వెలుగు నీడ ఫలకంపై ఎక్కడో న్వర్థ స్తంభం ఒక్కొక్క చోట 
మానవ శరీర సూచకంగా నందిని చాప పడినటువంటి (వేళ్లు ఎన్నో ఎ_రగన్నేరు 
పూగుత్తి అసంగతమైన రక్తవర్ణం; అసంగతం, కాదు); అవనీంద నాథ్‌ 
'శావాజహ? (షాజహాను) - (చాలా విషణ్ణమైన “రూపం” అది ఉందా లేదా 
అన్నట్లు చ్యితంలోని రేఖలు.తుడిచిపెట్టుకు పోయే లాగ, చలికాలంలో అద్దం మీద 
పడిన ఊపిరి ముసుగు లాగ - సూక్ష్మంగా, 'సయ్‌నా, సయ్‌నా' 'ఓర్చలేక, 


పశ్చాద్ఫూమి 247 


ఒర్పలేను' రవీం(నాథ్‌ “నృత్యం” - ప్రాచీన ఈజిప్పకి సంబంధించినట్టి చేతులు, 
కాళ్లు సరళభంగిమ; నైసర్గికత కావాలి, ఆహా, ఎాలిా-మెం-టల్‌, హ్మేబూ 
._ మంతోచ్చ్భారణం, చితీకరణ డాబుగా ఉంది, అయినా జటిలమయైన వర్ణం, 
భంగిమ సైతానుకి హారతిచ్చినట్లుగా; ముఖంలో ఏదో మృతదేహపు (శవ) పేటిక 
పై చితించినట్టి గాత చితం అమానవీయత, చనిపోవడాన్ని ఎవరైనా తప్పించుకో 
గలిగితే డాబుగా, రంగు, డాబెన రంగులో, బాబుఇ, దీన్ని గురించే నీ పాటంకే 
నాకు చాలా ఇష్టం, గట్టి గొంతుక, సుచితా మి(తా గొంతుకలా ఉదాత్తం, ఉదారంగా 
ఉంటుంది. బాబూఇ, నువ్వు కూడా ఒక సుచిితామి(తా అవ్వాలి; (బాబూఇ, నువ్వు 
సుచితామితా అయిపోగలవా?); నందలాల్‌ బోన్‌ చితించిన “ఇవి - లేదు, లేదు, 
లేదులే, లేదు: ఎవరింటిలో అన్నపూర్ణ ఉంటుందే, వారు అన్నం కోసం 
విలపించడం ఉందే- అది చాలా దారుణమైన “పరమాదం”, (పమాదం, లేదు 
లేదు, లేదులే, లేదు; జామినీ రాయ్‌ 'జన్మాష్టమి' - (చచ్చాంరా, చచ్చాంరా, 
వ(క్రమురళి ఊదుతున్న “"తిభంగ మురారి'- వంచిన తల, నడుము, కాళ్లు గల 
బాలకృష్ణుడు - అయితే “త్రిభంగం ఎక్కడుంది? ఊరికే ఒక్క మోకాలే వంగి 
ఉందె, దానితో శరీరం అంతా ఒక పల్లంలోకి వంగినట్లు ఉంది ఒక వృక్షం లాగ 
“శాల' వృక్షం లాగ గరుకుగా ఉంది; ఒకచేపలాంటి కళ్లు, పూర్తిగా ఉన్న కళ్లు 
నిక్కచ్చిగా ఒక పూర్తిగా ఉన్న చేపలాగే, న్వచ్చంగా, ఎంతో సరళంగా, ఎంతో 
విస్మయాన్ని _పకటిస్తూ, నాకు వర్ణించే శక్తిచాలదు). భ్యానగాఘ్‌ (కాన్‌ ఆన్‌ది (స్టీమ్‌ 
(ఓహో నన్ను రక్షించు, నేనీ బాధను భరించలేకపోతున్నాను, నల్ల కాకి, 
ఆకాశంలో నడక, మెడపెకి ఎత్తి, రెక్క రెక్కకీ సంకెళ్లు, తుపాను, క్రింద 
మహాకావ్యంలో వర్ణింపబడినట్టి నది; అయ్యో, ఇది నేను సహించలెేను, నన్ను 
రక్తించేవారెవరు, అయో నన్ను కాపాడే వారెవరో, నల్లకాకి రెక్కల వెనక్కాల 
సూర్యుడు మాయమయిపోయాడు; ఈ అంధకారపు ముసుగు (క్రింద (పవాహం 
ఒడ్డు పడగొట్టి పార్లిపోతుంది; నేను ఒడ్డులేని పవాహాంలో తేలిపోయే (స్తీని, నాకు 
ఒడ్డు ఇవ్వండి, ఆశయం ఇవ్వండి, బాబూఇ, నువ్వాక్కడున్నావు; కాకులు రక్తాన్ని 
చప్పరించవచ్చు. నా గుండెలో ఇంకేమ్మాతం రక్తం లేదు, ఆ నల్లని చీకటిలో నా 
రక్తంలోని మహాకావ్యపు సముదం ఎరబడిపోయింది - బాబూఇ, నువ్వెక్క 
డున్నావు* నా గుండె పగులుతోంది నందలాల్‌ బోన్‌ 'అర్జున్‌ -ఆహో, 
పడుక్కున్నట్టి అర్జునుడు, చిత్తు రేఖ, పెద్ద ముఖం, విశాల వక్షస్థలం తొడలు 
గోళాకారంగా మోకాళ్ల వరకూ వంగి ఉన్నాయి; మోకాళ్లు వంకర, ఒక మోచెయ్యి పై 
ఆనిన బుజాల నరాలు మెట్టతామర దళాలలా ఉన్నాయి, మరొక చెయ్యి 
విశాంతి ఆశయంలాగ వదోహం లాగ, శరీరం అంతా నరాలతో ఆశ్చర్యకరంగా, 


248 బెంగాలీ కథానికలు 
రెండు మాంసాహారాల మధ్య ముఖం దొరికిన సింహపు గర్జనలా తళుక్కుమంటూ 
పైకి కనువిస్తున్నాయి, వీపు ఒక విశ్రాంతి ఆశయం లాగ ఉంది - అశ్వత్త వృక్షం 
మాను లాగ (నేను, పొందాను, ఎలిమెంటల్‌, లిరిక్‌ నేను పాందానో పో పొందాను, 
నేను చితిం చితిస్తాను - సముదంలా అల్లకల్లోలం అయినది - చరాచర 
జగత్తులాగ తిన్నగా, ఎపిక్‌లా, ఇతిహాసంలా, మహాకావ్యపు కరుణరసంలా, నేను 
చితిస్తాను, బాబూఇ, నేను అర్జునుణ్ని. 

ఈ (పతిజ్ఞా సమయంలో వినయ్‌ కళ్లు తెరిచి చూస్తూ మళ్లీ మూసేనుకున్నాడు. 
ఆ ముహూర్త కాలంలో వంటింటి కంచె చిల్లులోంచి నెమ్మది నెమ్మదిగా వంట 
జరుగుతున్నట్లు వెలుగు కణాలు లేచాయి?, పైకి లేస్తున్న వంటింటి నీడ, ఈ 
ఇంటి లోపల నుంచి వెలుగు వచ్చి గుమ్మం ముందు దొర్లింది తడిసిన చీరలాగ. 
ఆ (పక్క వున్న రెండు ఇళ్ల కాంతి పాగమంచులా ఉంది. నేను పొందానోయ్‌, నేను 
చితిస్తాను - ఈ మంతం జపిస్తూ జపిస్తూ కళ్లు తెరిచి, జపిస్తూ జపిస్తూ మూసి, 
అతను అర్థం చేసుకో గలిగాడు మరొక స్మశానం రోదనం చాలా గంభీరంగా ఉంది. 
భయంకర రాతిలో బహుదూరం నుంచి నక్క కూతలా వినబడింది. లాంతరు 
దయ్యపు కాంతి నాలుగు వెపులా చిందర వందరగా పడుతోంది, లాంతరు 
వివర్ణమైన కాంతిలో (_పకాశించే రంగులు పేల బారినట్లున్నాయి, తడిసిన 
చీరలాంటి వలుగు, మిణుగు పురుగు లాంటి వెలుగు, (దోణలత లాంటి శరీర 
రేఖ, అకస్మాత్తుగా ఉన్నట్లుండి బాల్యం హఠాత్తుగా మాయమై పోవడం; కంబలో 
చితించిన పటం కిటికీ, ద్వారం కిటికీ, రెండింటి మధ్య పిల్లవాని పెలవమైన కళ్లు, 
వెనక్కి తిరిగి పిల్ల ముందున్న తలనొప్పి మందు వినయ్‌ని వర్శిభమిస్తూ 
ఉన్నాయి. జాలితో వినయ్‌ అనబోయాడు నేను _పసన్న నారాయణ 
విద్యాలయాలో _డాయంగు మాస్టారుని, నేను చ్మితించలేను, నేను వటం 
చితించలెను”. 

"ఎవరు వినయ్‌ బాబయ్యా? 

“మాట్లాడకుండా పడుక్కున్నావేం?” 

“ఏం చేయను, నువ్వు చదువుకోవడం అయిపోయిందా” 

“ధూత్‌, చదవడం సచ్చడం లేదు”. 

“సక నచ్చుతుంది?” 

“పాట పాడడం. 
ల నన 

"లేదు అమ్మ తిడుతుంది”. 


పశ్చాద్భూమి 249 


“తిట్టదు, నేను చెపుతాను లే మీ అమ్మకి. 

“ఈవేళ నేను నరేన్‌ బాబయ్య ఇంటికి వెళ్లాను; అక్కడ కింద బెనర్జీ పాట 
వినేందుకు తీసుకు వెళ్లాడు”. 

"ఏం ఏం పాడాడు?” 

“చాలా బాగా నచ్చింది పాటి. 

“ఎందు చేత?” 

బాబూఇ ఏం మాట్లడలేదు. 

పెన, చిన్న గది చుట్టూ ఉన్న తడి చిల్లులోంచి పేరుకు పోయింది మిణుగురు 
పురుగులాంటి వెలుగు. వాళ్లిద్దరూ ఒకరి నొకరు చూడడం తప్పించుకునేందుకు 
ఈ చిల్లులోంచి వచ్చే వెలుతురు వైపు అదేపనిగా చూస్తున్నారు. అదే జటిలమైన 
రేఖా చ్నితం దిక్కుగా చూస్తుంటే ఈనాటి రోజంతా చెత వాయువుని తను 
అనుభవించినట్టు పడిన గొడవంతా జ్ఞాపకం వచ్చింది అతనికి. దానికి ఫలితంగా 
పాకృతంగా అతని దేహంలో ఒక శూన్యత మళ్లీ జన్మించింది. బాబూఇ ఏదో 
అనివార్యమైన పతనం నుంచి రక్ష పొందింది ఈ కాళీలోంచి పస్తున్న వెలుతురు 
చూసి. ఆమె ముఖం తీరు ఈ విధంగా శోకం నుంచి సుదూరంగా 
పారిపోదలచుకుంది. ఈ పైనగస్తున్న కేందంలో ఇద్దరి మధ్య ఒక విధమైన 
నిశ్శబ్దపు అనుభూతి తేజరిల్లింది - ఏదైతే ఒక్క సెకను దీర్దశ్వానపు శబ్దంలో 
ఇమిడిపోయిందో. మళీ ఆ సర్వనాశాన్ని అడ్డగించేందు కోసం వాళ్లిద్దరూ కళ్లూ, నోరు 
కూడా ఒకేవిధంగా అడ్డుపెట్టి తమ చింతను అరికట్టే పయత్నం చేస్తున్నారు. 
అప్పుడు వాళ్లిద్దరి కళ్లముందు ఒక ఆర్తి నానా రూపాలు ధరించి నానా 
ఆకారాలుగా ఇథిలమయి మళీ నూతనమయి నూతన భావంతో భగ్నమయి మళ్లీ 
నూతన రూపాన్ని దాల్చింది. 

హిస్టీరియా రోగి ఎలాగైతే కొంతసేపు అలౌకికం, అనిర్దేశ్యం అయిన కొన్నింటి 

కొరకు పోటీపడి, మళీ లౌకికం నిర్దిష్టం అయిన వస్తువుల పై అసహాయంగా తన 
దృష్టిని _పసారిస్తాడో, 'సరిగ్గా తత్‌ ఈ ఇద్దరూ ఒకళ్లనొకరు చూసుకుంటున్నారు. 
వినయ్‌ నవ్వాడు - చన్నులో పాలులేని తల్లిలాగ. అయినా బిడ్డ పాలుకోరాడు; 
అలాగే ఒక పుతుడూ, ఒక ఆరోగ్యవంతురాలూ, పాలు ఉన్నట్టే తల్లి ఆచూకీ 
పొందగలిగాడు. వెంటనే అతను బాబూ ఇ వైపు చూసి అన్నాడు: “ఏంటి, చెప్పవా, 
నరేన్‌బాబు ఇంట్లో ఏం జరిగిందో?” 

మోకాళ్లలో ముఖం దాచుకుని ఇంతవరకు కూర్చున్న బాబూఇ, ఇప్పుడు ఆ 
భంగిమ మార్చి బాసిన పెట్టు వేసుకు కూర్చుంది. ఒకసారి తల ఎత్తి జుట్టు 
సవరించుకుంది. ఆమె మాట వినేందుకు వినయ్‌ కూడా తను కూర్చున్న పద్దతి 


250 బెంగాలీ కథానికలు 
మార్చుకున్నాడు. అప్పుడు బాబూఇ ఒక నీటి పావురంలా అయిపోయింది. 
తరువాత అకస్మాత్తుగా విషాద[పవాహాం వంపులు తిరిగి గొంతుక లోంచి బైట 
పడినట్లవగా, బాబుఇ ఉచ్చస్వరంతో పాడడం మొదలు పెట్టింది: “ర్మాతి 
మనస్సులో ఏం చెప్పబడింది?” 

మొదటి అయిదు మాటల మధ్య తాళం తప్పగా, తర్వాత సరిగ్గా సర్దుకుంది 
శుతి శుద్దంగా. 

మొదటి “కేజాని” (ఏం తెలుసు) మంద స్థాయిలో ఎత్తుకుంది, కంపించే 
స్వరంతో, రెండవ “కేజాని' తారస్థాయిలో ఎత్తుకుంది. ఇంకా వణికే గొంతుతో. ఆ 
గంభీరమైన కంపన విపరీత సంఘాతంలో ఆమె వ్యాకులత ఇమిడి ఉంది. 

“సేకిఘామే” (అతను న్నిదిన్తున్నాడా) - నరళంగానూ గంభీరంగానూ “ఘూిను 
ఆరోహణ “ఉ లోంచి అవరోహణ మేలో వంటనే నిలబెట్టి, చెవులు పైకి 
నిక్కబెట్టిన కస్తూరి కా మృగం లాగ, _దోణ లతలాగ, ఉంచింది. 

“సేకి జాగరనే” ("అతను మెలకువలో ఉన్నాడా?) జాగారనేా ఒక్కొక్క 
అక్షరం ఒక్కొక్కటిగా దిగువ కాలంలో ఉచ్చరించి, ఆనందం, సంశయం, ఆ(గహాం 
అన్నింటినీ ఒక్కసారిగా (పకటించింది. మళ్లీ మంద స్థాయిలో, చిన్న గొంతుతో 
“'కీజాని” అని పాడి, కళ్లు మూసుకుంది. 

ఈ పెరిగే అంధకారం అస్పష్టతతో, మామిడి చెట్టు పైకి చందుని వెలుగు 
అందుకోవడం లేదు. 

“అనేక.పనులలో అనేక విధాలుగా తిరిగి ఇంటికి తిరిగి, (తోవలో తిరిగి “ఈ 
ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ యింటి నుంచి అదే ఇంటికి, (తోవలో, ఒక్కర్తీ, ఇక 
అంత సేపు ర్మాతింబవళ్లు చెవిలో ఏమిటి చెపుతుందో కదా? మినూని సాయంతం 
పిలిస్తే, మా బియ్యం గిన్నెలో కొబ్బరి నూనె వాసన. అమ్మను రాతి వేళప్పుడు 
- “అమ్మా నీకు న్నిదపట్టిందా? “అగోచరంగా (_పతిక్షణం ఏమిటి ఆ మాట 
వాయించబడుతోంది” అర్థం అవదు, తెలియదు. ఏడుపే ఏడుపు. “ఏమిటి ఆ 
మాట నిష్కారణంగా హృదయాన్ని కలవర పరిచేది?' గిరిజా (పార్థన సంగీతం 
లాగ ఒకేసారి కొద్దిగా ఆలపింపబడి, మిగతాది విస్తృతంగా, “ఇదేభయం”? అదే 
మల్లీ అయ్యో అవనట్లు మరొక తరంగంలో “ఇదేం జయం?" శబ్ద తరంగం పై 
తరంగం తట (పాంతం ఎశాలంగా, ఒక మహాపార్థన సముద తరంగంలా దెబ్బ 
పై దెబ్బతిని, చూర్ణం చేసి, ధ్వంసం చేస్తూ, తేలుతూ, మూలుగుతూ, సంకీర్ణక్తుద 
మాంసాన్ని కరగబెట్టి, అస్లికల మేదస్సు బైటకు లాగి, ధమనుల రక్తాన్ని పీల్చి 
టకటకా ఎ(రటి ధక్తవర్ణపు (ప్రవాళ ద్వీపాన్ని సృష్టించింది. ఓహో, ఎలా 
తయారయిందో ఆ ద్వీపం, రక్తవర్దపు ద్వీపం ఓహో సృష్టి అంకే అదే సృష్టి. 


పశ్చాద్భ్ఫూమి 251 


భూమిలో ఉన్నంత గాలి పైకి లేచింది - సృష్ట. DET HOT DEE Dh 
చ్మితం చ్వితిస్తాను, నేను పాట పొడుతాను, నేను సముదడం చూస్తాను. ఆహో, ౬ 
బాలికా, మెడ ఎత్తి, ఎండిన పెదవులలో ఏదో ఆగపాంతీో ఏదో వాఢలో సలుట 
వేయబడ్డ ఏసుపభుపవు సాద్దాంతంపై బడ్డ భక్తుని మోస్తరుగా? ఆహా, ఈ 26 _శ 
ఈ అకాల వార్ధక్యంలో రెరడు కాళ్ల మధ్య తలపెట్టి, వెడల్పు వీపుపై అట్లాను లాగ 
ఉంచి, పాట విని ఉండగా - ఏదో విషాదం, ఏదో తపన, రాతివెళ, ఈ రాతె వళ, 
మనస్సులో ఏం చెప్పబడింది? “సహించలేను, pe ఆ మాట చెవిలో 
తిరిగి తిరిగి చెప్పబడుతోంది "ఇంక లేదు మరి ఇంకలేదు' స్టిర దృష్టి, ధ్యాన దృష్ట, 
అర్థస్థిర నయనాలు, శివుని ధ్యానం, రెండు కనుబొమ్మల (పక్కనా రెండు 
దీర్షకుంతలాల రేఖ, పెతువు ఊదుతూ, మన మధ్య మందో, వన మధ్యమందడో(?) 
ఎవరు పిలుస్తున్నారా! ఏమని పిలుస్తున్నారు, ఏం తెలుసు, ఏం తెలుసు - “ఆ 
మాట ఏమీ నానా స్వరాలలో వలికి నన్ను దూరానికి తీసుకో” అంటూ (పతి నస్వల్ప 
శబ్దం అల్పతరంగం, ధాన్యపు సంగతి ఆంతరంగిక విషయం, చెవులు పైకి నిక్క 
బెట్టి, కస్తూరికా మృగం, _పార్ధనా తరంగ విధ్వస్తతట భూమి ఆత్మలయలో, నడు, 
దూరం నడు - నీలాంబు రా? అ(పమత్తపు తలమందు, దూరంగా సముదతలపు 
ఆకాశంలోకి! నా నాడుల నుంచి రక్తం బైటకు లాగు; ఎముకలలోంచి మజ్జని; ఒక 
దృష్టి నిర్మిత ద్వీపం, పవాళ ద్వీపం, ఆ వేగపు రక్తవర్ణ ద్వీపం రచించు! బాబూఇ, 
బాలికా నా సమస్త పాపాలను సేకరించి నీ పాదాలపై పెడుతున్నాను. 

పర్వతం నుంచి నది సముదంలోకి పయనిస్తుంది. గంగా(బహ్మపుత వాహిత 
మాగాణి భూమిలో ఒక దేశం, భూగోళంలో ఒక పేరు, పృథివిలోని కొందరు 
మనుష్యులు - వీళ్లందరినీ కలిపి (పకృతి ఏదో ఒక శోభను రచించు. నది 
సముానికి “చలోదూరే” (దూరంగా నడు) అంటూ పోవాలి సాగర సంగమానికి, 
గంగాసాగర సంగమానికి; కలకత్తా ఒక ఓడరేవు; కలకత్తా ఒక పెరు; సము 
తీరాన; దాని వెనుకా, పక్కనా ఇంకా ఎన్నో పేర్లు. కలకత్తా, దాని తర్వాత 
సము(దం. కలకత్తా సముదానికి సమీపంలో గంగానది ఒడ్డున ఉన్న ఒక ఓడ రేవు 
- అస్సాం, బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా, ఉత్తర _పధేశ్‌, మధ్యపదెశ్‌ తర్వాత 
"పశ్చాధ్యూమి'.. దాని తర్వాత సము(ద మధ్యం (మధ్య సముదం). 

ఈ చీకటిలో వాళ్లిద్దరూ రవీం[దుని ఒక పాట పాండు లిపి అయిపోవాలి -మాట 
తెగిపోయి. చరణం మటు పోయి ఇటూ అటూ చెల్లా బెదరయిజోయిన 
హాస్తాక్షరాలు. ఇక అంతర్వర్తిగా ఉన్నది స్వరంలో పరిపూర్ణతను పొందుతుంది. 


(ఏపిలు, 1960) 


కథకుల సంక్షింప పరిచయం 


1. తారాశంకర్‌ వంద్యోపాధ్యాయ్‌ (1889-1971) 


శరచ్చం(దుని తర్వాత వంగ కథా సాహిత్యానికి అధినాయకుడు. కథ, నవల, 
గేయ రచనలో సిద్ధ హస్తుడు. ఈయన గురించి రవీందుని అభ్మిపాయం 
ఉర్లఖనీయం-”"మట్టినీ, మనిషినీ ఆయన తెలుసుకున్నాడు: వీటిని జత పరిచి 
అయన యోగాన్ని స్థాపించాడు" ఈ యోగం బాహిరమైనది కాదు, 
ఆంతరంగికమై నది, శరత స్మారక పురస్కారం (1947), రవీంద స్మారక 
పురస్కారం (1955), సాహిత్య ఎకాడమీ పురస్కారం (1956), జ్ఞానపీఠ 
పురస్కారం (1966) - ఈయన పాందిన బహుమతులు. కలకత్తా, ఉత్తర 
బెంగాలు, యాదవపురం, రభీందభారతి ఈ విశ్వవిద్యాలయాలు ఈయనను 
డి.లిట్‌ బిరుదుతో సన్మానించాయి. రాష్టపతిచే నియమించబడ్డ రాజ్యసభ 
సభ్యునిగానూ, సాహిత్య ఎకాడమీ ఫెల్లో గానూ ఉండేవారు. ఆయన కథలూ, 
నవలలూ విభిన్న భాషలలోకి అనువదించబడ్డాయి, చలన చితాలుగా 
(పవర్తించబడ్డాయి. 'బీర్‌భూమ' జిల్లాలోని “లాభ్‌పూరోలో ఆయన జన్మించారు. 
కలకత్తాలో మరణించారు. “బీర్‌భూమి' ఒకనాటి జమిందారీ బిడ్డ రచనయే 
ఆయన జీవితం. “పద్మభూషణ్‌ గౌరవాన్ని పొందారు. 


2. బన్‌ఫూల్‌ (1899) 

అసలు పెరు క్రీ బలయాచంద ముఖోపాధ్యాయ కలకత్తా మెడికల్‌ కాలేజీ 
నుంచి పట్టభ్యదుడై చాలాకాలంగా భాగల్‌పూర్‌ లో _పాక్టీసు చెశారు డాక్టరుగా. 
(పస్తుతం కలకత్తాలో ఉంటున్నారు. కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, 
పబంధాలు రచించడంలో నిపుణులు. లెక్కలేనన్ని కథానికలు _వాశారు. విషయ 
విస్తృతంలోను, కథాకథన చాతుర్యంలోనూ ఆయనకు ఆయనే సాటి. కలకతె 
విశ్వవిద్యాలయం శరత్‌స్మారక బహుమతి (1952), "ఆనంది బహుమతి 
(1961), "రవీర్యద' బహుమతి (1962) ఆయన పొందారు. ఆయన కథా” 
నవలా ఖగత్తు ఒక చార్మితిక చ్మితశాల. దాని అంతులేని వెచిత్యం పాఠకులను 


ముగ్భులనూ, ఆశ్చర్య చకితులను చేస్తుంది. పద్మభూషణ్‌ సన్మానం పొందారు. 


3. అచింత్యకుమార్‌సేన్‌ గుప్తా (1903-1976) 
'కల్లోల్‌-గోష్టికి చెందిన (పధాన రచయిత. కథ, నవల, కవిత, జీవిత చర్విత, 
బాల సాహిత్యం, నాటకం వీటి లో సవ్యసాచి అయిన లేఖకుడు. సునిశితమైన 


కథకుల నంక్షివ వరిచయం 253 
పరిశీలన, గాఢమైన సానుభూతి, అపరిమితమైన మమతా, ఆయన కథా-నవలా 
రచనకు ఆధారభూతాలు. తూర్పు బెంగాలులోని దరిద మహమ్మదీయ (స్తీ 
పురుషులు గవర్నమెంటు బం(టోతులూ, రాజధానిలో పై సొసైటీ లోని వివిధమైన 
అంతస్తులూ, వీటిని విశ్లేషణాత్మక దృష్టితో ఆయన చితించారు. ఆయన శెలి 
లావణ్యమై నదీ, న్నిగ్ధమైనదీ. 1975లో “రవీందో' పురస్కారాన్ని పొందారు. 


4. అన్నదాశంకర్‌ రాయ్‌ (1904) 

కేంకనులో జన్మించారు. ఐ.ని.ఎన్‌. 1927), పదవీ త్యాగం 1951; 
యూరపు (పపవాసం 1927-29, జపాను యాత 1957; పశ్చిమ జర్మనీ, 
ఇంగ్లండు దేశాల పర్యటన 1963; సాహిత్య ఎకాడమీ బహుమతి 1962; 
యాతా చరిత "పథధే (పబాసేే (1931); ఆయన జీవితంలో ముఖ్యమైన 
విశేషాలు. సవ్యసాచి లేఖకుడు. (పధాన నవలలు 6 భాగాలుగా “సత్యాసత్య” 
(1932-42); మూడు భాగాలు “రత్నం, మరియీ, శ్రీమతీ” (1956-73). 
40 సంవత్సరాలుగా చిన్న కథలు _వాస్తున్నారు. రెండు కథా సంకలనాలు: 'గల్వ 
(1960) 'కథ' (1970) 100కు -పైగా కథలు (వాశారు. కథలలో రూవ 
వైచిత్యం వక్తవ్యం రెండింటినీ కూడా సమాన చాతుర్యం తో సాధిస్తారు. 
సార్యపదాయిక కథా వస్తువులో ఆయనకు శద్ధ లేదు. వాస్తవికతని అన్వేషించే కథ 
ఆయన సాధన. ఆయన కథలు రెండు పర్వాలకు చెందుతాయి. (పథమ పర్వం 
1930-56 ; ద్వితీయ పర్వం 1959 నుంచి "మీన్నవియాసీ" అన్న కథ ద్వితీయ 
పర్వానికి (పతీక. మొదటి పర్వంలో మానవ జీవితం బాహ్య వాస్తవికత 
అన్వేషించబడింది, రెండవ పర్వంలో ఆంతరంగికమైన అన్వేషణ. తన సాహిత్య 
జీవితం మొదటిలో బెంగాలీ, ఒరియా, ఆంగ్ల భాషలలో రచించారు. ఇప్పుడు 
కేవలం బెంగాలీలోనే _వాస్తున్నారు. ఎప్పుడూ సాహిత్య వ్యాసంగమే. కలకత్తాలో 
ఉంటున్నారు. 


5. | పేమేంద మి[తా (1904) 
కల్లోవ-గోష్టికి చెందిన రచయిత. కవి, కథాశిల్సి. గీతకారుడు, (పబంధ 
రచయిత, చలన చిత రచయిత, బాల సాహిత్య రచయిత. ఆయన సృష్టించిన 
“ఘనాదా' “పరాశర వర్మ' కథలు, ఆబాలగోపాలాన్ని ముగ్గులను చేశాయి. కాశీలో 
కొంత కాలం జీవించారు. అనేకరకాల ఉద్యోగాలు చేశారు. ఆకాశవాణి, కలకత్తా, 
కేర్యదంలో కొన్నాళ్లు సాహిత్య విభాగంలో సలవోదారుగా వనిచేశారు. ఆఖరికి 
ఆయనకు సాహిత్యమే ముఖ్య జీవనాధారంగా అయింది. మానవ జీవితం గూర్చి 


254 బెంగాలీ కథానికలు 


బహు సానుభూతి తో సాగిస్తారు ఆయన రచనలు. బాహిర జీవితాన్ని విడిచి 
అంతర్జగత్తుని ఆన్వేషించడంలో ఆయనకు అమితోత్సాహం. హృదయాంత 
రాళంలోకి చొచ్చుకుని పరీక్షించడం ఆయనకు ఇష్టం. "శరత్‌స్మారకి బహుమతి 
(1955), "రవీంద స్మారక' బహుమతి (1958), సాహిత్య ఎకాడమీ బహుమతి 
(1967) ఆయన పొందారు. “పద్మక్షి' చే బహూకరింపబడ్డారు. 


6. సతీనాథ్‌ భాదురీ (1906-1965) 

“పూర్ణియా'లో వసతి. చాలా కాలం రాజకీయాలలో పాల్గొన్నారు. బీహారు 
కాంగెసుతో బాగా పరిచయం. 1941 ఆగస్టు అ ఉద్యమంలో పాల్గొని జైలుకు 
వెళారు. ఆ కారాగార వాసాన్ని పురస్కరించుకుని వాశారు ఆయన మొదటి నవల 
“జాగరీి' (నిదా రహితం), 1945 లో. త్రీ పుస్తకం ఆయనకు బాగా పెరు గడించి 
పెట్టింది. దానికే సర్వ (పథమ “రవీంద స్మారక బహూమతి 1950లో 
లభించింది. కథా, నవలా, పబంధాల రచనలలో ఆరితేరిన చేయి. ఆయన 
"సతి భమటణ్‌ కాహినీ” ఒక అసాధారణ జర్నల్‌. మానసిక తత్వవు లోతులలో 
ఆయన స్వచృందంగా విహరించారు. మానవ హృదయం సూక్ష్మాతి సూక్ష్మ 
సమస్యలూ, ఆవేదనలూ విక్తేషంచడంలో నిరహంకారంతో సతీనాథ్‌ చూపించిన 
నెపుణ్యం వల్ల ఆయనను “రచయితల రచయిత' అని వర్ణించవచ్చు. ఆయన 
“టోండాయ్‌ చరిత మానన్‌' (దెబ్బలాటల మానస చరితం) -2 భాగాలు - 
ఖారతీయ నవలా సాహిత్యంలో అద్వితీయమై నది. ఈయన _పఖ్యాత హిందీ 
లేఖకుడు ఫణీశ్వర్‌నాథ్‌ రేణు సాహిత్య గురువు. 


7. ఆశాపూర్జాదేవి (1909) 

మానవ మనస్సు రహస్యాలను (పకటించడంలో ఈమెకు సహజమైన 
నైపుణ్యం ఉంది. మానవ జీవనం పై ఈమెకు హద్దులేని సహానుభూతి. సామాన్య 
సంసార యా(తలోని నేపథ్యంగా, నగ్నంగా, విస్మయపూరితంగా ఉన్న వెచితిని 
వెలిగింపజేయడంలో ఈమెకు అసామాన్యమైన చాతుర్యం కలదు. మన సమాజం, 
కుటుంబం జీవన విధానాన్ని ఈమె చక్కగా చితిస్తారు. “లీలా బహుమతి, 
“రవీం[దది బహుమతి (1966) ఈమె పొందారు. ఆమెవి అనేక వుస్తకాలు 
సినిమాగా మార్చబడ్డాయి. ఈమె 'జ్ఞానపీఠ' అవార్డును కూడా పొందెంది. 


8. సుబోధ్‌ ఘోష్‌ (1910) 


అసాధారణ శక్తి గల రచయిత. కథా, నవలా, పబంధ రచనలలో లబ్బ 
పతిష్ణడు. విచ్చిత విషయాలు చితించడం లో ఆయన కక్కువ మక్కువ. 'ఛోట్‌ 


కథకుల సంక్షిప్త పరిచయం 255 


నాగ్‌పూర్‌ [పాంతంలో ఆయన జీవితం ఆరంభ దశ గడిచింది. ఆయన రచనల 
“పటభూమి” ఈ (ప్రాంతమే. “శతకియాి (శతకం) ఆయన సర్వోత్తమ నవల. 
ఆయన విశాల పరిశీలనా దృష్టికి తోడుగా ఆయన రచనా వైదగ్ధ్యం, శిల్ప నైపుణ్యం 
ఉంటాయి. “వోజారిబాగొలో జన్మించారు. ఇప్పుడు కలకతాలో ఒక దిన 
ప(తికకు సహాయ సంపాదకుడిగా పనిచేస్తున్నారు. ఆయన శెలి 
అనన్యసామాన్యమై నది. ఆదెవాసుల నుంచి సైనికుల వరకూ గల జీవన 
వెవిధ్యాన్ని, నృత్యం నుంచి లలిత కళల వరకూ గల విభిన్న విషయాలలోనూ, 
ఆయన సులభంగా, స్వచ్చంగా వివరించగలరు. మానవ హృదయంలో రహస్య 
మార్గాన్ని వెతికి బయట పెట్టడంలో నిపుణులు ఈయన. 


9. నరేందనాథ్‌ మితా (1916-75) 

మితభాషీ, మృదుభాషి అయిన నరేందనాభ్‌ కథలూ, నవలలూ ఒక విధంగా 
ఆయన మిత భాషణానికి చిహ్నాలు. మధ్య తరగతి కుటుంబాల రూపకల్పనలో 
నిపుణులు. దుర్విజేయమై న మానవ హృదయపు రహస్యాన్ని బయటిపెట్టడం, 
మనస్సు నిపుణమైన _విశ్తేషణ ఆయన ఎంత గంభీరమైన అంతర్హృష్టితో 
పరిచయం చేశారో అది అనల్పం. “మిగతా అందరికంటె బహు సంఖ్యాకమైన 
గొప్ప చిన్న కథలు _వాసిన వారిలో మన మధ్య నరేందనాథ్‌' అని ఆయన తోటి 
రచయితలు ఏక(గీవంగా చెపుతారు. కథాకథనం లోనూ, చరిత సృష్టిలోనూ 
ఆయన _పదర్శించే సులభమైన నైపుణ్యం అతి సహజంగా దృగోచరమవుతుంది. 
కలకత్తాలో ఒక దెనషుతికలో పని చేశారు. “ఫరెద్‌పూర్‌ లో జన్మించారు. 


10. నారాయణ్‌ గంగోపాధ్యాయ్‌ (1918-1970) 


నరేందనాథ సహపాటి అయిన నారాయణ్‌ సాహిత్య క్షేతంలో కూడా 
ఆయనతో పాకే కాలుపెట్టారు ఆయన. అసలు పరు తారక నాథ్‌ గంగోపాధ్యాయ్‌. 
“దినాజ్‌పూర్‌ లో పుట్టారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో వంగ భాషా సాహిత్యం 
రీడర్‌గా ఉండేవారు. కథ, నవల, కవిత, నాటకం, చిత నాట్యం, _పబంధం, బాల 
సాపాత్యం, పాటలు, డైలాగులు, మొదలైన అన్నింటిలోనూ సిద్ధహాస్తుడైన 
రచయిత. ఆయన మొదటి నవల 'ఉపనివేశ్‌ ఆయనకు వెంటనే సాహిత్య 
జగత్తులో కీర్తి తెచ్చి పెట్టింది. ఆయన రచనల్లో బహిర్దగత్తు, అంతర్గికం, రెండూ 
సమానంగా సమన్వితమై ఉంటాయి. జయన ఒక్కసారిగా రొమాంటిక్‌ రియలిస్ట్‌ .. 
అనీ కూడా చెప్పవచ్చు. ఆయన రూపొందించిన సాహిత్య జగత్తు కావ్యకళా 
శోభితమై నదీ, వ్యంజనా భరిత మైనదీనూ. మానవునితో పాటు విశాల విశ్వ పకృతి 


తీ 


256 బెంగాలీ కథానికలు 


కూడా ఆయన రచనలో సమపాలు పంచుకుంది. నిక్కచ్చిగా సమాజాన్ని 
పరిశీలిస్తూనే కాల్పనికంగా వకృతి పియుడైన కథకుడు. 


11. సంతోష్‌ కుమార్‌ ఘోష్‌ (1920) 


నరేం[దనాథ్‌ మి(తా, నారాయణ్‌ గంగోపాధ్యాయ్‌లతోనే సాహిత్య జగత్తులో 
సమకాలంలో (పవేశించారు.“ఫరీదపూరొలో పుట్టారు. తర్వాత చిన్నతనం నుంచి 
కలకత్తాలో ఉంటున్నారు. నాగరిక జీవనాన్ని ఏకాంత భావంలో రూపొందిస్తారు. 
ఎక్కడా జానపద జీవితాన్ని చ్మితించలేదు. కథ, నవల, నాటకం, కవిత, _పబంధం 
మొదలైన వాటిని రచించడంలో కృతకృత్యులు. నిపుణులైన భాషా శిల్పి. 
ఆయన కథ ఫారంని (పతక _శద్ధతో నిర్మించి, దాని ఉపస్థాపన రీతిని కూడా 
మూల్యవంతమైనదిగా తయారు చేస్తారు. సునిశితంగా చెక్కబడిన, వ్యంగ్య 
గర్భితమైన భాష ద్వారా హృదయంలోని అతి సూక్ష్మ మైన అనుభూతులను 
వ్యక్తపరచడంలో ఆయనకు సహజమైన నైపుణ్యం కలదు. ఆయన, జీవితాన్ని 
పేమిస్తాడు. ఆ (ప్రేమలో కొంచెం వేదనా, నైరాశ్యం లేకపోలేదు. కవి 
సమయంలోనూ, కావ్య శిల్పంలోనూ కూడా సచేతనమైన _పతిభను సంపా 
దించారు. కొంతకాలం ఢిల్లీ లో ఉండేవారు. ఇప్పుడు _పఖ్యాత డినపతిక 
“సంవాద ప[తికు సంయుక్త సంపాదకునిగా పనిచేస్తున్నారు. 


12. జ్యోతిరిం[ద నందీ (1912) 

యుద్ధానంతర మధ్యతరగతి, నిమ్న తరగతుల సంపదాయాల్ని నైపుణ్యంతో 
చితిస్తారు. మనన శీలియైన ఈ రచయిత మనఃపవృత్తి విశ్లేషణలో ఒక 
_(పత్యేకమైన బాటను నిర్మించుకున్నాడు. ఆయన శెలి కూడా విలక్షణమైనది. 
మానసిక ద్వంద్వ యుద్ధాలను వర్ణించడంలో సిద్ధహస్తుడు. ఆయన కథలూ, 
నవలలూ కేవలం సమకాలిక దోషాలను వెతకక, మానవ జీవితంలో (పకృతి గల 
(పబల భూమికను స్వీకరిస్తాయి. ఈ స్వకీయమైన పంథాలో పకృతి సహజంగా 
ఉంటూ సాగిస్తారు. ఈయన తన సాహిత్యయా[త. 


13. సమరేశ్‌ బసూ (1921) 


నరేం[దనాథ, నారాయణ్‌, సంతోష్‌కుమార్‌ వీరితో పాటు ఒకే జట్టులో 
పేర్కొనబడిన రచయిత సమరేశ్‌బసూ. ఈయన పట్టణ జీవితాన్ని గూర్చి 
వాయలేదు. వంగదేశపు జానపద జీవితాన్ని చక్కగా చితించారు. "జీవన వాది". 
ఢాక్కాలో జన్మించారు. అనేక రకాల పనులు చేసారు జీవనోపాధి కోసం. సాహిత్య 


కథకుల సంక్షిప్త వరిచయం 257. 


వ్యాసంగమే ఎల్లపుడూ ఆయన "జీవికి (జీవనోపాధి). మానవ జీవితం పె 
అవరిమితమైన కుతూహలం, సానుభూతి. కథా, నవలా పపంచంలో ఆయనకు 
గల (పతిభ మహోన్నతమైనది. కేవలం మానవుడే కాదు, (పకృతి కూడా 
ఆయనకు “స్వధర్మం”. (ఉపజీవిక). పర్యటన రూపమైన కథలు '"కాలకూట్‌ొ అనే 
మారుపెరు తో వాస్తారు. పాటలు (వాస్తారు, పాడగలరు. “మానిక్‌, “తారాశంకరి 
యుగళ రచయితల వల్ల ఒకప్పుడు _పభావితుడైన సమరేశ్‌ ఇప్పుడు స్వతంత 
పంథా (తొక్కుతున్నారు. ఆయన జీవితాన్ని అనుభవం ద్వారా కనుగొన్నారు. ఈ 
అనుభవంతో మేళవింపబడినది ఆయన దట్టమైన ఆంతరంగికత. 


14. బిమల్‌ కర్‌ (1921) 

మననశీలి. తన వైయక్తికమైన స్వతం(త దృష్టితో జీవితాన్ని తిలకించారు. 
వైద్య విద్యను అభ్యసించడం మొదలు పెట్టారు కాని, పూర్తి చేయలేదు - విద్యార్ధి 
దశలో. అయినా తన తర్వాతి జీవితంలో కథానవలా రచన ఒక నిశితమైన, 
నిర్దుష్టమైన, నిరాసక్తమైన, చికిత్సకునికి సంబంధించిన స్వభావంతో సాగించారు. 
వంగ కథాసాహిత్యంలో (కొత్త రీతుల గురించి చేసిన ఆందోళనలో మార్గదర్శి. 
మననం, బుద్ధి - ఈ రెండు ఆయన “ఆయుధాలు. ఆవేగాన్ని ఆయన 
విసర్టించలేదు, కాని ఎక్కడా దానికి బలి కాలేదు. బాల్యం పోజారి బాగ్‌లో 
గడిపారు. ఇప్పుడు కలకత్తాలో ఒక (పభ్యాత సాహిత్య పతికలో పనిచేస్తున్నారు. 
24 పరగణాల జిల్లాలో జన్మించారు. జీవితానికి సన్నిహితంగానే ఆయన 
మృత్యువుని దర్శించారు. ఆయన రచనల్లో జీవితం, మృత్యువు ఒకే వేషాన్ని 
వేసుకుంటాయి. ఆయనవి చాలా కథలు "చలన చితితాలయ్యాయి. 


15. రమావద్‌ చౌధురి (1922) 


వర్తమాన వంగ సాహిత్య కారులలో ఒక (పధాన పురుషుడు. రెండవ (పపంచ 
సంగ్రామ సమయంలో తన రచనలు _పారంభించారు. ఖరగ్‌పూర్‌లో జన్మించారు. 
ఉద్యోగరీత్యా ఛోటా నాగపూర్‌ లో కొంతకాలం ఉన్నారు. చాలా రకాల ఉద్యోగాలు 
చేశాక ఇప్పుడు ఒక కలకత్తా దినపతికలో ఒక విభాగానికి సంపాదకునిగా 
పనిచేస్తున్నారు. ఒకప్పుడు అరణ్య పాంతాల జీవితం గురించి విశేషించి 
వాసేవారు. ఇప్పడు నాగరిక జీవనాన్ని అనుసరించే తన కథలూ, నవలలు 
(వాస్తున్నారు. ఆయన కథలను సినిమాలకు.తీసుకున్నారు. ఆయన శెలి చక్కగా 
శోధించబడి లావణ్యంతో రాణిస్తూ ఉంటుంది. విషయ పర్శ్మిగహణంలో . 
నూతనత్వం లేకపోయినా, (టీట్‌మెంట్‌లో స్వకీయమైన (పతిభ. జీవితం (పతి 


256 బెంగాలీ కథానికలు 


రేవులోనూ ఆయన తన నౌకను ఒడ్డుకు చేరేసి కట్టారు కాని, ఆయన 
అంతరంగంలో ఒక స్థితృపజ్ఞ్జుడే. "రవీర్యద' పురస్కారంతో సన్మానితులయ్యారు. 


16. సయ్యద్‌ ముస్తాఫా సిరాజ్‌ (1930) 

భారత స్వాతంత్యానంతరపు పర్వంలోని “ఆదిమ యువతరానికి చెందిన 
రచయిత. మూర్షి దాబాట్‌ (గామంలో పుట్టారు. జీవితవు విచిత అనుభూతిని 
సంపాదించారు. మూర్షిదా. బాద్‌ "అలక్యాన్‌ బృందంలో “మాస్టరు” గీతకారుడుగా 
పనిచేశారు (1950-58), అంతకు ముందు రిపోర్టర్‌ గా ఉండేవారు (1949- 
50). ఇప్పుడు కలకత్తాలో ఒక (పఖ్యాత దినపష్మతికలో పనిచేస్తున్నారు. 
తారాశంకర్‌ పద్ధతిలో వాయడం మొదలుపెట్టి, తర్వాత స్వకీయమైన తరహా 
సంపాదించుకున్నారు. "దేశ్‌ పుతికలో ఆయన మొదటి కథ “పేమ, డవున్‌ 
(కొయిన్‌” అన్నది _పచురించబడింది. ఇప్పుడు సాహిత్యమే ఆయన జీవనోపాధి. 
జానపదమూ, నాగరికమూ అయిన వంగ జీవితంతో ఆయనకి సమాన పరిచయం 
ఉంది. నిశితమైన సామాజిక చైతన్యం కలవారు. చాలా కథలు (_వాశారు. 


17. మతినందీ (1932) 

ఉత్తర కలకత్తాలో ఒక సంపన్న కుటుంబంలో పుట్టారు. ఆటోమోబైల్‌ 
ఇంజనీరింగులో డిప్లామా ఉంది. స్టేట్‌ (టాన్స్‌పోర్టులో రెండేళ్లు పని చేసాక, బి.ఏ. 
పాసయి, పతికా విలేఖరిగా తనంతట తానే ఎంచుకుని పనిచేశారు. ఇప్పడు 
కలకత్తాలో ఒక దిన పత్రికలో స్పోర్టు సెక్షన్‌ (క్రీడారంగం)లో ఎడిటర్‌గా 
పనిచేస్తున్నారు. క్రికెట్‌ ఆటలో (పత్యేకాభిమానం. ఆ ఆట గురించి పుస్తకాలు 
కూడా _వాశారు. “దేశ” షృతికలో “ఛాట్‌” (పై కప్పు) అనే కథ (1956) ద్వారా 
పాఠకుల దృష్టిని ఆకర్షించారు. ఆయన రచనల రీతి కేవల వైవిధ్యాన్ని 
బాహుల్యాన్ని స్వీకరించదు. రూఢిగా వాస్తవంగా ఉన్న నేలపై నిలబడి మానవుని 
(పతీ విశ్వసనీయ మైన నిలకడనూ ఆయన సార్థకంగా నమ్ముతారు. మధ్య 
తరగతి, నిమ్న మధ్య తరగతి జీవితాలను నైపుణ్యంతో చితిస్తారు. 


18. సునీల్‌ గంగోపాధ్యాయ్‌ (1934) 
ఫరీద్‌పూర్‌లో జన్మించారు. కవీ, కథకుడూను. “దేక్‌'లో పచురింపబడ్డ "క్ష 
కవిత ('ఏకకేకబితా') ఆయన్ని ఎక్కువ కవిగా గుర్తింపజేసింది. ఆయన కవిగానా 
కథకునిగానా ఎక్కువ ఖ్యాతి సంపాదించారన్న సంగతి తేల్చలేము. అనేక రకాల 
వృత్తులు అవలంబించారు. ఇప్పుడు కలకత్తా లోని ఒక దినవ।తికలో 


కథకుల సంక్షిప్త పరిచయం 259 
పనిచేస్తున్నారు. 1960 లో అమెరికా పర్యటించారు. చాలా రచనలు చేశారు. 
కొన్ని కథలను ఆధారం చేసుకొని సినీమాలు తీయబడ్డాయి. మధ్య తరగతి 
జీవనాన్ని, దాని ఆవేశానుభూతులనూ, ఆయన హృదయం గమంగా కథానికలలో 
సంయుక్త పరచి కృతకృత్యులయ్యారు. భాషలోని మాధుర్యం, వస్తు'పరిపోషణ, 
కథా సంవిధానం సునీల్‌లోక (పియతకు మూలకారణాలు. 


19. (వఫుల్ల రాయ్‌ (1934) 

ఢాక్కాలో పుట్టారు. ఆ (పాంతపు జీవనాన్ని ఆధారం చేసుకుని నవలలు [వాన్తూ 
తమ సాహిత్య జీవితాన్ని (పారంభించారు. “దేశ లో (_పకాకించబడిన 
'పూర్వపార్వతా' నవల ఆయనకు కీర్తి గడించి పెట్టింది. ఆయన అత్యుత్తమ నవల 
'కేయా పాతార్‌ నౌకా' ('కేతకీ పత నౌక” - రెండు భాగాలు) ఈ నాటి వంగ దేశ 
జీవన (క్రానికల్‌. (పస్తుతం ఒక కలకత్తా దినపతికలో ఉపసంపాదకులుగా 
పనిచేస్తున్నారు. ఆయన పుస్తకాలను అధారం చేసుకొని కొన్ని చలన చితాలు 
నిర్మింపబడ్డాయి. నిశితమైన, హార్దికమై న ఆంతరంగికత ఆయన కథల్లో విశేషంగా 
(పస్ఫుటమవుతుంది. కథా సంవిధానం లోనూ, పాత చితణలోనూ సమానమైన 
కౌశలం కలదు ఆయనకు. 


20. 4ర్షేందు ముఖోపాధ్యాయ్‌ (1935) 

మయన్‌ సింగ్‌ (బంగ్లాదేశ్‌లో జన్మించారు. ఉపాధ్యాయవృత్తి. 1959లో 
'దేశొలో (పచురించబడ్డ "'జలతరంగొ అన్న కథానిక ద్వారా చిన్న కథల 
రచయితగా లబ్బ(పతిష్ణులయ్యారు. ఇంతవరకూ 10 నవలలూ, 50 కథలూ 
వాశారు. ఆయన కథలూ, నవలలూ వాస్తవికత ఆంతరంగిక చైతన్యం పడుగూ 
పెకలను నిర్దేకిస్తాయి. ఆయన కథలలో అస్థిరత లేదు. ఒక నిశ్చలమైన విశ్వాసం 
ఉంది. స్వీయ చరిత పద్ధతిలో _వాయబడిన ఆయన కథలలో అంతర్జగత్తు 
గంభీర నత్యాలు అన్వేషించబడతాయి. 


21. దేవేక్‌రాయ్‌ (1936) 


జలపాయిగురిలో ఉంటున్నారు. వంగ సాహిత్యం అధ్యాపనం ఆయన వృత్తి. 
'జాకేరో దశలో బెంగాలీ కథానికా జగత్తుకి నేతృత్వం వపాంచారు. కథా వస్తువును 
(పతిపాదించడంలోనూ, భాషను భావానుగుణంగా మలచడంలోనూ సిద్ధహస్తులు. 
1969లో ఆయన మొదటి కథాసంపుటి “దేవేశరాయెర్‌ గల్స్‌' వకటించబడింది. 
ఆయన మొదటి నవల “'యామాతి' 1972 లో పచురించబడింది. “దేశ్‌ ప(తికలో 


260 బెంగాలీ కథానికలు 


పడిన “హాడ్‌కాటా' ఆయనను పాఠకలోకానికి _(పధానంగా పరిచయం చేసింది. 
ఇంచుమించు నూరు కథలు (వాశారు. 


క కానన లనతద్రలతరాదినిాయ అదడాయాతాదాలకలానలననధా నం 


Printed at Kay Kay Printers 150-D Kamla Nagar Delhi - 110007 


